ఆంద ఎద నిభంనము 


+ సటీకా శుద్దాంధ్ర నిఘంటువు 4 


రచయిత : 
తూము రామదాసకవి 


సంపాదకులు : 
ఆచార్య వెలుదండ నిత్యానందరావు 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 88 
ఆంధ్ర పద నిధానము 


(సటీకా శుద్ధాంధ్ర నిఘంటువు) 
- తూము రామదాసకవి 


మొదటి ముద్రణ : 1930 


ద్వితీయ ముద్రణ : అక్టోబర్‌, 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు : 1000 


పేజీలు : 470 
వెల : క్షా. 250/- 


డి.టి.పి. : సవేరా గ్రాఫిక్స్‌ 
ముద్రణ  : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
ప్రతులకు : 


తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


Publication No : 88 


Andhra Pada Nidhanamu 


by - Tumu Ramadasakavi 


First Edition : 1930 


2“ Edition : October, 2019 
Telangana Sahitya Akademi 


Copies : 1000 


Pages : 470 
Price : Rs. 250/- 


DTP : Savera Graphics 
Printed at :Karsak Art Printers 


For Copies : 

Telangana Sahitya Akademi, 
Kalabhavan,Ravindra Bharathi, 
Hyderabad - 500004. 

Ph :040-29703 142 


అరుదైన పద్యపదకోశం “ఆం(ధ్రపద నిధానం 


ప్రాచీన పద్యకోశాలు విద్యార్థులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు కంఠస్థం 
చేయడం కష్టమని అకారాది నిఘంటువుల్ని తయారుచేసే కాలంలో “తూము 
రామదాసకవి” అకారాది నిఘంటువుల నుండి పదసేకరణ చేసి, అతి ప్రాచీనమైన 
సంస్కృత అమరకోశ రచనా పద్ధతిని పాటిస్తూ పద్యనిఘంటువును తయారుచేయడం 
జరిగింది. 


ఈ నివుంటువు పదజాలంలోనూ, నివుంటునిర్మాణంలోనూ అనేక 
నిఘంటువుల సమాహారమని గుర్తించవచ్చు. అంటే అకారాది వర్ణక్రమ నిఘంటువైన 
శబ్దరత్నాకరంలోని పదాలను తీసుకుని, నామలింగాను శాసనమనే శ్లోకాలలో సంస్కృత 
అమరకోశాన్నననుసరించి కాండాది వర్గాలు విభజించి, ఆంధ్రనామ సంగ్రహాది 
తెలుగు పద్య పదకోశములలో వలె తెలుగు పదాల చివర సంస్కృత పదాలను చేర్చి 
ఈ నిఘంటువు నిర్మించారు. ఇది అమరం వలె త్రికాండాత్మకమై, ఒక్కొక్క కాండం 
అనేక వర్గాలతో వున్నది. ఈ వర్గాల విభజన కూడ కొద్ది మార్పులతో అమరకోశం 
మాదిరిగానే వున్నది. 


ఇందులో ఇతర పద్యనిఘంటువులన్నింటి కంటె ఎక్కువ పర్యాయ పదాలను 
చూపడమే కాకుండా, నిఘంటుకర్త దీర్జాలైన అచ్చ తెనుగు సమాసాల జోలికి పోలేదు. 
అందుచేతనే 1540 పద్యాలు గల ఈ కోశంలో పదసంపద అధికంగా ఇమడ్చబడింది. 
ఈ నిఘంటువును గురించి శేషాద్రి వెంకటరమణ కవులు “ఆంధ్ర పరిశోధకుల 
సుకృతవశమున లభించిన కొహినూరు రత్నమీ యాంధ్రపద నిధానమ”ని నిఘంటువు 
తొలిపలుకులో ప్రశంసించడం గమనార్హం. ఈ అరుదైన గ్రంథాన్ని సేకరించి మాకు 
అందజేయడమే కాకుండా, సంపాదకీయ బాధ్యతలు వహించి ఈ పుస్తకం 
వెలువరించడానికి మాకెంతగానో సహకరించిన ఆచార్య వెలుదండ నిత్యానందరావుకు 
మా కృతజ్ఞతలు. 


హైద్రాబాద్‌, 
19.09.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


అరుదైన పద్యపదకోశం “ఆంధ్రపద నిధానం 


కోహినూరు వజ్రం 'ఆంధ్ర పద నిధానం” 


తొలి 


- ఆచార్య వెలుదండ నిత్యానందరావు 
పలుకు - శేషాద్రి రమణకవులు 


. ప్రథమకాండము 


న్వర్ణవర్ణు 
హ్యోమవర్లు 
ద్విగ్వర్లు 
కాలవర్లు 
౧ 
ధీవర్గు 
వాగ్వర్లు 
శబాదివరు 
wm ౧ 
నాట్యవర్లు 
పాతాళవర్గు 
భోగివర్గు 
నరకవరు 
౧ 
వారివర్గు 
౧ 


29 - 117 


2. ద్వితీయకాండము 118 - 247 
పుఠవర్లు 
శెలవరు 
ఆ ౧ 
వనౌషధివర్గు 
సింహాదివర్లు 
మనుష్యవర్లు 
బ్రహ్మవర్లు 
క్షతియవర్గు 
వైళ్యవర్త 
శూద్రవర్లు 
8. తృతీయకాండము 248 - 449 
విశేష్యనిఘ్నవర్గు 
సంకీర్లవర్లు 
(3) ట్‌ 
నానారవర్లు 
(a) ౧ 
అవ్యయవర్షు 
నానార్లావ్యయవర్లు 
® ౧ 
అనుబంధం : 
1. తూము రామదాసు 450 
2. తెలుగు నిఘంటు కృషికి వరంగల్లు సంప్రదానం 
“ఆంధ్ర పద నిధానము” 456 


WARNS 


కోహినూరు వజ్రం “ఆంధ్ర పద నిధానం 
(సంపాదకీయం) 


ఉపోద్దాతం : 


“నిఘంటువు” అయినా చదవాలి. దేశమయినా తిరగాలి అని అంటారు. 
నిఘంటువును నిరంతరం తిప్పేసే వారికి శబ్దార్థ పరిజ్ఞానం ఇనుమడిస్తుంది. ప్రయోగ 
చాతుర్యం అబ్బుతుంది. భిన్నభిన్న ప్రాంతాల సందర్శనం వల్ల భిన్న భిన్న సంస్కృతులు, 
ఆచారాలు, స్థానిక జీవన స్థితిగతులు, వ్యాపార ప్రయోజనాలు, అభివృద్ధి మార్గాలు 
అనుభవంలోకి వచ్చి వ్యవహారకుశలత, చైతన్య స్థాయి వృద్ధిపొందుతాయి. మనకు 
నిఘంటు నిర్మాణకళ ఈనాటిది కాదు. అమరం, నిరుక్తం తెలియని వారుండరు. 
ఆంధ్ర నామసం[గ్రహం, సాంబనిఘంటువు లాంటి ఎన్నో పద్య నిఘంటువులు 
ధారణానుకూలమై స్వాతం(త్యపూర్వం వరకు సాంప్రదాయకంగా ఉపయోగపడ్డాయి. 
బ్రిటీషువారు వచ్చాక, ప్రచురణ సౌకర్యాలు ఇతోధికమయ్యాక అకారాదిక్రమ నిఘంటు 
శాఖ విస్తరించింది. అన్ని భారతీయ భాషల్లో నిఘటువులు వెల్లువెత్తాయి. 

నిఘంటు నిర్మాణం అనేది రాత్రికిరాత్రి తయారయ్యే అల్లాఉద్దీన్‌ అద్భుతదీపం 
లాంటిది కాదు. ఎంతో సహనంతో ఏళ్ళకు ఏళ్ళకు కృషిచేయాలి. సమాచారాన్ని 
సేకరించుకోవాలి. ఆ సమాచారం సక్రమం జెనో, కాదో పరీక్షించి నిర్ధారించుకోవాలి. 
ఒక్కోసారి అర్థస్పష్టత ఏర్పడదు. అర్థాలు, అర్థచ్భాయలు మనసుకు అర్థమయి, కాగితం 
మీద పెట్టడానికి రాని స్థితి ఒకటి పరీక్షిస్తుంది. ఒకకాలంలో ఉన్న హోదాలు, 
కీడలు, తినుబండారాలు, శిక్షలు లాంటివి కాలక్రమంలో వాటి నామరూపగుణాలు 
మారిపోవడమో, మరుగున పడిపోవడమో జరిగి అర్థం కాని నిస్సహాయత 
ఏర్పడుతుంది. వీటన్నింటిని అధిగమిస్తూ, ఆ తర్వాత కార్డుల మీదికి ఎక్కించుకోవాలి. 
(ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి.) పిదప అకారాది క్రమంలోకి కూర్చుకోవాలి. ఆ 
తర్వాత వాటిని వరుసగా కట్టలు కట్టుకోవాలి. తరలిస్తుంటే ఒక్కోసారి కట్టలు 


ఊడిపోయి చెల్లా చెదురయ్యే ప్రమాదముంటుంది. అప్పుడు మళ్ళీ అవస్థలు పడాలి, 
మహానుభావుడు నేలనూతల శ్రీకృష్ణమూర్తి తెలుగుజాతికి ఇచ్చిన అపూర్వమైన రెండు 
కానుకలు “వ్యాసరచనల సూచి”, “తెలుగు రచయితలు-రచనలు”. వాటిని అంతా 
తయారు చేసుకొని నెల్లూరునుండి హైదరాబాదుకు గోనెసంచుల్లో తరలిస్తుంటే అన్నీ 
కలిసిపోయాయి. శ్రీమతి పాకాల యశోదారెడ్డి గారి ఇంట్లో వాటిని మళ్ళీ కూర్చుకోవలసి 
వచ్చిందని నేలనూతులవారు పీఠికలో రాసుకొన్నారు. (చదవండి) తర్వాత Press 
C౦py తయారుచేసుకోవాలి. ఈమధ్యలో నిఘంటుకారునికి కౌటుంబిక బెద్యోగికబాధలు 
పరిష్మరించుకోవలసిన అవసరం ఎల్లాగు ఉంటుంది. దాని వల్ల కాలహరణం తప్పదు. 
అలా తయారు చేసిన ౧౪55 000౫ ముద్రించడం తలకు మించిన భారం, సంస్థాగత 
సహకారం అవసరం. అలా ఎన్నో కష్టనష్టాలతో నిఘంటువు అందుబాటులోకి వస్తుంది. 
కాని ఒక సృజనకారుని (కవి, కథకుడు, నవలాకారుడు)కి దక్కే గౌరవం, గుర్తింపు 
నిఘంటుకారునికి ఉండదు. అసలు నిఘంటువును పుస్తకంగానే గుర్తించరు. 
నిఘంటుకారుని శ్రమను గుర్తించి పురస్మారాలిచ్చి ప్రోత్సహించినట్లు ఎక్కడా కనం. 
వినం. అయినా జాతి తరపున జాతి అవసరాలు తీర్చడం కోసం నిఘంటుకారుడు 
“ఒక్కనిొగా కష్టపడతాడు అందరూ ఆ అవసరాన్ని అలవోకగా తీర్చుకొని సుఖపడతారు. 


ప్రశస్త నిఘంటువులు : 


~~ 


సంస్కృతంలో రాజారాధాకాంత దేవబహద్దూర్‌ నిర్మించిన శబ్దకల్ప ద్రుమ 
నిర్మాణానికి మూడు దశాబ్దాలు పట్టింది. 1828లో మొదలై 1858లో ఏడు సంపుటాల్లో 
వచ్చింది. మోనియర్‌ విలియమ్స్‌ ఇంగ్లీషు సంస్కృత నిఘంటువు పేరు వినని 
వారుండరన్నంతగా ప్రసిద్ధమైంది. ఇప్పటికి ఎన్నో పరివర్ధిత ముద్రణలు పొంది లక్ష 
ఎనభైవేల ఆరోపాల (6౧[169)తో అలరారుతుంది. ఇది ఒక్కరోజులోనో, ఒక 
ఏడాదిలోనో తయారైంది కాదు గదా! కలకత్తా ప్రభుత్వ కళాశాలలో సంస్కృతాచార్యులైన 
తారానాథ తర్మవాచస్పతి భట్టాచార్యులు (1812-1887) 22 ఏళ్ళు (శమపడి 
“శబ్దాస్తోమ మహానిధి” పేరిట సంస్కృత నిఘంటువును ఐదు సంపుటాల్లో తెచ్చారు. 

ఆక్స్‌ ఫర్ట్‌ ఇంగ్రీషు డిక్షనరీ 1884లో మొదలై 1938 నాటికి 12 సంపుటాలుగా 
వచ్చింది. ఇప్పుడిది సంస్థాగతంగా, సామూహికకరృకంగా ఎన్నెన్నోసార్లు పరివర్ధిత 


ముద్రణలు పొందుతూ 4,14,825 ప్రధానారోపాలను దాటిపోయింది. ఆంగ్రభాషకు 
ప్రామాణిక రూపాన్నిచ్చిన ఈ బృహత్‌ కోశం నుండి రకరకాల ప్రయోజనాల కోసం 
రకరకాల రూపాలతో లఘుకోశాలు కూడా ఎన్నో వచ్చాయి. 1828లో ప్రారంభమైన 
వెబ్‌ స్టర్‌ నిఘంటువు 1961 నాటికి 1400 మంది రచయితలు ప్రయోగించిన 
4,50,000 పదాలతో విశ్వరూపాన్ని పొందింది. 

బ్రిటీషు వారు ఇండియాకు వచ్చేంత వరకు పద్య నిఘంటువులు వుండేవి. 
సారస్వత సృజనానికి సహాయకారిగా ఉంటూ, ధారణానుకూలంగా అమరకోశం 
మార్గదర్శకంగా సాగాయి. బ్రిటీష్‌ వారు పాలకులుగా, ఉద్యోగులుగా ఇక్కడికి 
వచ్చినప్పుడు స్థానిక భాషలలో వ్యవహారజ్ఞానం సంపాదించడం అనివార్యమైంది. ఆ 
వ్యాపార ప్రయోజనం కోసం ద్విభాషా నివుంటువులు (ఆంగ్లం -తెలుగు, 
తెలుగు-ఆంగ్రం, ఆంగ్లం-కన్నడ, కన్నడ - ఆంగ్లం) అకారాదిక్రమంలో రావడం 
ప్రారంభమయ్యాయి. విలియం బ్రౌన్‌ VOCabuUlary of gentoo and English. (1818) 
ఎ.డి.కాంబెల్‌ A Dictionary of Teloogoo Language (1821) J.C. Morris A 
Dictionary, English and Teloogoo (1835) మొదలైన నిఘంటువులు చార్లెస్‌ 
ఫిలిప్‌బ్రౌన్‌ రంగం మీదికి వచ్చేనాటికి వచ్చిన పరిమిత స్థాయిలో తయారయిన 
నిఘంటువులే అయినా ఆంగ్లేయులైన ఆ నిఘంటుకారులు స్థానిక తెలుగు వారితో 
ఎంతగా మమేకమయ్యారో తెలుపుతాయి. 

నేటికీ మనం ప్రామాణికంగా తలపోసేవీ, ఎన్నో ముద్రణలు పొందినవీ బ్రౌన్‌ 
ఇంగ్లీషు-తెలుగు, తెలుగు -ఇంగ్లీషునివుంటువులు. మహాభారతాది శతాధిక 
కావ్యాలనుండి, పద్య నిఘంటువులనుండి, జనవ్యవహారం నుండి సేకరించిన 
ప్రయోగాలతో, ఉదాహృత ఉల్లేఖనలతో, అర్థ వివరణలతో 1824లో శ్రీకారం చుట్టి 
1844 దాక బ్రౌను నిఘంటు రచన సాగింది. 1844లోనే ముద్రణకు ప్రభుత్వ 
అనుమతి లభించినా 1852లో కాని ముద్రణ పూర్తికాలేదు. ముప్పై ఏళ్ళ శ్రమ దీని 
వెనుక ఉందన్న విషయం గుర్తించాలి. 

తెలుగు-తెలుగు అకారాదిక్రమనిఘంటువులలో మొట్ట మొదటిది 1806లో 
మామిడి వెంకయ్య కూర్చిన ఆంధ్రదీపిక. (ఇటీవలె బొమ్మిడాల కృష్ణమూర్తి ట్రస్టు 
దీన్ని పునర్ముద్రించి ప్రశంసనీయమైన పని చేసింది). ఈ నిఘంటువు రాతప్రతిగానే 


కాంబెల్‌ నిఘంటువుకు ప్రధానాధారమైంది. 1806లో తయారయిన ఈ రాతప్రతిని 
బ్రిటీష్‌ ప్రభుత్వం వెయ్యి వరహాలకు కొని ప్రచురించకుండా ఉపయోగించుకొంది. 
బ్రౌన్‌ 1824లో ఈ నిఘంటువును ఎత్తి రాయించి మామిడి వెంకయ్య 1806లో 
పూర్తి చేసినట్లు, ప్రచురణ కాలేదని స్పష్టంగా రాసి పెట్టాడు. మామిడి వెంకన్న 
నిఘంటువు చుండూరి రంగనాయకులు శ్రేష్టి పేరు మీద 1848, 1872, 1882, 
1895లో ముద్రితమైనట్లు తెలుస్తుంది. “చుండూరి రంగనాయకులు శ్రేష్టిచే 
రచితమైనట్లు ముద్రితమైన ఈ ఆంధ్రదీపిక ప్రతిని మామిడి వెంకయ్య కృతమైనట్టి 
వ్రాతప్రతిని పోల్చి చూచినప్పుడు కనిపించు భేదమతి స్వల్పము. మరి రంగనాయకులు 
శ్రేష్టి పేర ఇదెట్లు ముద్రణ నొందినదో అనూహ్యము” అని “తెలుగు నిఘంటువు”ల 
మీద పరిశోధన చేసిన శ్రీమతి పి.ఉషారాణి (పుట. 302) రెంటిని సరిపోల్చి 
అభిప్రాయపడ్డారు. అప్పుడప్పుడు సాహిత్య జగత్తులో ఇలాంటివి జరుగుతుండడం 
మామూలే. 1965లో శుద్ధ చైతన్యస్వామి ఆంధ్రదీపికను పరిష్కరించి మామిడి వెంకయ్య 
పేరు మీద ప్రకటించారు. నిఘంటుకారులందరూ మామిడి వెంకయ్య కృతమని 
కంఠోక్తిగా చెప్పారు. 

బహుజనపల్లి సీతారామాచార్యుల (1827-1891) శబ్దరత్నాకరానికి వచ్చిన 
ఖ్యాతి చాల గొప్పది. ఇంచుమించు సాహిత్యకారులందరి ఇండ్లల్లో కొలువై వుండేది 
బహుజనపల్లి వారి శబ్దరత్నాకరమే. ఇది 1885లో వచ్చింది. 1131 పేజీల్లో 388572 
పదాలతో వెలువడింది. 104 కావ్యాల నుండి పద సేకరణ చేసి అర్థ నిర్ధారణ 
చేశారు. “ఒకవైపు పొద్దుటి నుండి సాయంకాలం దాక కాలేజిలో ఉద్యోగం, 
చాలాకావ్యాలు ఆనాటికి ముద్రితం కాని స్థితి, సమకాలీన విద్వాంసులను అడిగి 
పుస్తకాలు తెప్పించుకోవలసిన, రాయించు కోవలసిన స్థితి-ఇన్ని పాట్లు పడియు 
నింత ద్రవ్యవ్యయము చేసియు సాధారణ గ్రంథములే విశేషము దొరికినవి గాని 
తదితరములు విశేషముగా దొరకినవి కావు.... శీఘ్రకాలముననే ఈ నిఘంటువు 
వ్రాసి సంపూర్తి గావించెదంగాక యని యుద్యమించియు నిది పరసమాప్తి బొంద 
రమారమి యిరువదియైదు సంవత్సరములకు మీందనే కాలము పట్టెను” అని 
బహుజనపల్లి వారు శబ్దరత్నాకరం పీఠికలో పేర్కొన్నారు. 

పిఠాపురం మహారాజ రావు వెంకటకుమార సూర్యారావుబహద్దర్‌ బెదార్యంతో, 
పోషణతో రూపుదిద్దుకున్నదీ, వెలువడింది. సూర్యారాయాంధ్ర నిఘంటువు. దాదాపు 


9 


పదిమంది దిగ్గంతులైన పండితులు, మరెందరి నేపథ్య సహకారంతోనో 1911లో 
మొదలై 1974 దాక సుదీర్షపయాణంచేసి ఏడు సంపుటాల్లో వచ్చిన బృహన్నిఘంటువు. 
దీనికి మూలకారకుడైన జయంతిరామయ్య పంతులుగారు గ్రాంధిక వాదియేగాక, 
వ్యావహారికోద్యమవ్యతిరేకి కావడంవల్ల ఆ (ప్రభావం ఈ నిఘంటువు మీద ఎంతో 
ప్రభావం చూపింది. గిడుగు రామ్మూర్తిపంతులు తన విద్వత్ఞడ్లంతో, పురోగమన 
దృక్పథంతో ఈనిఘంటువును రచ్చకీడ్సారు. ఆనాటి సాహిత్య అకాడమీ ఈ 
నిఘంటువును పునర్ము దించింది. 

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో అధ్యాపకులైన చలమచర్ల 
రంగాచార్యులవారు “ఒక్కచేతిమీదుగా” మూడు సంపుటాల్లో 3668 పుటల్లో “ఆంధ్ర 
శబ్దరత్నాకరం” తీసుకొచ్చారు. విద్వజ్ఞనామోదం పొందిన ఈ నిఘంటువు పదపదార్థ 
సూచనంతో ఆగిపోకుండా, వ్యుత్పత్తి, వ్యాకరణ ప్రక్రియా వివరణం, పురాణేతిహాస 
కథాపరిచయం, పదబంధాల విపులీకరణంతోకూడి అతితక్కువ కాలంలో వెలువడింది. 
1966 నుండి 1970ల మధ్యకాలంలో వెంకట్రామా అండ్‌ కో వారు ప్రచురించారు. 
ఆచార్య రవ్వా శ్రీహరిగారు శ్రీహరి నిఘంటువు పేరుతో సూర్యారాయాంధ్ర నిఘంటు 
శేషాన్ని 35 వేల ఆరోపాలతో 2004లో ప్రకటించారు. జయంతి రామయ్యపంతుల 
గ్రాంధిక ప్రీతికారణంగా సూర్యారాయాంధ్ర నిఘంటువులోకి ప్రవేశార్జత కోల్పోయిన 
తాళ్ళపాక కవుల సాహిత్యం, కాటమరాజుకథ, బొబ్బిలియుద్ధం లాంటి జానపద 
సాహిత్యం, ద్విపదకావ్యాలు, యక్షగానాలు, సంకీర్తన సాహిత్యం ఆలంబనగా చేసి 
రవ్వా శ్రీహరి ఈ నిఘంటువును నిర్మించారు. ఇలా చెప్తూ పోతే ఎన్నో విశేషాలున్నాయి. 
ఎంతో మందిని స్మరించుకోవాల్సిన అవసరమూ ఉంది. 


జీవన వివరాలు: 


తూము రామదాసు గారి వివరాలు దొరికిన మేరకు స్పష్టంగా తెలియడానికి 
ప్రథమ కారణం శేషాద్రి రమణ కవులు. వారు “ఆంధ్ర పద నిధానం” (19830) 
పీఠికలో గ్రంథస్థం చేశారు. వారికి అంజలిస్తు మరొకసారి నేరుగా వారి మాటల్లోనే 
కవి జీవిత వివరాలు తెలుసుకొందాం. 

“తూము రామదాసు కవి కాపు కులజుండు. పూర్వము నుండియు నివాసము 
ఒరంగల్లు. ప్రకృతము ఒరంగల్లులోని యొక భాగమగు బాలనగరమున వీరి 


10 


గృహముకలదు. పసుపుమాళ్ళ గోత్రము. ఈయన జనన కాలము గడచిన నల 
సంవత్సర (శ్రావణ బహుళ ద్వితీయ సోమవారము (క్రీ.శ. 18-8-1856). 
మరణకాలము క్రోధి సం. కార్తిక బహుళసప్తమి (క్రీ.శ. 29-11-1904). 
జీవితకాలము దాదాపు 49 సంవత్సరములు. ఇరువది యొకటవయేటంగవితా 
రచనమున కారంభఖించినాండు. కవితారంభకాలము ధాతసంవత్సరము కానోపు, 
కవిపంచ సంస్మారములం బడిసిన వైష్టవమతస్థుడు. ఈ రామదాసు కవి ఒరంగల్లు 
నివాసియు సరసకవితావిశారదుండు వైదుష్యభూషణుండునగు ప్రతాపపురము 
రంగాచార్యుల గారి వద్ద సంసృతాంధ్రముల నభ్యశించి ఈక్రింది గ్రంథరాజములను 
(గమానుసారముగా రచించెను. 


1. రుక్మిణీ కల్యాణము గేయగ్రంథము 
2. గోపికావిలాసము ప్రబంధము 
8. మిత్రవిందోద్వాహము ప్రబంధము 
4. కాళిదాసు నాటకము 
5. ఆంధ్రపనిదానము నిఘంటువు 


అని శేషాద్రి రమణకవులు వివరించారు. 
రామదాసుతండ్రి పేరు తూముసర్వేశం. (నిఘంటుగద్యలో పేర్కొనబడింది) 


హరిపదజాత తూముజననాబ్ధిసుధాకర సర్వయాఖ్యుసుం 
దరతనయుండు రామయకృతార్ధుని యగగ్రతనూభవుండు చా 
తురి సరివేశ మాతనిసుతుండ గురువ్రజ పాద పద్మబం 
భరగుణ రామదాసవర భాగవతావళి పద్మరాగమా 


అని మిత్రవిందోద్వాహంలో వుంది. దీని ప్రకారం తూముసర్వేశం తండ్రి రామయ. 
ఆ రామయతండ్రి సర్వేశం చెప్పబడ్డాయి. రామదాసు పెద్దకొడుకు తూమురంగయ్య, 
వీరు వరంగల్లులో ప్రముఖ న్యాయవాదులు. ఇక మూడవ కుమారుడు తూము 
వరదరాజులు. మట్టెవాడలోని శబ్బాను శాసన గ్రంథాలయ స్థాపకులు. వరదరాజులు 
గారితో శేషాద్రి రమణ కవులకు అత్యంత ఆత్మీయానుబంధం ఏర్పడింది. ఓ తీరుగా 
చెప్పాలంటే దూపాటి వెంకటరమణాచార్యులు వరంగల్లులో స్థిరపడడానికి, 
అధ్యాపకులుగా నియమితులు కావడానికి వరదరాజుల ప్రోత్సాహమే కారణం. 
రామదాసు నిజాం ప్రభుత్వంలో అటవీశాఖలో ఉద్యోగంచేశారు. తర్వాత ఆ పదవి 


11 


వదులుకొని ఓరుగల్లు దగ్గరున్న ఆత్మకూరు సంస్థానం వెంకట నరసయ్య దేశాయ్‌ 
వద్ద ఉద్యోగం చేశారు. ప్రతాపపు రంరంగాచార్యులు విద్యాగురువు. కందాళ 
సింగరాచార్యులు సమాశ్రయణం చేసి తిరుమంత్రోపదేశం చేసిన కులగురువు. బహుశ 
వైష్ణవదీక్షాస్వీకారానికి ముందు తల్లిదండ్రులు పెట్టిన అసలుపేరు రామయ్య కావచ్చు. 
రామదాసు రాచపుండుతో బాధపడి అస్తమించారు. వీరిని నేడు వరంగల్లులో 
అంతర్భాగమైన బాలనగర్‌లో సమాధి చేశారు. ఈ ఆంధ్రపద నిధానం ప్రచురిత 
మవుతున్న సమయంలో గురువుగారు అస్తమించారు. దాంతో కవి గారి జీవిత వివరాలు 
తెలిసే అవకాశం పోయిందని శేషాద్రి రమణ కవులు వాపోయారు. 

రుక్మిణి కళ్యాణం బాల్యకృతి. కవిగారి పెద్ద శ్రద్ధ పెట్టనందున కాలగర్భంలో 
కలిసిపోయింది. గోవికావిలానంలోని పద్యాలను మి(తవిందోద్వావాంలో 
కలుపుకొన్నారని దూపాటివారభిప్రాయం. ఒక కావ్యం పూర్తిగా మరోకావ్యంలో 
కలవడం అసాధ్యం. అసంపూర్ణకృతి లేదా లఘుకృతి కావచ్చు. బహుశ కొన్ని పద్యాలు 
యథాతథంగా మరి కొన్ని పద్యాలను మిత్రవింద పెళ్ళి కథకు అన్వయమయ్యే తీరుగా 
సవరించుకొని వాడుకోవచ్చు. మిత్రవిందోద్వాహం మదరాసులోని ఏడునూతుల 
ముత్తయ్యగారి శ్రైవసిద్దాంత ముద్రాక్షరశాలయందు 1899లో ముద్రితమైంది. విజ్ఞులు 
ఎవరైన పునర్ముద్రించి జాతికందించే సదవకాశం పొంది ఆనందించవచ్చు. ఇది 
గర్భబంధ కవిత్వంతో కూడిన 5 అశ్వాసాల కావ్యం, 1899లోనే కాళదాసు నాటకం 
ప్రచురితం. దాన్ని సురభినాటక సమాజం ప్రదర్శన నిమిత్తం రాశారు. అది ఎన్నోసార్లు 
ప్రదర్శితమైంది. అది అలభ్యం. 1930 నాటికి దొరకడం లేదని శేషాద్రి రమణ 
కవులు అన్నారు. 
ఆంధ్ర పద నిధానం: 


అకారాది క్రమంలో ఉండే నిఘంటువు ఆ ఒక్క పదానికి మాత్రమే అర్థాన్నిచ్చి 
ఊరుకొంటాయి. తక్కిన పదాల మీదికి మనసు పోవడానికి పనికిరాదు. ఇది వచనంలో 
రాయడానికే అవకాశం ఉంటుంది. కాని ఒక వస్తువుకు సంబంధించి రకరకాల 
భావాలు, సమీప సంబంధ పదజాలాని కున్న పర్యాయపదాలన్నింటిని కలిపి ఒకచోట 
కూరిస్తే జిజ్ఞాసువు తనకు కావలసిన ఒక పదాన్ని గమనిస్తూనే తక్కిన పదాలను 
కూడ అనివార్యంగా చూసి/చదివి మనసులో నిలుపుకోగలడు. యతి ప్రాసల కోసం. 
గణాలకోసం, లయకోసం ఆ పర్యాయ పదాలన్నింటిని వాడుకోగలిగే అవకాశం 
అందివస్తుంది. ఇది పద్యరచనకు వీలువుతుంది. పైగా పద్య నిఘంటువులకు 


12 


సాంప్రదాయకబలాన్ని ఇచ్చే “అమరం” గురుస్థానంలో ఉండనే ఉంది. పద్య 
నిఘంటువులు పద్యకవుల సృష్టికి దోహదపడ్డాయి. సామాన్యులు అర్భావగాహనతో 
ఆగిపోతారు. పద్యకవులు అర్జావగాహనతోపాటు పద్యరచనకు ఉపయోగించుకుంటారు. 

30 సీస పద్యాల చౌడప్ప నిఘంటువు తెలుగులో వచ్చిన మొదటి పద్య 
నిఘంటువు. గణపవరపు వేంకటకవి వేంకటేశాంధ్ర పర్యాయ పదకోశం 128 స్స్‌ 
పద్యాల్లో ముగుస్తుంది. పైడిపాటి లక్ష్మణ కవి ఆంధ్ర నామ సంగ్రహానికి పేరు వచ్చింది. 
ఇది దేవ మానవ స్థావర తిర్యణ్యాఖ్యవర్గులతో, నారార్థ వర్గులతో కూడి వుంది. 
దీనిలో 209 పద్యాలతో 1500 పదాల దాక వున్నాయి. కస్తూరి రంగకవి సాంబ 
నిఘంటువులో 108 సీసపద్యాల్లో 2906 పదాలున్నాయి. అడిదం సూరకవి 
ఆంధ్రనామశేషం, నుదురు పాటి వెంకన్న ఆంధ్రభాషార్ణవం లాంటివి వచ్చాయి. 

ఆంధ్ర పదనిధానం మొత్తం 1565 పద్యాల బృహన్నిఘంటువు. తెలుగులో 
నేటిదాక ఇదే పెద్ద పద్యనిఘంటువు. తెలంగాణ సగర్వంగా చెప్పుకోవలసిన గొప్ప 
అంశం ఇది. తూము రామదాసు 1896లో మొదలు పెట్టి 1904లో చనిపోయేదాక 
ఆంధ్ర పదనిధానం రచించారు. ఈ “నిఘంటుకావ్యాన్ని” స్థానికంగా ఉన్న బాలానగర్‌ 
లోని శ్రీవేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చారు. అకారాది సూచికయెన బహుజనపల్లి 
సీతారామాచార్యుల శబ్దరత్నాకరాన్ని ప్రధాన ప్రతిపదికగా చేసికొని అమరం, 
ఆంధ్రనామ సంగ్రహాల తీరుగా పద్యాత్మకంగా పర్యాయ పదాలన్ని ఒకచోటికి తెచ్చి 
తాత్సర్యయుక్తంగా రాశారు. రెండున్నర కాండల దాక తాత్పర్యాలు సాగాయి. తరువాత 
కొన్ని పద్యాలు, కొన్ని తాత్సర్యాలు సగం సగం చెదలు తినేయడంతో శేషాద్రి 
రమణకవులే కవిగారి హృదయాని కనుగుణంగా పూరించవలసి వచ్చింది. 

ఈ నివుంటువు తెలంగాణలో రూపు దిద్దుకోవడంవల్ల తెలంగాణ 
ప్రాంతీయపదాలు అధికంగా చోటుచేసుకొన్నాయి. “ఆంధ్ర నగరమని పేరొందిన 
ఒరంగల్లు ఆంధ్ర కావ్యరత్నములకు ఖని. భాస్మర రామాయణ భాగవత 
సీత్రారామాంజనేయాది (గంథరత్నములకీ ఖనియే మాతృస్థానము. అదృష్టవశమునను 
ఆంధ్ర పరిశోధకుల సుకృతవశమునను లభించిన కోహినూరు రత్న మీయాంధ్రపద 
నిధానము” అని శేషాద్రి రమణ కవులు అభిప్రాయపడడం ఎంతో సముచితం. 

తూము రామదాసు పెద్ద కుమారులు తూము రంగయ్య ఈ కావ్య సంస్మరణ 
ప్రచురణ భారాన్ని శేషాద్రి రమణకవుల మీద పెట్టగా నాలుగేళ్ళు శ్రమించి శుద్ధ 
ప్రతి తయారుచేసి ప్రచురణకు సిద్ధపరిచారు. 


13 


తూము వరదరాజులు కార్యదర్శిగానున్న కాకతీయ గ్రంథమాల పక్షాన మొదటి 
అనుబంధ (గంథంగా ఆంధ్ర పదనిధానం వెలువడింది. బెజవాడలోని కాటూరు 
రామమూర్తి గారిచే భవానీ ముద్రణాలయంలో 1980లో ముద్రితమైంది. ఆర్థిక 
వ్యవహారాన్నీ హక్కుల వ్యవహారాన్నీ పెద్దకుమారులు రంగయ్యగారు చూసుకొన్నారు. 
ముద్రణ వ్యవహారమంతా దూపాటివారు చూసుకొన్నారు. ప్రస్తుతం చూడడానికి కూడా 
గ్రంథం దొరకడం కష్టసాధ్యం. 


సీ. ఆంధ్రభాషాపటిమాభ్యాసమొనరించు 
బాలుర కతిసులభంబుగాంగ 
అభీలాంధ్రమిళితవాక్యస్వరూపంబగు 
శబ్దరత్నాకరసఖ్యమునను 
బ్రతిశబ్బమునుగూర్చి పదములు రాసుల 
నమరించి నామలింగానుశాస 
నముగతి వర్గాళినా మాళి సమకూర్చి 
తనరారం దెలుంగువృత్తములుం గూర్చి 


ఆ॥వె. యాంధ్రపదనిధానమనియెడు నొక నిఘం 
టువు రచింతుం బేళ్ల చివరలందు 
జూడందెల్చ్పనిడుదు సంస్కృతపదములం 
జిత్తగింపు మౌనిచిత్తహారి 


రా 


స్వర్గవర్లును, వ్యోమవర్లు, దిక్కాలధీ 
వాక్ళబ్దముఖనాట్యవర్లులు బలి 
వాసవర్లును, భోగివర్లు, నారక, వారి 
వర్గులు భూపురవర్లులు, గిరి 
వర్గు, వనౌషధి వర్గు, సింహాదినృ 
వర్లులు, బ్రాహ్మణవర్లు భుజజ 
వైశ్యవర్లులు, శూద్రవర్లు, విశేష్యని 


14 


ఘ్నాఖ్య సంకీర్ణనానార్థవర్లు 


గీ. లఅవ్యయముగూడ నిరువదియారు నివియు 
బారపది తిగ వంచగాంబంచి మూండు 
కాండములంజేసి నీకిత్తు కట్టనంబు 
వేడ్మతో బాలనగరీశ వేంకటేశ. 


సులభగ్రాహ్యమైన సంస్కృత పదాన్ని ప్రధానారోపంగా ఇచ్చి దానికున్న అచ్చ 
తెలుగు పర్యాయపదాలను ఛందోబద్ధంగా పేర్మోవడం ఈ నిఘంటు వనుసరించిన 
పద్ధతి. శబ్దరత్నాకరం ప్రధాన ప్రాతిపదికయే తప్ప దానికే పరిమితం కాలేదు. తెలంగాణ 
మాండలిక పదాలు, ఉర్దూ హిందీ పదాలు, ఆధునిక కాలంలో అవసరం నిమిత్తం 
సృష్టింపబడి అప్పుడు వ్యాప్తిలోకి వచ్చిన పదాలు, పొడవైన అచ్చతెలుగు సమాసాలు 
కాకుండా రెండు మూడు తెలుగు పదాలతో తయారైన సమాసాలు ఇవన్నీ కూడ 
చేర్చబడి రామదాసు ఆంధ్రపదనిధానం విలక్షణతను సంపాదించుకున్నది. స్వర్గవర్గు, 
వ్యోమవర్గు, వనౌషధి వర్గు ఇలా అమర (కోశ) పథంలో సాగింది. 

శరీరానికి ఎడమవైపు భాగాన్ని వామ అనీ, సవ్యమనీ కుడివైపు భాగాన్ని 
దక్షిణమనీ, అపసవ్యమనీ అమరం నిర్దేశిస్తుంది. 


...వలపల కుడి వల 

ననగ దక్షిణ భాగమునకు బేళ్ళు, 

దా యెడమ పుజ్జడాకడ దాపల యన 
దాపలయనంగం దెలుంగునం దనరె వామ 
భాగమునకు నభీఖ్యలై.... 43 


వలపల, కుడి, వలను అనగా దక్షిణ భాగమునకు పేర్లు. డా, ఎడమ, పుట్టి, డాకడ, 
డాపల, దాపల, అనగా వామభాగమునకు పేర్లు అని రామదాసు పేర్కొన్నారు. 

వలపల (కుడి), డాపల (ఎడమ) ప్రయోగాలు అతి ప్రాచీనమైనవి. బండ్లకు 
ఎద్దులను కట్టడంలో రైతుల నిత్యవ్యవహార పదాలు ఇవి. 


ద్రోవది బంధురంబయిన క్రొమ్ముడి గ్రమ్మున నీడ్చి వెండ్రుకల్‌ 
దావల చేతబూని ..... 


15 


భారతం ఉద్యోగపర్వంలో (8-114) తిక్కన ఎడమచేతి అనే అర్థంలో స్పష్టంగా 
ప్రయోగించాడు. సంసృృతమూలంలో కూడ ఎడమ అని స్పష్టంగా ఉంది. 
సూర్యారాయాంధ్ర నిఘంటుకారులు దావల శబ్దానికి ఎడమ వైపు అని పేర్మొనడమేగాక 
తిక్కన ప్రయోగాన్నే ఉదాహరించారు. కాని తిరుమల తిరుపతి దేవస్థానం మహాభారత 
వ్యాఖ్యాతలు మాత్రం తిక్కన సరిగా రాసినా “తిక్కన కుడిచేయి అని మార్చారెందుకో” 
అని వ్యాఖ్యానించడం గమనార్హం. 


అమ్మ యమ యవ్వ యవ యప్ప యపయు తల్లి 

తాయి తలి నాంగ జనని యౌ, తండ్రి యయ్య 

యప్ప యయ తండిరియు నప యబ్బ పితరుం 

డన బితృవు, బ్రాతృవున కన్న యనుయియు శౌరి. 183 


(అమ్మ, అమ, అవ్వ, అప్ప, అవ, అప, తల్లి, తాయి, తలి, అన జననికి 
పేళ్ళు. తండ్రి, అయ్య, అప్ప, తండిరి, అప, అబ్బ, పితరుడు అన జనకునకు 
బేళ్ళు.) 

అమ్మ అనేది సామాన్య జనవ్యవహార పదం. ప్రాంతీయమైన తేడాలు లేకుండా 
అంతటా ఇంచుమించు వాడబడేది. అమ అనేది అమ్మకు రూపాంతరంగా ఏర్పడింది. 
ఈయమతోడ (2-100) అని తిక్కన అనడం ఛందస్సుకోసమే కాని జనవ్యవహారం 
వల్ల కాదేమో!. అవ్వ నేడు వృద్ధస్తీ వాచి. లేదా అమ్మమ్మ. కొన్నిప్రాంతాల్లో పనిమనిషి, 
కొందరి వ్యవహారంలో తల్లి అనే అర్థంలో అవ్వ వాడడం ఉపమాండలిక వ్యవహారం 
కావచ్చు. నన్నయ కాలంలో తల్లి అనే అర్ధంలో కాకుండ సామాన్య ప్రీ విశేషంలో 
అవ్వ వాడిన సంగతి ప్రసిద్ధమే. (అవ్వా! నీ వెవ్వరిదానవు?). అట్లాగే తల్లి అనే 
అర్థంలోనే కాకుండా అమ్మ అనేది కూడ సామాన్య స్రీవాచిగా వాడడం అంతటా 
ఉన్నదే. 

అప్ప అంటే అమ్మ అని ఇచ్చారు. రాయలసీమ ప్రాంతంలో అప్ప అంటే అక్క 
అని అర్థం. తల్లి అనే అర్థంలోని అప్ప మరీ పరిమిత వ్యవహార ప్రయోగం కావచ్చు. 
“అప్పయు పరిజనములుందను తప్పక కనుగొనుచుండ” అని తిక్కన ప్రయోగం 
(విరాటపర్వం 2-36) అమ్మకు సమానార్థకంగా అప్పను తిక్కన వాడాడు. తాయి 
తల్లి అనే అర్థమే కాకుండా పిన్ని (తల్లి చెల్లెలు, చిన్నమ్మ) అనే అర్థంలో కరీంనగర్‌ 
మాండలికంలో వ్యవహారంలో ఉందని రవ్వాక్రీ హరి గారు తమ నిఘంటువులో 
పేర్కొన్నారు. “కన్నబిడ్డల రేవ కాందిశీకుల (బ్రోవ బంగారు తాయి మారంగశాయి” 


16 


అని కాకుమాని మూర్తికవి పాంచాలీ పరిణయంలో చేసిన ప్రయోగాన్ని శబ్దరత్నాకర 
కారుడు ఉదాహరించి వైకృతవిశేష్యంగా అంటే ప్రాకృతభవంగా పేర్కొన్నాడు. తాయి 
అంటే కన్నడంలో తల్లికాగా మరాఠిలో అక్క మాయీ అని మరాఠిలో అమ్మ అని 
వుంటే మరారిభాషా ప్రభావిత తెలుగు ప్రాంతాల్లో మాయి, దానితో పాటు ఆయి 
వ్యవహారంలో ఉన్నట్టున్నాయి. 

తల్లికి రూపాంతరమే తలి. ఈ రూపాంతర శబ్దాలు ఉచ్చారణ సౌలభ్యం 
కోసమో, ఛందస్సు కోసమో, లయ కోసమో, సామ్యం వల్లనో ఏర్పడవచ్చు. అట్లే 
తండ్రి సామాన్యమే కాని తండిరి అనడం పూర్తిగా కవి ప్రయుక్త వ్యవహారమని 
(ఛందస్సుకోసం) తలపోయవచ్చు. 


అనిన వారలిట్టులనిరి తండిరిచావు 
వినియు వెనుక చేసి చనంగనగునె 


అని అనంతామాత్యుని భోజరాజీయంలోని ప్రయోగం ఛందస్స్పాలభ్యం కోసమే. అపి 
మాశం మశం కుర్యాత్‌ చందోభంగం న కారయేత్‌! అనిగదా పెద్దలు చెప్పింది. 
ఇలాంటి వాటిని పదాలుగా గుర్తించి ఆరోపోలుగా ఇవ్వాల్సినపనిలేదు. మొత్తం పైన 
మాతాపితరులకు అచ్చతెనుగులో అమ్మ, తల్లి తండ్రి అర్థంలో తూము రామదాసు 
ఆరు పదాలను పేర్కొన్నాడు. బాగుంది. కానీ తెలంగాణలో తండ్రికి నాన నాయన 
అనేది సాధారణ వ్యవహారం. కొన్నిచోట్ల అప్ప రూపాంతరమైన అబ్బ అనే కాక 
బాపు, బాబా, పప్ప లాంటివి కూడ వాడబడుతున్నాయి. 

సాంస్కృతికమైన, దైవసంబంధమైన వాటికి ఎక్కువగా సంస్కృతంలో పదజాలం 
ఉంటుంది. మనకవులు దాన్ని అనుసరిస్తు, అనువదించి తెలుగులో పదసృష్టి చేశారు. 
పొన్నెగంటి తెలగన యయాతి చరిత్ర, కూచిమంచి తిమ్మకవి అచ్చతెనుగు రామాయణం 
లాంటి వాటన్నింటిని పరిశీలించి, వాటిని తూము రామదాసు తన నిఘంటువులో 
నమోదు చేశారు. 


ఆలకాపరి గోపాలుడు (కృష్ణుడు) 
అంచరౌతు హంసవాహన (సరస్వతి) 
రేద్రిమ్మరి నిశాచరుడు (రాక్షసుడు) 
నేలకూతురు భూపుత్రి (సీత) 


అలరువిల్తుడు పుష్పధన్వుడు (మన్మథుడు) 


17 


చిలువతాల్పు నాగభూషణుడు (శివుడు) 
మినుసిగదేవర చంద్రశేఖరుడు (శివుడు) 
తమ్మిపగతుడు కమలవైరి (చంద్రుడు) 


ఇలాగ తెలుగు కవులు కల్పించుకున్న పదజాలం విస్తారంగా తూము రామదాసు 
నిఘంటువులో చూడవచ్చు. 


కందు బాణలి బగల కంచు కట్టు 
మంగలంబన భ్రాష్టమౌ 


కందు, బాణలి, బంగలి ఎందుకో పర్యాయ పదాలుగా రామదాసు పేర్మొన్నారు. కాని 
ఇవి వేర్వేరు. కందు = పెనం, బాణలి = బాండి (వేపుడు చేసేది, నూనె మరిగించేది.) 
బంగల = కుంపటి. బహుజనపల్లివారు వీటిని వేర్వేరుగానే గుర్తించారు. దోసెలు 
చేసేవి పెనం అయితే గారెలు చేసేది బాణలి. చలికాచుకునేది బంగల. ఇలా అక్కడక్కడ 
ఏవో ఒకటి, రెండు నలుసులు ఉండక పోవు. అవి రామదాసు కృషిని ఏమాత్రం 
తగ్గించేవి కావనేది నిర్వివాదాంశం. విస్తారమైన శబ్దరత్నాకరాన్ని తూము రామదాసు 
ఎంత నిష్టతో చదివాడు? ఎన్ని సార్లు చదివాడు? పర్యాయ పదాలను ఎంత జాగ్రత్తగా 
ఎత్తి రాసుకొన్నాడు? వాటన్నింటిని ఎలా వర్గీకరించుకున్నాడు? ఛందోబద్ధంగా 
పద్యాల్లోకి ఎలా మార్చుకున్నాడు? గమనిస్తే అదెంత “రాక్షసశ్రమ”యో విదిత 
మవుతుంది. తూము రామదాసు పదిన శమ, గడించిన పాండిత్యం ఎంత స్ఫూర్తి 
మంతమైనవో అర్థమవుతుంది. తలచుకొంటేనే ఒడలు పులకరిస్తుంది. 

ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలన్న ఉబలాటం ఉంది. కాని పరిధి 
నతిక్రమించిన వాడనవుతాను. నామీద ఆదరంతో, విశ్వాసంతో తూము రామదాసు 
ఆంధ్ర పదనిధానానికి సంపాదకత్వ బాధ్యతను, పీరికా రచనను నాకు నిర్దేశించిన 
తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు డా॥ నందిని సిధారెడ్డిగారికి, కార్యదర్శి 
డా॥ ఏనుగు నరసింహారెడ్డిగారికి వినమంగా కైమోడ్చ్పులు అర్చిస్తున్నాను. 
అసూర్యంపశ్యలైన తెలంగాణ కృతులు మరెన్నో వెలుగులోకి వచ్చి విద్యాగంధం 
ప్రసరించుగాక! 


9 సెప్టెంబర్‌, 2019 - వెలుదండ నిత్యానందరావు 


హైదరాబాదు 


18 


తొలి పలుకు 
(తొలి ముద్రణ పీఠిక) 


ఆంధ్ర కవుల గ్రంథములలోం బెక్కు నశించినవి, కేవల ప్రాచీన కవుల 
[గ్రంథములు ప్రత్యంతరరూపమున వ్యాప్తి జెందినకతన నేండుగాకున్న మతికొంత 
కాలమున కేని లభింపవచ్చును. ఆధునిక కవుల గ్రంథముల స్థితి శోచనీయముగ 
నున్నది. ముద్రణ మూలమైన కాలమునంగల కవులు గ్రంథరచన మొనరించి 
ప్రత్యంతరములం దమయింట భద్రపజచి గతించిరి. వానికి లోకమున వ్యాప్తిలేదు. 
వంశీయులు ప్రచురింపరు. లోకులకు వాని యునికియె తెలియదు. ఈ యజ్ఞాతావస్థలో 
విలువగల [గ్రంథములు నశించుచున్నవి. అట్లు నశింప నున్ముఖమైన పుస్తకములలో 
నీయాంధ్రపదనిధాన మొకటి. 

(గ్రంథకర్త తూము రామదాసకవి. ఈయన జీవితచరిత్రమును గ్రహింపందగిన 
వివరములు కృత్యాదియందు లేవు. వాధూలగోత్రజులగు సింగరాచార్యుల 
శిష్యుండనియు, రంగాచార్యులకు మిత్రుండనియు మాత్రమే కృత్యాదియందలి యైదవ 
పద్యమువలన గ్రహింపవచ్చును. బాలనరేశుండగు విష్ణుమూర్తి కృతిభర్త. ఈ వివరములు 
జీవితచరిత్ర సంగ్రహమునకుం జాలవు. కవి కుమారులవద్దనుండి సంగ్రహించిన 
యంశముల ననుసరించి జీవితము వ్రాయుచున్నారము- 

తూము రామదాసకవి కాపుకులజుండు. పూర్వము నుండియు నివాసము 
ఒరంగల్లు. ప్రకృతము ఒరంగల్లులోని యొకభాగమగు బాలనగమున వీరి గృహము 
కలదు. పసుపునూళ్ళ గోత్రము. ఈయన జనన కాలము గడచిన నల సంవత్సర 
శ్రావణ బహుళ ద్వితీయ సోమవారము (క్రీ.శ. 18-8-1856), మరణకాలము 
క్రోధి సం. కార్తిక బహుళ సప్తమి (క్రీ.శ. 29-11-1904). జీవిత కాలము దాదాపు 
49 సంవత్సరములు. ఇరువదియొకటవయేటం గవితారచనమున కారంభించినాండు, 
కవితారంభకాలము ధాతసంవత్సరము కానోపు, కవిపంచ సంస్మారములం బడిసిన 
వైష్ణవమతస్సుడు. 


19 


ఈ రామదాసకవి ఓరంగల్లు నివాసియు సరసకవితా విశారదుండు వైదుష్య 
భూషణుండునగు ప్రతాపపురము రంగాచార్యుల గారివద్ద సంస్కృృతాంధ్రముల 
నభ్యశించి ఈ క్రింది గ్రంథరాజములను [గ్రమానుసారముగా రచించెను. 


1. రుక్మిణీ కల్యాణము గేయగ్రంథము 
2. గోపికావిలాసము (ప్రబంధము 
3. మిత్రవిందోద్వాహము (ప్రబంధము 
4. కాళిదాసునాటకము (ప్రబంధము 


5. ఆంధ్రపద నిధానము ప్రబంధము 


రుక్మిణీ కల్యాణము బాల్యావస్థలో రచించిన దగుటచే నంతప్రొఢముగ లేదు. 
కవియే యాగ్రంథము నెడ శ్రద్ధ గైకొననందున నెన్నండో నశించినది. గోపికావిలాసము 
పుష్పబాణవిలాసములోని శృంగారలీలల శ్రీకృష్ణున కన్వయింపంజేసి వ్రాసిన 
పద్యకావ్యము. ఇందలి పద్యములు మిత్రవిందోద్వాహములోం గవి జేర్చుకొనినాండు. 
మధ్య కాలములోనీ గ్రంథము మరుగుపడినది. ఇపుడెంత వెదికినను గనుపింపలేదు. 
కాళిదాస నాటకము ప్రకృత రంగస్థలముల కనుకూలముగ నిక్కవి సురభికంపిని 
వారి ప్రార్థనపయి మూండు దినములలోరచించి రంగస్థలమునం బ్రదర్శింపంజేసినాడు. 
ఆ కాలమున సురభి కంపినీవారు ప్రదర్శించు విలువగల నాటకములలో నీ కాళిదాస 
నాటక మొకటి. క్రీ.శ. 1899లో కాళిదాస నాటకము ముద్రితమైనది. ఇపుడొక ప్రతి 
స్థానిక (గంథాలయములో నుండగ మేము చూచినారము. మిత్రవిందోద్వాహము 
ముద్రితమెగాని ప్రతులులభించుటలేదు. ఇదియెదాశ్వాసముల శృంగార కావ్యము. 
నిర్వచనము. గర్భకవితయు బంధకవితయు శబ్బాలంకారములుగల ప్రబంధము. 
ప్రకృతమగు ఆంధ్రపదనిధానము తుది గ్రంథము. 

ఈ కవి ప్రారంభమునం గొంత కాలము నిజాము దొరతనమువారి యటవీ 
శాఖలో నుద్యోగిగా నుండి యది విరమించుకొని ఒరంగల్లు మండలములోని 
ఆత్మకూరు సంస్థానమున వెంకటనరసయ్య దేశాయిగారి యొద్ద రాజకీయ వ్యవహర్తగ 
బ్రవేశించెను. కవి స్వరూపపట మెన్నివిధముల యత్నించినను లభింపలేదు. 

రామదాసకవికి ప్రతాపపురం రంగాచార్యులవారు విద్యాగురువు. కాంచి 
వాస్తవ్యులు షట్టాస్త్రవేత్తలునగు కందాళ సింగరాచార్యులవారు పంచ సంస్మార 


20 


ప్రదాతయగు కులగురువు. విద్యాగురువగు రంగాచార్యులవా రీ యాంధ్రపదనిధానము 
మూండవ కాండము ముద్రించువబకు సజీవులైయుండిరి. కవిజీవితమునకు వలయు 
నంశముల నెన్నియేని చెప్పుదుమని వాగ్దానము గావించిరి. గ్రంథముద్రణాంతరము 
వారితో సంప్రదింపవచ్చు ననుకొన నీ సంవత్సరము వర్షకాలమున నాకస్మికముగ 
స్వర్గతులైరి. ఆంధ్రవిద్యార్థి లోకమున కందుచే విపుల జీవితచరిత్రము నివేదింప 
లేకపోతిమి. 

ప్రస్తుత గ్రంథమగు నాంధ్రపధనిధానము గూర్చి కొంచెము చెప్పవలసి 
యున్నది. ఈ గ్రంథమును కవి నలువదవయేట వ్రాయనారంభించి, మరణ 
కాలమునకు గొంచెమించుమించుగం బూర్తిగావించెను. నిఘంటువునకు వలయు 
పదసముదాయమును శబ్దరత్నాకరమను అకారాది నిఘంటువునుండి గైకొని వర్గీకరణ 
మొనరించి పద్యమలు గావించెను. సమగ్రమగు శబ్దరత్నాకరముననున్న పదముల 
వర్గానుసారముగం దొలుత వ్రాసికొన్న చిత్తుప్రతులును మొదటవ్రాసిన పద్యప్రతులు 
దానిననునరించి (వానిన శఈుద్ధవ్రతియుం గవి కుటుంబమున నేటికిని 
భద్రపజుపంబడియున్నవి. కవిశుద్ధప్రతి మరలం బరిశోధింపమిచేం బలుతావుల 
దోషములు కలవు. మూండవ కాండమునందు దాదాపుగ మూండు బాగముల కర్ణము 
వ్రాయలేదు. మాకు లభించిన మాతృకలోం జివరభాగము చెదపుర్వులు దినివేసెను. 
అందుచేం గొన్ని పద్యములకు మొదలు, కొన్ని పద్యముల కర్ణము, మేము 
సమకూర్చితిమి. అర్ధమునుబట్టి పద్య భాగము, పద్యభాగమునుబట్టి యర్థము 
వ్రాసియుంటిమిగాన దాదాపుగ నీసంస్మరణము కవి భావముననుసరించి 
చేసియుందుమని మా విశ్వాసము. అందుచేం గుండలీకరణము మానితిమి. 

సంస్కృతమున వర్గీకరణ రూపముననున్న నిఘంటువు లెన్నియో గలవు. 
నామలింగాను శాసనము, మేదిని, విశ్వము, నానార్థరత్నము మున్నగు నుపలభ్యము 
లగునియే గాక నింక నెన్నియో యున్నట్లు వ్యాఖ్యాతల యుదాహృత భాగములవలన 
నెజఖుంగ నగును. ఆంధ్రమున బద్య నిఘంటువులు చాలయరుదుగా నున్నవి. అందు... 


1. ఆంధ్రభాషార్ణవము పద్యసంఖ్య 624 
2. ఆంధ్రనామసం[గ్రహము ఫ్‌ 209 
3. ఆంధ్రనామశేషము | 100 


21 


4. సాంబనిఘంటువు షై 95 
5. వెంకటేశాంధ్ర నిఘంటువు స 100 


మాత్రము ప్రకృత ముపలభ్యములు. నామలింగాను శాసనమువలె వర్గీకరణ 
మొనరించిన కోటి వెంగనార్యుని ఆంధ్రభాషార్ణవము సర్వవిధముల బ్రశస్తతరము. 
ఆంధ్ర నిఘంటువులో బ్రథమము ప్రథమగణ్యమునగు నీయాంధ్రభాషార్ణవమునకు 
ఆంధ్రనామ సంగ్రహమున కున్నంతయేని వ్యాప్తి లేకుండుటకుం గారణము చింత్యము. 
వర్గీకరణమున సాదృశ్యముంటచేతను, గ్రంథ ప్రశస్తికొబంతగం దోంచుటచేతను 
ఆంధ్రనామ సం(గహమునకు సాంబనిఘంటువీవలిది. వెంకటేశాంధ్రము సాంబ 
నిఘంటువునకు సమకాలికము. ఆంధ్రనామ సంగ్రహమునకు తరువాత జనించిన 
ఆంధ్రనామ శేషమును గూర్చి ప్రత్యేకించి చెప్పవలసినపనిలేదు. సమగ్రమగు ఆంధ్ర 
భాషార్టమునకుం టీకలేక పోయినందునను దానియునికియె యిటీవలివారలకు 
దెలియనందునను అసమగ్ర నిఘంటువులు కొన్ని బయలువెడల నవకాశము గలిగినది. 

ఆంధ్రపదనిధానమునకు మాతృకయగు శబ్దరత్నాకరమునందు ఆంధ్ర భాషార్ణవ 
ముట్టంకితమగుటచే నందలిపదములు సంగ్రధితములైన వనవచ్చును. శబ్దరత్నాకర 
సారమగు నీయాంధ్రపదనిధాన మీకారణములచేం బ్రకృతోపలభ్యములు. 
పూర్వోక్తములు నగు నిఘంటువు లన్నింటికంటె సమగ్రమనుట నిస్సంశయము. ఆంధ్ర 
భాషారవమున గ్రియావర్గమొకటి కలదు. అందు ధాతు రూపములు వివరింపబడినవి. 
సామాన్య వ్యాకరణ సహాయమున రూపింపందగిన యీ రూపములకుం టబ్రత్యేక 
వివరణము లనవసరమని కాంబోలు ఆంధ్రప్రదనిధానకారు. డావర్గమును 
మానినాండు. ఆంధ్ర భాషార్ణవమున రచనాప్రాగల్భ్య సూచకముగం బర్యాయపదములు 
మిగుల దీర్హములుగం జెప్పంబడినవి. జిజ్ఞాసువులకాదీర్హ పదములనుంది హ్రస్వపదముల 
గల్పించుట యెంతేని కష్టమనుటకు సందేహములేదు. ఆంధ్రభాషార్ణవములోని 
శివనామములం జూడుడు. 


సీ, గట్టుల యెకిమీడు గన్న వాల్గంటిని 
జెటపట్లుక యేలినట్లి దిట్ల 
అ అ అ అ 
మున్నీటిరాచూలి ముక్కంగెంజెడలోనం 
గ్రొవ్విరిగాం దాల్బుకొన్న మేటి 


22 


గబ్బుచెంక మెకంబు గట్టికళవసంబు 
కుబుసంబుగాం జేసికొన్నదంట 
ప్రాంబల్ముగుజ్ఞముల్‌ పన్నిసిస్తగునట్టి 
పుడమి తేరెక్కిన పోటుకాండు 
ఈ దీర్హపదము లాంధ్రపదనిధానమున వరుసగం గొండయల్లుండు నెలతాల్పు, 
తోలుదాల్చరి, యనుపర్యాయపదములుగ నీయంబడెను. ఇట్లే సంక్షేప రూపముననున్న 
కతన ఆంధ్రపద నిధానమునందు విశేషపదసముదాయము 1565 పద్యములలో 
నిముడుట కవకాశముచిక్కినది. వర్గీకరణమున నామలింగాను శాసనముతో బోల్చి 
యున్నను నిందు విశేషించియందులేని పర్యాయపదములు గలవు. ఒక్క స్వర్గవర్లు 
దిలకించిన నమరమునలేని నారదుండు కృష్ణుడు నృసింహుండు, సీత, వెంకటేశు 
(డు మున్నగు వేల్పులకుం బర్యాయ పదములు గోచరించును. ఇట్లే యూ యాంధ్ర 
నిఘంటువున బ్రతివర్గమున విశేషాంశము లున్నవి. 
బహుజనపల్లి సీతారామాచార్యులవారు శబ్దరత్నాకర పీఠికలో తెనుంగు 
నిఘంటువుల యందుండి పదములను మాత్రమెత్తి వ్రాసికొని యర్థము లందలివి 
తజుచుగ లక్ష్యవిరుద్ధ్దమలుగనుంటచే లక్ష్యశోధనంబు గావించితి అని పూర్వోక్త 
నిఘంటువులపయి నొకదోష మారోపించిరి, వాజ్బయము గావించిన వారినుడి 
యెంతయేని సత్యము, సుపరిశోధితమగు శబ్దరత్నాకము ననుసరించి వ్రాయబడినది 
గావున నీయాంధ్రపదనిధానమున కట్టి దోషమారోపింపం దావులేదు. కాన నిది 
యింతవటికు బయలు వెడలిన యన్ని నిఘంటువులకంటె సమగ్రమనియు విశేషపదా 
వృతమనియు శబ్దరత్నాకరము వలె ప్రమాణభూతమనియు జెప్పవచ్చును. 
ఇందు నామలింగానుశాసనము వలెం గాండములు వర్గములు విభజింపం 
బడినవి. లింగాది సం(గ్రహవర్ణము మాత్రము తెనుంగున విడువంబడినది. ఆంధ్రమున 
లింగాది సంగ్రహవర్గము గూర్పునవకాశములు లేవనియు నేకొన్ని పదములకో 
యీనిర్ణయము జేసినను నీవర్గమువలన నంతగా నుపయోగ ముండదనియుంగవి 
మానియుండును. మిగిలిన వర్గములన్నియు నామలింగానుసారముగ నున్నవి. 
ఆంధ్రపద నిధానము 1565 పద్యములుగల యుద్ధంథము. శబ్దరత్నాకర 
స్థములగు పదములెగాక నిజాము రాష్ట్రమున వ్యవహరింంపబడు దేశ్య పదముల 


23 


సైత మిందుజేర్చంబడినవి. కొన్ని కొన్ని వర్గములందు అమరముకంటెం బద 
సముదాయము విస్తరముగం గలదు. అమరమునందులేని పనిముట్టుల పేరులు 
జాతీయ వాచకములు వస్తునామములు నీకవి స్వయముగం బరిశోధించి 
సమకూర్చియుం గొన్ని తావుల సంసృతపదముల వ్యుత్పత్తి భావాదుల గమనించి 
యాంధ్రపదములను గల్పించియు (గంథాంతరములనున్న దేశ్యపదములను గూర్చియు 
నీగ్రంథమునం బదసముదాయమును బెంపొందించియున్నాండు, అందుచే నీ 
నిఘంటువు ఆంధ్రలోకమునకు బరమోపకారమనియు నాంధ్రవాజ్బ్యయ ప్రత్యే 
వ్యక్తిత్వమున కాదర్శ ప్రాయమనింయు విద్యారుల కవశ్యపఠ నీయమనియు 
మాతలంపు. 

ఆంధ్ర వ్యాకరణ సహాయమున రూపాంతరములు సాధింపందగిన పగలు 
పవలు, తోడబుట్టువు తోంబుట్టువు, వెలది వెలంది, పెనిమిటి పెన్మిటి, ఇగురుచు 
ఇ(గుచు, మున్నగు పదములు ఇందుభిన్న పదములు గాం జెప్పంబడినవి. పాదుసా, 
మస్తీ, హజురు, మున్నగు హిందూస్మాని వికృత పదములు దేశ్యములుగం జెప్పబడినవి. 
ఆంధ్ర వాజ్మయమున నేయేపదముల కెన్ని పర్యాయ పదములు కలవో దెలిసి 
కొనుటకును సంస్కృత సంబంధములేని యాంధ్ర భాషా విస్ఫృతి (గహించుటకును 
శుద్దాంధ్ర భాషాస్వరూపము నెజుంగుటకును ఇరువదవ శతాబ్బమునాటి 
కాంధ్రపదములుగ (గ్రంథస్థములైన శబ్దములను గుర్తించుటకును నీనిఘంటువు 
పరమోపకారక మగునని మా తలంపు. మేము జూచినంతలోం బద్యనిఘంటువులలో 
నిదియె సమగ్రమైనది. లక్ష్మీనారాయణీయమను ప్రత్యేక శుద్దాంధ్రాకార నిఘంటువు 
వొకటిగలదుగాని యిరువురు (గంథకర్తలు సమకాలికులు, భిన్న స్థలవాసులు, 
అపరిచితులు, నగుటచే నొకరి గ్రంథమువలని యుపయోగమును వేజొకరు బడసి 
యుండరని మాయుద్దేశము. 

ఆం(ధభాష ప్రత్యేక వ్యక్తిత్వము స్వతంత్ర లక్షణములుగల ప్రత్యేక భాష 
వికృతి వివేకకారుండు “భాషేయమమితాత[త్ర। దేశ్యాచిత్ర స్వభావయుక్‌। 
తచ్చిత్రాతుద్రష్టవ్యా। పూజ్యపాదసుభాషితే” యని యాంధ్రభాషను బ్రశంసించినాండు. 
(దీనిచే నాంధ్రభాష పరిమిత రహిత మైనదనియు దేశ్యములు చిత్రములుగ 
నుండుననియు వ్యాకరణ సహాయమున నాచిత్రములు గ్రహింప నగుననియుం 
దెలియనగును) విశాలమగు నాంధ్రదేశమున నసంఖ్యాక జనులచే వ్యవహృతమగు 


24 


నాంధ్రభాషలోం బదసముదాయ మమితముగం గలదు. ఎన్నియో పదము లింకను 
(గంథస్థము కావలసియున్నది. అరణ్యకులగు చెంచులు, ఏనాదులు, కోయలు, 
బోయలు, మాటలాడుపదములం దెన్నియో యాంధ్రపదములు గలవు. నిజాం రాష్ట్రమున 
మహమ్మదీయ సంపర్మములేని మండలములు కొన్ని కలవు. తన్మండలవాసులు 
వ్యవహరించు విలక్షణాంధ్ర వాజ్మయమునుండి (గ్రంథస్థము కాందగినపదము 
లెన్నియోగలవు. ఇటు లేయాంధ్ర వాజ్మయ మమితమైనదను నిర్ణయమున కీయాంధ్ర 
పదనిధానము తోద్చడంగలదు. త్రిలింగములలో నొకటియగు కాళేశ్వర క్షేత్రమునకు 
నెలవైన పశ్చిమాంధ్రదేశమున నెన్నియో యుత్తమ [గ్రంథములు నన్నయ నాటినుండి 
నిన్నటి వరకు బయలు వెడలినవి. అందు ఆంధ్రనగరమని పేరొందిన ఒరంగల్లు 
ఆంధ్ర కావ్య రత్నములకు ఖని, భాస్మర రామాయణ భాగవత సీతారామాంజనేయాది 
(గంథరత్నముల కీఖనియే మాతృస్థానము. అదృష్టవశమునను ఆంధ్ర పరిశోధకుల 
సుకృతవశమునను లభించిన కోహినూరు రత్న మీయాంధ్రపద నిధానము. ప్రకృతి 
సిద్ధమగు నీదివ్య రత్నమునకు సంక్రమించిన స్వల్పదోషముల సంస్కరించి మెజుంగు 
బెట్ట నవకాశ మొదవిన మేమెంంతయు ధన్యులము. 

రామదాసకవి యీ నిఘంటువును బూర్తిచేసి చివరకాండమును సంస్కరించి 
టీక వ్రాయనారంభించి రాచపుండుచే బాధనొంది యచిరకాలమున స్వర్ణతుండగుటచే 
నూతన సంస్మరణము తృతీయకాండమునందు విశేషించి జరుపవలసి వచ్చినది. 
ఒరంగల్లులోని దర్శనీయ ప్రదేశములలోస్మారక చిహ్నమనదగు రామదాస కవి సమాధి 
యొకటి. ఇది బాలనగర సమీపముగా నున్నది. 

ఆంధ్రనగరమని (ప్రసిద్ధి వహించిన ఒరంగల్లు మండలమున (గ్రంథ 
పరిశోధనము శాసన పరిశోధనము జరుపు తరుణమునం గొన్ని దినములు ఒరంగల్లున 
నివసించితిమి. స్థానికులును శబ్బానుశాసన గ్రంథాలయ స్థాపకులును సౌజన్య 
భావులునగు తూము వరదరాజులు గారికి మాకు నవ్యాజమగు స్నేహము కుదిరెను. 
వారు మాయుద్యమమును దమయన్న గారును ధర్మస్వభావులును న్యాయ వాదులునగు 
తూము రంగయ్య గారికిం జెప్పి పరిశోధనోద్యమమందున మాకు నెంతేని సాయంబు 
చేయించిరి. అనంతర మొకదినమున మీ యింటనేమేని ప్రాచీన గ్రంథములు 
గలవాయని ప్రశ్నించ తమ తండ్రియగు రామదాస కృత్రగంథ పేటిక మాముందుపెట్టీరి. 


25 


జీర్ణాతిజీర్ణములగు నాగ్రంథములనుండి పుస్తకాకారముగనున్నయీ యాంధ్ర పద 
నిధానమును వెలికిందీసి పరిశీలించితిమి. 

గ్రంథకర్త కుమారులగు తూము రంగయ్యగారు మాప్రోత్సాహమున కామోదించి 
యాంధ్రభాషోపకారముగ ఆంధ్రపదనిధానమును ముద్రించుటకు వలయునంత ధనము 
నొసంగి ముద్రణభారము (గంథససంస్మరణభారము మాతలపయి బెట్టి చివికి 
జీర్ణమైయున్న కాకితముల కట్టను సంస్కరించి శుద్ధప్రతివ్రాసి నాలుగు సంవత్సరములు 
తీవ్రకృషిచేసి గ్రంథరూపముగ నీ యాంధ్రపదనిధానము నాంధ్రలోకమునకు 
సమర్పింపం గలిగితిమి. 

మేమొకతావునను ముద్రణాలయము వేజొకతావుననను నుంటచే నెన్ని 
విధముల బరిశీలించినను దోషములు దరలినవి. ద్వితీయ ముద్రణమున కవకాశము 
లభించినచో నిర్గుష్టతరముగ నీగంథమును బరిష్మరింపం గలము. ఈ [గ్రంథమును 
ముద్రించుపట్ల ప్రత్యేక శ్రద్ధగైకొన్న బెజవాడ భవానీ ముద్రణాలయమువారికిం దొలుత 
కృతజ్ఞత దెలుపుట మాప్రధానధర్మము. 

ఆంధ్ర పదనిధానమును ముద్రించి ప్రచురించినచో బిత్యూణ విముక్తులగుటయే 
గాక యాంధ్రలోకోపకారు లగుదురని చెప్పినంతన వ్యయభారమున కోర్చి గ్రంథ 
ప్రకటనమునకు దోడ్సడిన తూము రంగయ్యగారికిని - అభిమానపూరితులై ముద్రిత 
భాగములం బరిశీలించుచు సంస్మరణముల కానందించుచు మాకు బ్రోత్సాహ మిచ్చిన 
తూము వరదరాజులు గారికిని - సంతోష పూర్వకముగ ధన్యవాదముల 
నొనర్చుచున్నారము. 

పితృగౌరవము నూతగంకొని యీ యుత్తమ గ్రంథము ప్రకటించి తమ 
పితృవరుండగు రామదాసకవి శ్రమ సార్థక మొనర్చిన తూము రంగయ్య సర్వేశము, 
వరదరాజులు గారల యుదారభావముపై నింకం గొంత [గ్రంథ ప్రచురణ మాధారపడి 
యున్నది. 


నందిగామ, ఇట్లు భాషాసేవకులు, 
శుక సద శేషాద్రి రమణ కవులు, 
మాఘ బ 12 


శతావధానులు. 


26 





ఆం ఎద నిభంనము 


+ సటీకా శుద్దాంధ్ర నిఘంటువు + 





ఆంధ్ర పద నిధానము 
ప్రథమ కాండము 


శా॥ శ్రీమించన్‌ గరిరాజుకై మకరమున్‌ శిక్షించి తద్వైభవో 
ద్దామం బిచ్చటంజూపుదంచు రమనత్యంతంబు లాలించి త 
ద్భామాద్విస్తనమధ్య నొక్క మకరిన్‌ వాలెంబుంజిత్రించి లీ 
లామర్షంబును మాన్సు శౌరిగొలుతున్‌ లావణ్య మొప్పారంగన్‌. 


చ కలుములపట్టు శౌరిగుణగాథలబిట్టు మునీంద్రకోటిహృ 
జ్ఞలరుహపాళినట్టు జలజాతకదంబక మాటపట్టు లే 
ములతడకట్టు శక్రసతి మోసలపాలిటి పెట్టుంజెట్టు ము 
క్తులతలకట్టు నౌరమను గోరికలూర భజింతునెప్పుడున్‌. 


ల్‌ 


సకలకల్మషఘోరశర్వీశపటలత్వి 
షాంపతియగు సుదర్శనము నెంతు 
నరితతిడెందంబు లవియంగరొద సేయు 
పాంచజన్యంబును బ్రస్తుతింతు 
హరిపదంబుల కసురాళియాదలలకు 
ఘటకత్వమగు నందకము భజింతు 
దైవతావనితాళి తాళికినభయ(ప్ర 
దాయియౌ శార్జంబుం తలతుంనెపుడు 


గీ. మదముపొదలంగ మెదలుబెట్టిదుల పొదల 
యిదల దరిబెడిందపుం బదనెదుగుకుదిరి 
చదలుకాపుల మదియెద నెదరంద్రోలి 
ముదమొదవు బల్లిదపుగద నెదందలంతు. 


ఆఢథధు కుదోధునము 


ల్‌ 


ల్‌ 


30 


ముర వైరిశయ్యయౌ ఫణి 
వరునిపదాంబురుహములను బక్షీంద్రునిప 
త్సరసిజముల సూత్రవతీ 
శ్వరునిచరణకమలములను వర్ణింతు మదిన్‌. 


హరిగుణామృతసంగ్రహము నాథమునిగిరి 
వర్షించు శఠకోపవారిదమును 
గురుపజ్మిమౌక్తిక సురుచిర హారశో 
భితతరళంబగు యతిపతులను 
వచనభూషణ గోప్యవాక్సుధారస విశ 
దీకరవరయోగి దేశికులను 
ప్రణవాంతరవిహారవాధూలగోత్రదు 
గ్ధాబ్టీందులగు సింగరార్యమణులం 


దలంచి స్తుతియించి భజియించి కొలిచి వినుతి 
జేసి రంగాచార్యులకు వేడ్మ దోసిలొగ్గి 
సకలభాగవతాం(ఘికంజాతజాత 
రసమిళిందాయమానమానసుండనయ్యు. 


ఆంధ్రభాషాపటి మాభ్యాసమొనరించు 
బాలుర కతిసులభంబుగాంగ 
అభీలాంధ్రమిళితవాక్యస్వరూపంబగు 
శబ్దరత్నాకరసఖ్యమునను 
బ్రతిశబ్బమునుగూర్చి పదములురాసుల 
నమరించి నామలింగానుశాస 
నముగతి వరాళి నామాళి సమకూర్చి 
తనరార తెలుంగువృత్తములుంగూర్చి 


యాంధ్ర పదనిధానమనియెడు నొకనిఘం 
టవు రచింతుంబేళ్ళ చివరలందు 
జాడందెల్పనిడుదు సంస్కృత పదములం 
జిత్తగింపు మౌనిచిత్తహారి. 


ఆంధ్ర పద నిధానము 


2 


స్వర్గవర్గును వ్యోమవర్లు దిక్కాలధీ 
వాక్చబ్దముఖనాట్యవర్గులు బలి 
వాసవర్గును భోగివర్లు నారకవారి 
వర్గులు భూపురవర్షులు గిరి 
వర్గు వనౌషధివర్లు సింహాదిన్భ 
వర్గులు బ్రాహ్మణవర్లు భుజజ 
వైశ్యవర్గులు శూద్రవర్గు విశేష్యని 
ఘ్నాఖ్య సంకీర్ణనానార్థవర్గు 
లవ్యయముగూడ నిరువదియారు నివియు 
బారపది తిగ వంచగాం బంచి మూడు 
కాండములంజేసి నీకిత్తుకట్టనంబు 
వేద్మతోబాలనగరీశ వేంకటేశ. 


అందు స్వర్గాది ప్రథమకాండం బెట్టులనిన. 


హితపుర హరనత సురవర 
హతసురపరనుత కరివర యతివరవరదా 
శతఖరకరజితసురుచిర 

ధృతవరధర జితమురశర స్థితగరుడరథా. 


ధరం దూముకులవనధిశశ 

ధరుడంగు సర్వేశదాస తనయుండ భవ 
చ్చరణాంబుజాతరసహృ 

దృరితోన్మత్తుండను రామదాసాహ్వయుండన్‌. 


సుకవుల వేండుకొందు నొకచోనొకటంగలతప్పులెన్న కే 
వికటము మాని యొప్పులను వేగహియింపను రాజహంసముల్‌ 
నికమగుపాలు గైకొనుచు నీళ్లనుమానినభంగి యంచుంనేం 
గుకవులవాతరట్టులయి కూసెడు వారిందలంపనేటికిన్‌ 


ప్రథమ కాడవము 


10 


11 


31 


క 


ఏనువచించు పల్ములను హృష్టిగతిన్మది తప్పులెన్న కే 

పూని [గ్రహింప నొప్పులని పుత్రుండుకందువమాటలాడినన్‌ 
మానుగందేనెలూట బలుమత్తిలి తద్రసపంక్తి జాత స 
న్మానసుండైనతండ్రికొను మాదిరింగై కొనవే రమావరా! 12 


అభ్యుదయపరంపరాభివృద్ధిగా భవదీయ పాదారవిందని(స్తు 
త మరందబిందుసందోహ తుందిలేందిందిరాయమానమాన 
సుండనై రచియింపంబూనిన యాంధ్రపదనిధానం బను 
నిఘంటువుక్రమం బెట్టిదనిన. 


విను ప్రోలన జేజేప 

ట్టనవిన్వలననంగ జేజెయండ యనంగన్‌ 

మినువీడన మినువలనన 

వనజభవా్రితపదాబ్ది! స్వర్ణాఖ్యలగున్‌. 1 


వినుప్రోలు, జేజేపట్టు, విన్వలను, జేజేయండ, మినువీడు, మినువలను ఇవి 


స్వర్గములకుC బేళ్లు. 


సః 


32 


తెబిగంట్లు జేజేలు దేవుళ్లుచదలుకా 
పులు బాసవాళ్లు వేల్పులును మింటి 
తెబివర్లు జన్నపుదిండ్లు జేజెల్‌ విను 
తెరవరులును గంగిదిండులనంగ 
వినుద్రిమ్మరులనంగ వేలుపులనంగను 
దేవతాహ్వయములా దేవదేవ 
దేవుండు దయ్యంబు దేవర ముప్పోక 
లాడన భవదాహ్వయమ్ములౌను 


ఆంధ్ర పద నిధానము 


గి. వెలయు నప్సరసలకు నభిఖ్యలయ్య 
యచ్చరలనంగం దెజగంటులనంగ వేల్పు 
గరితలనంగను బుడమిలోం గలుషవార్థి 
తరణిచరణాంబుజాత విధాతృనేత. 2 


తెజిగంట్లు, జేజేలు, దేవుళ్లు, చదలుకాపులు. బాసవాళ్లు, వేల్పులు, మంటి 
తెరవర్లు, జన్నపుదిండ్లు, జేజెలు, వినుతెరువరులు, గంగిదిండ్లు, వినుద్రిమ్మరులు, 
వేలుపులు ఇవి దేవతలకుం బేర్లు, దేవుండు, దయ్యము, దేవరముప్పోకలాడు, 
ఇవిభగవంతుని పేళ్లు. అచ్చరలు తెజిగంటులు వేల్పుగరితలు ఇవియప్సరసలకుం 
బేళ్లు. 


సీ. రక్కసి రాకాసి రక్కసీండును రక్క 

సుండు రేద్రిమ్మరి సోకునల్ల 

ద్రావుడు వేలుపుదాయ సోంకుండు తొలు 
వేలుపనంగ ప్రావేల్పు, పొలుసుం 

దిండియనంగ రేద్రిమ్మరీం డీరువుం 
దిండినా మానిసిందిండి యెజచి 

మేంపరియన పొలమేంతరి యనంగను 
రాక్ష సాఖ్యలు ఘోరరాక్షసారి 


తే.  రక్క్మసియనంగ రాకాసి రక్కెసలనం 
దిండివెలందియనంగం బొలదిండినాంగ 
నవని రాక్షసకన్యక కాఖ్యలగుచు 
వజలె బాలపురాధీశ భవవినాశ. 3 


రక్కసి, రాకాసి, రక్కసీండు, రక్కసుండు, రేద్రిమ్మరి, సోకునల్లం ద్రావుడు, 
వేలుపుదాయ, సోంకుండు, తొలువేల్పు, ప్రావేలుపు, పొలసుతిండి, రేంద్రిమ్మరీండు, 
ఈరువుందిండి, మానిసిందిండి, ఎబిచి మేంపరి, పొలమేంతరి, ఇవి రాక్షసునిపేర్లు, 
రక్కసి, రాకాసి, రక్కెస, తిండివెలంది, పొలతిండి ఇవి రాక్షస స్ర్తీకి బేరులు. 


సీ బొ మ్మంచరౌ తుడ్పుమోము వేలుపుతాత 
తొలువేల్పు దుగిను(డు నలువ బమ్మ 
చదువులముదుకండు చదువుల వేలుపు 


ప్రథమ కాండము 33 


పెద్దవేలుపు వేల్పుపెద్ద మొదటి 
వేలుపు పొక్కిలిచూలి తామరచూలి 

తమ్మిపుట్టువు ముళ్లతబసి తండ్రి 
నికృపుజగమేలునేర్చరి యననివి 

ధాత్రభీఖ్యలుజెల్లు ధరణింబల్ము 


తే. చెలియ పొత్తువు చదువులచేడియయును 
మినుకుగుబ్బెత చదువులమిన్న యన్ను 
నలువ పదంతి యనంగను జలరుహాయ 
తాక్ష వాణి కభిఖ్యలై యలరుభువిని. 4 


బొమ్మ, అంచరౌతు, ఉడుపుమోమువేలుపు, తాత, తొలువేల్పు, దుగినుండు, 
నలువ, బమ్మ, చదువులముదుకండు, చదువుల వేలుపు, పెద్దవేలుపు, వేల్ప్బు పెద్ద, 
మొదటి వేలుపు, పొక్కిలిచూలి, తామరచూలి, తమ్మిపుట్టువు, ముళ్ళతబసితండ్రి, నిక్మపు 
జగమేలు నేర్పరి, ఇవి (బ్రహ్మదేవుని పేర్లు. పల్కు చెలియ, పొత్తువు, చదువులచేడియ, 
మినుకుగుబ్బెత, చదువులమిన్న అన్ను నలువపడంతి, ఇవి సరస్వతీదేవి పేర్లు. 


క. నారదునకాఖ్యలౌ నా 
ర్వేరపురుసి ముళ్లతపసి వేల్పుతపసి నా 
సారెలెపుడు మీటెడు జడ 
దారియనన్‌ బోరుతిండి తపసి యన హరీ. 5 


ఆర్వేరపురుసి, ముళ్ళతపసి, వేల్పుతపసి, సారెలెపుడు మీటెడు జడదారి, 
పోరుతిండితపసి, ఇవి నారదునికి పేర్లు. 


సీ నలమేనిదొర పచ్చవలువదాలుపు గట్టు 

తాలుపు కరివేల్పు తమ్మికంటి 

గరుడిరౌ తాలకాపరి వలమురితాల్పు 
పక్కిడాల్వేలుపు పసిండివల్వ 

దారి రక్కసిగొంగ తమ్మిపొక్కిలి లచ్చి 
మగండు వెన్నుండు మామమామ చుట్టు 

వాలుజో దుద్పనకేల్వేల్పు ముజ్జగం 
బుల బొజ్జ దేవర నలువతండ్రి 


34 ఆంధ్ర పద నిధానము 


తే. యనంగభవదీయనామంబులౌను శౌరి 
మరునింగన్నయ్య నలమేనిదొర యనంగ 
వెన్నదొంగ కన్నయ్యనాం వెన్నుండనంగ 
నవని భవదవతార కృష్ణాహ్వయములు. 6 


నల్లమేనిదొర, పచ్చవలువదాలుపు, గట్టుతాలుపు, కతివేల్పు, తమ్మికంటి, 
గరుడిరౌతు, ఆలకాపరి, వలమురితాలుపు, పక్కిడాల్వేలుపు, పసిండివల్వదారి, 
రక్కసిగొంగ, తమ్మిపొక్కిలి, లచ్చిమగండు, వెన్నుడు, మామమామ, చుట్టువాలుజోదు, 
ఉడ్చనకేల్వేల్పు, ముజ్జగంబులబొజ్జదేవర, నలువతండడ్రి ఇవి విష్ణుదేవుని పేళ్లు. 
మరునిగన్నయ్య, నల్లమేనిదొర, వెన్నదొంగ, కన్నయ్య, వెన్నుండు ఇవి కృష్ణుని 
పేళ్ళు. 
క. సింగండనంగను మానిసి 

సింగండు కంబముదొర నరసింగం డనంగన్‌ 

రంగద్విహంగతుంగతు 

రంగ! నృసింహాఖ్యలగుచు రాజిలునుర్విన్‌. 7 


సింగడు, మానిసిసింగందు, కంబముదొర, నరసింగండు, ఇవి నృసింహ 
దేవునిపేళ్లు. 


తే. నేలకూంతురు నాగటిచాలుపేరి 
యతివ యన సీత; సీరాముడనంగ రాము 
డొప్పు; తిమ్మప్పం దనంగం దిమ్మప్పయనంగ 
వేంకటేశాఖ్యలైయొప్పు వేద వేద్య. 8 


నేలకూంతురు, నాగటిచాలు పేరియతివ ఇవి సీతాదేవి పేళ్లు. సీరాముండు 
య్‌ 
యి 


ళు. 
ఇది శ్రీరామునిపేరు. తిమ్మప్పండు తిమ్మప్ప ఇవి వేంకటేశ్వరుని పేళ్లు. 
అ. _ నాగటిదొర యొంటి, ప్రోగును దెలిమేని 
వాండు నెల్టినీళ్ళప్రోడ దుక్కి 
వాలుజోదు నల్లవలువతాలుపు 


తాటి పడగదారి యనంగ బలుండు దేవ. 9 


ప్రథమ కాండము 35 


నాగటిదొర, ఒంటిప్రోగు, తెలిమేనివాండు, వెట్టినీళ్ల ప్రోడ, దుక్కివాలుజోదు, 
నల్లవలువ తాల్పు, తాటిపడగదారి ఇవి బలరామునిపేర్లు. 


చ. కలిమినెలంత లచ్చిచెలి కల్ములపొల్తుక తమ్మియింటిపై 
దలి సిరి తల్లితల్లియును దామరనట్టువ పైండిచాన పూ 
విలుతునితల్లి లచ్చి కరివేలుపుటాలు జగంబుతల్లి త 
మ్ములకయిచానయుం గడలిబుట్టువు లక్క్మిమి నాంగలక్ష్మియాౌ. 10 


కలిమినెలంత, లచ్చిచెలి, కల్ములపొల్తుక, తమ్మియింటి పైదలి, సిరి, తల్లితల్లి, 
తామరనట్టువ, పైండిచాన, పూవిల్తునితల్లి, లచ్చి, కటివేలుపుటాలు, జగముతల్లి, 
తమ్ములకైచాన, కడలింబుట్టుపు, లక్మిమి యనునివి లక్ష్మీదేవికింబేర్లు. 


సీ _ అలరువిల్తుండు కమ్మవిలుకాండు చక్కెర 
విలుకాండు మరుండు పూవింటిజోదు 
వలదొర సిరిచూలి వాలుగడా లించు 
విలుతుండు వలపుల వేంటకాండు 
తుంటవిల్తుండు వెడవింటి నెయ్యపుటేండు 
తామరతూపరి తలంపుచూలి 
వలపురాయండు తావివిలుకాండు బేసికై 
దువుజోదుననవిలుతుండు తీగె 
గీ.  విలుతుండు గురులవిలుకాండు చిలుక రౌతు 
పచ్చవార్వపుజోదును లచ్చికొడుకు 
పచ్చవిలుతాలుపు మొసలిపడగదారి 
యనంగనివి మన్మథునకాఖ్యలంబుజాక్ష్మ 11 


అలరువిల్తుండు, కమ్మవిలుకాండు, చక్కారవిలుకాండు, మరుండు, పూవింటి 
జోదు, వలదొర, సిరిచూలి, వాలుగడాలు, ఇంచువిలుతుండు, వలపువేంటకాండుం, 
తుంటవిల్తుండు, వెడవింటి నెయ్యపుటేండు, తామర తూపరి, తలంపుచూలి, 
వలపురాయండు, తావివిల్మాడు, బేసికైదువుజోదు, ననవిలుతుండు, తీంగేవిలుతుండు, 
ఇగురులవిల్మాడు, చిలుకరౌతు, పచ్చవార్వపుజోదు, లచ్చికొడుకు, పచ్చవిల్లాలుపు, 
మొసలిపడగదారి అనునివి మన్మథునిపేర్లు. 


36 ఆంధ్ర పద నిధానము 


గీ. _ చుట్టు కైదువు గుడుసల్లు చుట్టువాలు 
కంటివాలు వేయంచుల కైదువు సుడి 
వాలు బటువల్లు నాం బిల్లవా లనంగ 


నఘనిశాభాస్మర! సుదర్శనాఖ్యలౌను. 12 


చుట్టుకైదువు, గుడుసల్లు, చుట్టువాలు, కంటివాలు, వేయంచుల కైదువు, 
సుడివాలు, బటువల్లు, బిల్లవాలు అనునివి చక్రమునకుంబేర్లు. 


ఆ.వె. బిల్లవాల్‌ జోడనంగం గతివేల్పుబూర 
గొమ్ము వలమురి పాంచజన్యంబు పేళ్లు 
నీటియిక్కయనంగనునీటిపుట్టు 
వనంగం గౌస్తుభమునకాఖ్య లచ్యుతాఖ్య. 13 


బిల్లవాలుజోడు, కరివేల్పు, బూరంగొమ్ము వలమురి యనపాంచ జన్యము 
పేర్లు. నీటియిక్క నీటిపుట్టువు అననివి కౌస్తుభమణికింబేర్లు. 


పంచపాది గీ. పాంపమేపరి గురుడినాంబక్కి టేండు 
బొల్లిగ్రద్ద చిలువతిండి బొల్లండు గరు 
టాలమంతుండు వెన్నునిడాలు పులుంగు 
మన్నియండు గరుటామంతుందన్న పులుంగు 
బొల్లండన గరుడాఖ్యలై చెల్లె శౌరి. 14 


పాంపమేపరి, గరుడి, పక్కిజేండు, బొల్లిగ్రద్ద, చిలువతిండి, బొల్లండు, గరుటాల 
మంతుడు, వెన్నునిడాలు, పులుంగుమన్నియండు, గరుటామంతుడు, పులుంగుబొల్లండు, 
ఇవి గరుడుని పేర్లు. 


సీసమాలిక. అయిదు మోములవేలుం పాబోతురౌ తంగ 
మొలవేల్పు నెలతాల్పు చిలువతాల్పు 
తిగకంటి ముక్కంటి దిసమొలవేలుపు 
మినుసిగదేవర మిత్తగొంగ 
కాట్రేండు మిక్కిలికంటి దేవర య గ్గి 
కంటి పునుకతాల్పు కాటిటేండు 
గట్టువిల్తుండు వేండికంటి తెల్లనిసామి 


ప్రథమ కాండము 37 


విసపుమేతరి మిత్తివేంటకాండు 
జింకతాల్పరి నింగిసిగ కజకంఠుండు 

కొండయల్లుండు వెండికొండవిడిది 
వేలుపు మిన్వాంక తాలుపువలదొర 

సూడు జన్నపుగొంగ కోడెరౌతు 
జదముడిజంగంబు కుడుములతిండిదే 

వరతండ్రి ముమ్మొనవాలుదారి 
తోలుందాల్పరి వాంక తాలుపు చిచ్చట 

కంటిదేవర బేసికంటిసామి 


గి. వలమలల్లుండు గంగి క్రైయలుగువాండు 
నాంగ బూచులయెకిమీడునాంగ శివున 
కాఖ్య లబ్దీనివేశ మహా(ప్రకాశ 
బాలనగరేశ యళికేశ భవవినాశ. 15 


అయిదుమోములవేల్పు, ఆబోతురౌతు, అంగమొలవేల్పు, నెలతాల్పు, చిలువ 
తాల్పు, తిగకంటి, ముక్కంటి, దిసమొలవేల్పు, మినుసిగదేవర, మిత్తిగొంగ, కాట్రేండు, 
మిక్కిలికంటిదేవర, అగ్గికంటి, పునుక తాల్పు, కాటిటేండు, గట్టువిల్తుండు, వేండికంటి, 
తెల్లనిసామి, విసపుమేంతరి, మిత్తివేంటకాండు, జింకతాల్పరి, నింగిసిగ, కజకంఠుండు, 
కొందయల్లుండు, వెండికొండవిడిది, మిన్వాంకతాలుపు, వలదొరసూడు, జన్నపుగొంగ, 
కోడెరౌతు, జడముడిజంగము, కుడుముల తిండి దేవరతండ్రి, ముమ్మొనవాలుదారి, 
తోలుదాల్పరి, వాంకతాల్పు, చిచ్చరకంటిదేవర, బేసికంటిసామి, వలమలల్లుండు, 
గంగిక్రైయలుగువాడు, బూచులయెకిమీడు అననివి శివునకుంబేర్లు. 


గి. దుగ్గి మలయమ్మ యమ్మికదుగ్గ జండి 
సత్తి కజకంఠునిల్లాలు సామితల్లి 
గట్టుచూలి గట్రాచూలి గట్లజేని 
పట్టి సింగమెక్కుడుజంత పార్వతియగు. 16 


దుగ్గి, మలయమ్మ, అమ్మిక, దుగ్గ, చండి, సత్తి, కబికంఠు నిల్లాలు, సామితల్లి, 
గట్టుచూలి, గట్రాచూలి, గట్లటేనిపట్టి, సింగ మెక్కుడు, జంత, అననివి పార్వతీదేవి పేర్లు. 


38 ఆంధ్ర పద నిధానము 


క. దనుజారి నందికగు బస 
వనయనంగా నాలజేండు బసవం డనంగం బే 
ర్మొనె భువిని; ద్రిశూలము ము 
మ్మొనవాలనందెనుంగునందు ముదమొప్పారన్‌. 


బసవన, ఆలటేండు, బసవండు, అననివి నందికిపేర్లు. ముమ్మొనవాలు ఇది 
త్రిశూలము పేరు. 


స కందుండు వేలుపుగమికాండు పుంజుందా 
ల్పరి సామి యమ్మికపట్టి యగ్గి 
చూలిముద్దయ టిల్లుచూలి కొమరసామి 
కొంచగుబ్బలి వ్రక్కలించుమేటి 
నెమ్మరౌ తార్గురు నెలంతలబిడ్డండు 
నెమ్మితాల్చరియును నెమ్మిటీండు 
తిగజంట మోముల దేవరయన శక్తి 
ధరునినామంబులౌ; చెజుపు టేండు 
గీ. గుజ్ఞావేలుపు పిళ్లారి కొక్కురౌతు 
బొజ్జదేవర యేనుగు మోము వేల్పు 


నొంటికొమ్మయ్య వెనకయ్య జంటతలుల 
బిడ్డ కుడుములతిండినా విఘ్నరాజు. 17 


కందుండు, వేలుపుగమికాందు, పుంజుదాల్పరి, సామి, అమ్మికపట్టి, అగ్గిచూలి, 
ముద్దయ, టెల్లుచూలి, కొమరసామి, కొంచుగుబ్బలి వ్రక్కలించు మేటి, నెమ్మిరౌతు, 
అర్జురినెలతలబిడ్డండు, నెమ్మితాల్బరి, నెమ్మిటేండు, తిగజంటమోములదేవర అననివి 
కుమారస్వామికిం బేళ్లు. చెజుపుటేండు, గుజ్జువేల్పు, పిళ్లారి, కొక్కురౌతు, బొజ్జదేవర, 
ఏనుంగుమోమువేల్పు, ఒంటి కొమ్మయ్య, వెనకయ్య, జంటతల్లులబిడ్డండు, 
కుడుములతిండి, అననివి వినాయకునిపేళ్లు. 


గమనిక : 18 నంబరు పద్యం పోలేదు. ప్రథమ ముద్రణలో 18 నంబర్‌ తప్పిపోయింది. 
అంతే. పద్యాల సంఖ్యలో తేడా రాకూడదన్న ఉద్దేశంతో అలాగే ఉంచాం. సం॥ 


ప్రథమ కాండము 39 


మలపగతుండు వేంగంటియు మబ్బు రౌతు 

నొడలిచూపొడయండు వేల్పుటొోడయండు సుర 

తాణియును తూర్పుజేండన దనుజశైల 

వజ్రి వజ్రికభిఖ్యలై వలె శౌరి. 19 


మలపగతుండు, వేంగంటి, మబ్బురౌతు, ఒడలిచూపొడయండు వేల్చుటొడ 


యండు, సురతాణి, తూర్పుజటేండు అనంగనివి యింద్రునకుం బేళ్లు. 


క. 


మలపగతునిరాణియనం 

జెలంగెను సురతాణియనంగం జెల్లె శచికి; వే 

ల్పులబోనము సుధపేరై 

విలసిళల్లైను కలుషభంగ విహగతురంగా. 20 


మలపగతునిరాణి, సురతాణి, అననివి శచీదేవికింబేళ్లు వేల్పుల బోనము, 


ఇది అమృతమునకుంబేరు. 


గీ. 


వేలుపులగారు చౌదంతి వెలిగవురన 

నిలును నైరావతాఖ్యలాయె; వెలిమావు 

నిక్కువినులంజక్కి నా నెలవుకొనెను 

ధరణిరుచ్చై శ్రవాఖ్యలై దనుజనైరి. 21 


వేల్పులగౌరు, చౌదంతి, వెలిగవురు అననివి యెరావతమునకు పేళ్లు. వెలిమావు, 


నిక్కువీనులజక్కి అననివి నుచ్చైశ్రవమునకు పేళ్లు. 


వీ 


40 


వెలిమ్రానువినుమ్రాను వేలుపుంజె ట్లీవి 
మ్రాననంగం బుడుకుమ్రాను పెట్టు 
జెట్టును మెచ్చులంజెట్టనంగల్పకా 
ఖ్యలు; పుడుకుదొడుకు వెలిమొదవును 
వేలుపుగిడ్డియు వెలిగిడ్డయీవుల 
మొదవన నామముల్‌ కుదిరె కామ 
ధేనువునకు; వేల్పుమానికం బీవుల 
రతనంబునా జాగరతనమనంగం 


ఆంధ్ర పద నిధానము 


గీ. దలంపుజాయి పుడుకుగల్లు తలంపుమిన్న 
యనంగంజింతామణికినాఖ్యలౌను; పిడుగు 
వాలు నాంగ నూజంచులవాలు జాతి 
వాలు మగజాతివాలన వజమగును. 22 


వెలిమ్రాను, వినుమ్రాను, వేలుపుంజెట్టు, ఈవిమాను, పుడుకుంమ్రాను, 
పెట్టుజెట్టు, మెచ్చులజెట్టు, అననివి కల్పవృక్షమునకుం బేళ్లు. పుడుకుదొడుకు 
వెలిమొదవు, వేలుపుగిడ్డి, వెలిగిడ్డి, యీవులమొదవు ఇవి కామధేనువునకు పేర్లు. 
వేల్పుమానికము, ఈవులరతనము, చాగరతనము, తలంపుజాయి, పుడుకుగల్లు, 
తలంపుమిన్న అననివి చింతామణికింబేళ్లు. పిడుగువాలు, నూజంచులవాలు, 
జాతివాలు, మగజాతివాలు అననివి వజ్రాయుధమునకు పేర్లు. 


స్ప జంటమోముల వేల్పు చౌగంటి కరువలి 
విందు తగరురౌతు వేండివేల్పు 
నీంటికానుపు గాడ్పునెచ్చెలి సెగటేండు 
కప్పు తెరువరియుగాలిమిత్త 
యనంగ నెజ్జిని వేలు పననీరుపాంపనా 
నంటగిట్టని వేలు పనంగ సగ్గి 
సతనాలుకలజేజె సవి యగ్ని దేవుని 
నామధేయంబులై భూమినలరు; 


గీ. వారువపుట్టగ్గియనంగను, నీరుచిచ్చు 
నాంగ బడబానలమునకు నామములగు; 
నెరగలియనంగం గారగ్గి యెరవలియనం 
ధరణి దావానలాఖ్యలు గరుడగమన. 28 


జంటమోముల వేల్పు, చౌగంటి, కరువలివిందు, తగరురౌతు, వేండి వేల్పు, 
నీటి కానుపు, గాడ్పునెచ్చెలి, సెగజేండు, కప్పు తెరువరి, గాలిమిత్త, ఎజ్జని వేల్పు, 
నీరుపాంప, అంటగిట్టని వేల్పు, అగ్గి, సతనాలుకలజేజె, సవి అననివి యగ్నిదేవునిపేర్లు. 
వారువపుట్టగ్గి, నీరుచిచ్చు అననివి బడబానలము పేర్లు. ఎరగలి కారగ్గి ఎరవలి 
అననివి దావానలముంపేర్లు. 


ప్రథమ కాండము 41 


కణం కగ్గి కిత్తి యింగల 

మన నింగిలమనంగ నిప్పు నగిని నిపుక చి 

చ్చన నిప్పుక యన నిద్ధర 

ననఘా యివి యగ్నిి కాఖ్యలై విలిసిల్లెన్‌. 24 
కణంకు, అగ్గి, కిత్తి ఇంగలము, ఇంగిలము, నిప్పు, అగిని, నిపుక, చిచ్చు, 
అననివి యగ్నికినింబేర్లు. 

మిడుంగు నిప్పుకల దరులు మిడుంగుజులన 

విస్ఫులింగాఖ్యలౌను గోవింద; కనలు 

మెలకు మందనజ్వాలాఖ్యలలరుచిచ్చు 

అయన చిచ్చజనా నగ్ని మయము పేళ్లు. 25 


మిడుంగులు, నిప్పుకలు, మిడుంగుజులు అనవిస్ఫులింగముల పేర్లు. కనలు, 


మెలకు, మండు, అననివి జ్వాలల పేళ్లు. చిచ్చుజ, చిచ్చజ అననివి అగ్నిమయము 


పేళ్లు. 


క. 


బుసి బుగ్గి బూది వెల్మిడి 

బసుమము నీజు నిగురనంగం బదడనంగా నీ 

వసుమతిభస్మాభిఖ్యలు 

భసలాలక కమలనేత్ర భవ్యచరిత్రా. 26 


బుసి, బుగ్గి, బూది, వెల్మిడి, బసుమము, నీటు, నిగురు, పదడు అననివి 


భస్మమునకు పేళ్లు. 


తే.గీ. 


తక్కిసం 


42 


జమునసైదోడు పితరులసామి గుదియ 

తాలుపరి జము డన ్రొద్దుచూలిం దక్కి 

సంపుదొర దుంతరౌతన నంగయము ని 

కాఖ్యలై యొప్పు సురపక్షయసురశిక్ష 27 
జమునసైదోడు, పితరులసామి, గుదియతాల్పరి, జముడు, ప్రొద్దుచూలి, 
పుదొర, దుంతరౌతు అననివి యమునిపేర్లు. 


ఆంధ్ర పద నిధానము 


టేండు, 


ల్‌ 


ధర కేటత్రాడు ద్రాడును 

జరగె నివియె రెండు యమునిపాశంబునకున్‌; 

మరియును మృత్యువునామము 

హరిహయనుతచరణ మిత్తి యన నగుసుమ్మా 28 


కేటత్రాడు, త్రాడు అననివి యమపాశముపేర్లు, మిత్తి, అనగా మృత్యువునకు 


రక్క్మసుండన సోంకులరాయండనంగ 

మూలటేండన నైబుతిపొదలెం గడలి 

టేండువల్లెతాల్పరినీటిటేండు త్రాడు 

తాల్పనంగ నరుణాఖ్యలై తనరెశౌరి. 29 


రక్కసుండు, సోకులరాయండు, మూలటేండు అననివి నైబుతి పేర్లు. కడలి 
వల్లెతాల్పరి, నీటిజేండు, తాడుతాల్పు, అననివివరుణుని పేర్లు. 


ఈందర తెమ్మెర యీంద కర్వలి గాలి 
కరువలి పయ్యెర గాడ్పు పైర 
వలపుమోపరిసుర చలినట్టు సుడిగొట్టు 
వినుచూలి చలియిక్క వీవలియును 
దావిమోపరి, సోంకుదయ్యంబు మబ్బుమే 
పరి జింకరవుతును పయర నీటి 
తాత యనంగ సదాగతికాఖ్యలై 
విలసిల్లై; వడగాలి వేండిగాలి 


యనంగనూష్టవాయువభిదలుజెల్లును 

కమ్మగాలినాంగ తెమ్మెర చలి 

గాలినాంగవాడగాలి యనంగశీత 

వాయువునకు బేళ్లుం వాసుదేవ. 30 


ఈదర, తెమ్మెర, ఈంద, కర్వలి, గాలి, కరువలి, పయ్యెద, గాడ్పుపైర, 


వలపుమోపరి, సుర, చలినట్టు, సుడిగొట్టు, వినుచూలి, చలియిక్క వీవలి, తావిమోపరి, 
సోంకుదయ్యము, మబ్బుమేపరి, జింకరౌతు, పయర, నీటితాత అననివి వాయుదేవునకు 


ప్రథమ కాండము 43 


పేళ్లు. వడగాలి, వేండిగాలి, అననివి ఉష్టవాయువునకు పేళ్లు. కమ్మగాలి, తెమ్మెర, 
చలిగాలి, వాడగాలి నివి శీతవాయునకు పేళ్లు. 


క. 


కస 


ల్‌ 


44 


వసువసనధారి రుంరూ 

శ్వసనమున కభిఖ్యలయ్యు జగతి మెలుంగుచు 
న్చాసంగెంవెలుంగున నివియన 

కసరు తుపాననగంనోరు గాలియనంగన్‌. 


రు, తుపాను, ఓరుగాలి అననివి రుంరూమారుతము పేళ్లు. 


అత్తరం బడచిపా టాత్ర మజిముతి యు 
త్తలము క్రచ్చర తమి తమకము వడి 
గొరగొర తురితంబు దురము జరీలున 
బిరబిర బోరన విజిబిజి వెస 
తుటుతు తటాలున తుజ్టు తటక్కున 
నెప్పరంబు తురీన నెప్పళంబు 
వేగిరంబు జరీన వేళంబు వైళంబు 
బిసవీస వైడంబు బీట్టు బిళ్లు 
తీవరము విజాన తెప్పతెరలగ వే 
దురుసు పొటుక్కున తొర చెరచెర 
సరగ పదరు బిట్టు జజ్టున సరగున 
క్రచ్చర గొబ్బున క్రన్న వేగ 
(గ్రక్కున గక్కన గ్రమ్మన (గ్రద్దన 
తటకున దబ్బున దారున తడు 
కున బిజీన తటాన గుబ్బన పొటుకున 
చివ్వున జివ్వున చెచ్చెరయును 


చయ్యన బిణీల్పజిజ్ట్జున చట్టనయును 
తెప్పునయును దిగ్గునయును దిగ్గన యన 
త్వరితమునకాఖ్యలైయొప్పు దనుజగోత్ర 
గోత్రహతతోత్ర ధృతగోత్ర చిత్రగాత్ర. 


31 


32 


ఆంధ్ర పద నిధానము 


అత్తరము, అడచిపాటు, ఆత్రము, అటిమురి, ఉత్తలము, క్రచ్చర, తమి, 
తమకము, పడి; గొరగొర, తురితము, దురము, జరీలున, బిరబిర, బోరన, బిబి, 
వెస, తుజుతు, తటాలున, తుజ్టున, తటక్కున, నెప్పరము, తురీన, నెప్పళము, వేగిరము, 
జరీన, వేశము, నైశము, బిసబిస, నైడము, బిట్టు, బిళ్లు, నీవరము, బిజాన, 
తెప్పతెరలగ, వేదురును, పొటుక్కున, తొర, చెరచెర, సరగ, పదరు, బిట్టు, జజ్టున 
సరగున, క్రచ్చర, గొబ్బున క్రన్న వేగ, గ్రక్కున, గ్రక్కన, గ్రమ్మన, గ్రద్దన, తటకున, 
దబ్బన, దారున, తడుకున, బిజీన, తటాన, గుబ్బన, పొటుకున, చివ్వున, జివ్వున, 
చెచ్చెర, చయ్యన. బిజీలున, బిజ్టున, చట్టన్న తెప్పున, దిగ్గ, దిగ్గన అననివి 
త్వరితమునకు పేళ్లు. 


సీ _ తమకించు గొదకొను తమికొనత్తలపాటు 

తిరువు నువ్విళులూరు తిమురుతరము 

నురవడియును మటియుత్తలపడును వి 
ళ్లుగొలుపునానువిళ్లుగొనుననను 

వెలయుచునుండుంబృధ్వినిత్వరపడుటకు 
నలదులుచనదులుదులుచనాంగ 

త్వరయుతకాఖ్యలౌతడవుజాలముజాగు 
జంపుజడనునట్టుజాపిరంబు 


గీ. తడయుదామసమనంగనుధరణిలోన 
బరంగెనాలస్యమునకు జంపారుమెదుక 
మసలిక యనంగనాఖ్యలై మాంద్యమునకు 
నలరెవాలూర యాలస్యమగుట కాఖ్య. 33 


తమకించు, గొడకొను, తమింగొను, ఉత్తలసాటు, తివురు, ఉవ్విలులూరు, 
తిమురు, తజుము, ఉరవడి, ఉత్తలపడు, ఉవిళుగొల్పు, ఉవిళ్లుగొను ఉవిళ్లూరు, 
అననివి త్వరపడుటకుపేళ్లు. తులుచు తులుచ అనత్వంతముతోం గూడినపేళ్లు. తడవు, 
జాలము, జాగు, జంపు, జడను, పట్టు, జాపిరము, తడయు, తామసము, అననివి 
ఆలస్యమునకు పేళ్లు, జంపారు, మెదుక, అనినవి, మాంద్యమునకు పేళ్ళు. వాలూర 
అన అలస్యమగుటకు పేరు. 


ప్రథమ కాండము 45 


గీ. మస లలయునంటగొట్టన నుసలు నట్టు 
గొట్టసరవేయు నన నండగొననునామ 
నికరమలరె నాలస్యించుటకును; తెబిపి 
బిడువెదనునాంగ నవకాశమడరెశౌర. 34 


మసలు, అలయు, అంటగొట్ట, నుసలు, నట్టుగొట్టు, అసరవేయు అండగొను, 
అన అలసించుటకు పేళ్లు. తెజపి, విడువు, ఎడమ, అన అవకాశమునకు పేర్లు. 


క.  ఎడతెగనిది సత మెల్ల 
ప్పుడుజొంపమునిచ్చవాలెమునెపు డనంగన్‌ 
జడి వాలాయమనంగన్‌ 
పుడమి నిరంతరముపేళ్లు పుణ్యచరిత్రా. 85 


ఎడతెగనిది, సతము, ఎల్లప్పుడు, జొంపము, నిచ్చ, వాలెము ఎపుడు, జడి, 
వాలాయము, అననివి నిరంతరమునకు పేర్లు. 


సీ. ముక్కంటి చెలికాండురొక్కపుదొరలచ్చి 
రాయండువానీండుకాయకంటి 
పసిండిరాయండు మానిసిరౌతు వడచక్కి 
సామి బాబారౌతు జక్కినీండు 
జక్కలరాయండు చాగకాండనంగుబే 
రాఖ్యలు; జక్కులుయక్షులకగు; 
పక్కియొడలుంవాండు పక్కి మైతాలుపు 
కిన్నరాఖ్యలునయ్యెం; గింపురుషుని 
గీ. కాఖ్యగుట్టిపు మోమువేల్పనంగంజెల్లు; 
జక్కినియనంగు బేరునిసతికిపేరు; 
నిధికి లిబ్బియనంజెల్లు నిజము; వేల్పు 
గాణ గంధర్వునకు పేరు గానలోల. 36 


ముక్కంటిచెలికాండు, రొక్కపుదొర, లచ్చిరాయండు, వానీడు రాయకంటి, 
పసిండిరాయండు, మానిసిరవుతు, వడచక్కిసామి, బాబారౌతు, జక్కినీండు, 
జక్కులరాయండు, చాగకాండు, అనగనివి కుబేరునిపేర్లు. జక్కులు, అన యక్షులపేరు. 


46 ఆంధ్ర పద నిధానము 


పక్కియొడలువాండు, పక్కిమెడతాల్పు అనగా కిన్నరుని పేర్లు. గుజ్టిపుమోమువేల్పు, 
కింపురుషునిపేరు, జక్కిని, ఇదికుబేరునిభార్యపేరు. లిబ్బి, ఇది నిధికి పేరు. వేల్పుగాణ, 
అనంగా గంధర్వునిపేరు. 


క. కదదెసగాపరియనంగా 
వడచక్కటిటీనిమిత్త పాంపతొడవుదే 
వుండు జడముడిజంగంబన 
నడరివి యీశాన్యునాఖ్యలై మురవైరీ! 


కడదెసంగాపరి, వడచక్శటిటేనిమిత్త పాంపతొడవుదేవుందు జడముడిజంగము, 
అనగా యీశాన్యునకు బేర్లు. 


క. దేవళము దద్దళము గుడి 
కోవెల దద్దడము నగరు కోయిల యనంగా 
దేవాలయనామములౌ 
పావనచారిత్ర స్వర్గవర్గిలముగి సెన్‌. 88 


దేవళము, దద్దళము, గుడి, కోవెల, దద్దడము, నగరు, కోయిల, అనగా 
దేవాలయమునకు పేర్లు. 


స్వర్గవర్గు ముగిసెను. 


వ్యోమవర్లు 


గీ. బయలు చద లాకసము నింగి బైలు విన్ను 
విను మొగులు దారి యుప్పరవీది వేల్పుం 
దెరువు మిను మిన్ను చుక్కలతెరువు మబ్బు 
దారి యుప్పరమన ననంతంబు పేళ్లు 
వజలముగిసె ధరణి వ్యోమవర్లు శౌరి. 39 


ప్రథమ కాండము 47 


బయలు, చదలు, ఆకసము, నింగి, బైలు, విన్ను విను, మొగులుదారి, 


ఉప్పరవీది, వేల్పుందెరువు, మిను, మిన్ను, చుక్కల తెరువు, మబ్బుదారి, ఉప్పరము 
అననివి ఆకాశమునకుంబేళ్లు. 


వ్యోమవర్లు ముగిసెను. 


దిగ్వర్లు 


కెలంకు చక్కటి కడ దెస కెలను చెజంగు 

వలను వలంకు వలంకువు చెలంగె దిశకు; 

దక్కినము వలకడనాంగ దక్షిణంబు; 

తూరుపనం పూర్వదిశకౌను తోయజాక్ష 40 


కెలంకు, చక్కటి , కడ, దెస, కలను, చెజింగు, వలను, వలంకు, వలంకువు, 


అననివి దిశకుంబేర్హు, దక్కినము, వలకడ, అనంగా దక్షిణముంబేర్లు. తూరుపు అనగా 
పూర్వదిశకుంబేర్లు. 


ఆ.వె. 


పడమర వెనుకనంగంబశ్చిమనామముల్‌; 

కోన మూల రోక గొంది యనంగం 

బుడమికోణమౌను; వడచక్మ్నియనంగ ను 

త్తరముదిక్కుకగును దానవారి. 41 


పడమర, వెనుక అననివి పశ్చిమదిశకుబేర్లు. కోన, మూల, రోక గొంది, 


అననివి కోణమునకు బేర్లు. వడచక్కి అనగా ఉత్తరదిశకుబేరు. 


క. 


48 


ఎగువ పయి మీందు నుప్పర 

మగునూర్ధ్వదిశకు; నధోది గాఖ్యలు భువిలోన్‌ 

దిగువాటు క్రిందు క్రిందల 

దిగసన దిగునయనం జెల్లు దీనశరణ్యా. 42 


ఆంధ్ర పద నిధానము 


ఎగువ, పయి, మీందు, ఉప్పరము అన ఉపరిభాగమునకు పేర్లు. దిగువాటు, 
క్రిందు, క్రిందల, దిగసన, దిగువ, అననివి అధోభాగము పేర్లు. 


బీ చక్కియ బగి బరి సంగడి దెస కోపు 
పజగడ మే మెయి పజిగడంబు 
పక్క పక్నియ వైపు ప్రక్క వలను కడ 
చాయ కెలను క్రేవచాయతట్టు 
వంకయనంగ నిత్య బహువచనంబున 
సూరెలనంగ వసుమతినౌను 
పార్వ్వభాగము పేళ్లు, వలపల కుడి వల 
ననంగ దక్షిణభాగమునకుంబేళ్లు; 


గీ. డా యెడమ పుట్టి డాకడ డాపలయన 
దాపలయనంగం దెలుంగునం దనరె వామ 
భాగమునకు నభిఖ్యలై బాలనగర 
నిలయ సుమనఃకిరీట మణీగణపరి 
చుంబితనఖాళియుత చరణాంబుజాత. 483 


చక్కియ, బగి, బరి, సంగడి, దెస, కోపు, పజగడ, మే, మెయి, పజగడము, 
పక్క పక్కియ, వైపు, ప్రక్క వలను, కెడ, చాయ, కెలను క్రేవ, సాయ, తట్టు, వంక, 
బ॥ సూరెలు, అనగా పార్వభాగమునకు పేళ్లు వలపల, కుడి, వలను, అనగా దక్షిణ 
భాగమునకుపేర్లు. డా, ఎడమ, పుట్ట, డాకడ, డాపల, దాపల, అనంగా వామ 
భాగమునకు పేర్లు. 


గీ. బిల్ల బింబిక యన రవిబింబమునకు 
నగు; గుడి గుడుసు పరిది గాలిగుడి వజద 
గుడియనగం బరివేషాఖ్యలడరె; మోడ 
మనంగ మందారమనంగ మేఘావరణము. 44 


బిల్ల, బింబిక, అనగా సూర్యాదిబింబముల పేళ్లు. గుడి, గుడుసు పరిది గాలిగుడి, 
వజఅదగుడి, అనగా పరివేషము పేళ్లు, మోము, మందారము అనగా మేఘావరణము 
పేళ్ళు. 


ప్రథమ కాండము 49 


a 


నీరుమోపరి మబ్బు నీరు తాల్చరి మబ్బు 
నాంగమొగులు నీంటిచాగియనంగ 
నభ్రాఖ్యలౌౌ నుఖుమనగర్జితాఖయా; 
మించుమెజుపు మించు మించు మెజుము 
నాంగశంపాఖ్యలౌ; తీంగమెజుంగన 
శంపాలతాఖ్యయౌ; జడియనంగ 
వాననా సోననా వర్షంబునకుంబేళ్లు; 
తొలుకు కురియు చిన్ము తొలకరించు 


గీ. ననం దువర తూర తుప్ప్తురయనందుషార 
నామములు; నిత్యబహు వచనమునవాన 
కాళ్లనంగవర్న ధారల పేళ్లు బాల 
నగరసౌధవిహార కంధరశరీర. 45 


నీరుమోపరి, మబ్బు, నీరుతాల్పరి, (మబ్బు, మొగులు, నీటిచాగి, అనగా 
మేఘము బేళ్ళు, మించు, మెజుపు, మించుమించు, మెజుము, అనగా మెజుము 
బేళ్ళు. తీంగమెజుంగు, అనంగాశంపాలతపేరు. జడి, వాన, సోన అనంగా వర్షము 
బేళ్ళు, తొలుకు, కురియు, చినుకు, తొలకరించు, తువర, తూర, తుప్పుర, అను 
తుషారము బేళ్ళు. వానకాళ్ళు, అనగా వర్షధారలపేళ్ళు. 


గీ. చినుకనంగవర్షబిందువయ్యెను; రతనపు 
విల్లు సింగిణి మువ్వన్నెవిల్లనంగ 
వజధన్వునభిఖ్యలు; వానరాయి 
యనంగవడగల్లనంగ కరకాఖ్యలౌను. 46 
చినుకు ఇదివర్ష్న బిందువుపేరు. రతనపువిల్లు, సింగిణి, మువ్వన్నెవిల్లు, అనగా 
ఇంద్రధనుస్సు పేళ్ళు. వానరాయి, వడగల్లు, కరకలపేళ్ళు. 


సః కలువలవిందు చుక్కలటేండు రేటేండు 
చందు చందురుమామ చందమామ 
నెల చందురుడు వెన్నెలగుత్తి చలువల 
టేండు పైరులయెకిమీడు జింక 


50 ఆంధ్ర పద నిధానము 


తాల్చరి జాబిల్లి తమ్మపగతుండు జా 
బీలి జక్కవలగొంగ వలివెలుంగు 
వెన్నునిడాకన్ను వేల్పులబువ్వ వె 
న్నెలటేండు వలిముద్ద నిసివెలుంగు 
గీ. చలి వెలుంగు కలువలటేండు చలువజోతి 
కడలివెన్న యనంగ జక్క వలగొంగ 
తనసికన్నా=పయనంగను దనరెచంద్రు 
నాఖ్యలై తెలుంగునం గలుషాబ్టి తరణి. 47 


కలువలవిందు, చుక్కలజేండు, రేటేడు, చంద, చందురుమామ, చందమామ, 
నెల, చందురుండు, వెన్నెలగుత్తి, చలువలటేండు, పైరులయెకిమీడు, జింకతాల్పరి, 
జాబిల్లి, తమ్మిపగతుండు, జాబిలి, జక్కవలగొంగ, వలివెలుంగు, వెన్నునిడాకన్నుు 
వేల్చులబువ్వ, వెన్నెలటేడు, వలిముద్ద, నిసివెలుంగు, చలివెలుంగు, కలువలటేండు, 
చలువజోతి, కడలివెన్న జక్కవలగొంగ, తపసికన్సాప అననివి చంద్రనకుంబేళ్ళు. 


గీ. అవని నెలవంక నెలకూన యనంగ బాల 
శశికభిఖ్యలు; పాలు వీసమనంగళకు 
వజలె సరదు సరసు సమభాగమునకును; 
మక నుచ్చనైల్య మరయునొకటి. 48 


నెలవంక, నెలకూన అనంగా బాలచంద్రునకుబేళ్ళు. పాలు వీసము అనంగా 
కళకుంబేళ్ళు. సరదు, సరసు అనంగా సమభాగమునకుంబేళ్ళు. మచ్చ, మజక అన 
నైల్యమునకుంబేళ్ళు. 


గీ.  చిన్నె యడియాల మానాలు చిన్నియ గుతి 
కతము పులు గానవాలు లక్క్మనము గుజుతు 
లచ్చనము డాగు మచ్చనాం లక్షణాఖ్య 
లలరె మునిహృదయానంద హరిముకుంద. 49 


చిన్నా అడియాలము, ఆనాలు, చిన్నియ, గుతీ, కతము, పులుగు, ఆనవాలు, 
లక్క్మనము, గుజుతు, లచ్చనము, డాగు, మచ్చ ఇవి లక్షణము పేరులు. 


ప్రథమ కాండము 51 


గీ. కళుకు మిస పోసనము డాలు గచ్చు నిగ్గు 
రంగు జిగిడంబు మిసిమి మెజుంగు దౌరు 
బాజు దవురు రువాణంబు తేజనంగ 
నమరగణనుతపాద శోభాఖ్యలగును. 50 


కళుకు, మిస, పోసనము, డాలు, గచ్చు, నిగ్గు, రంగు, జిగి, డంబు, మిసిమి, 
మెజుంగు, దౌరు, బాజు, దవురు, రువాణము, తేజు, అన శోభకు పేళ్లు. 


అ. పొనుంగు గాజువాజు పొనుపడు మక్కునా 
గాంతిహీనమునకుం; గౌమదికిని 
వెలసె నెలవెలుంగు వెన్నెల రేయెండ 
చందిరిక యనంగ జలజనాభ. 51 


పొనుంగు, గాజువాటు, పొనుపడు, మక్కు అనగా కాంతిహీనముం పేళ్లు. 
నెలవెలుంగు, వెన్నెల, రేయెండ, చందిరిక అనగా కౌముదికి పేళ్లు. 


చ. _ చలిమిరి సీతు వీము వలి చల్నిరి సీతు సిరం బిగంబు నాం 
జలువడి చల్వడిం జలువ చల్లన చల్వ యివంబునామటథిన్‌ 
వలిపిరినాంగ నౌ నివకబల్మిననౌ చలినాంగనా నభి 
ఖ్యలు ధరలోన శీతమున కబ్బనిభాంగ తెలుంగుమాటలన్‌. ర్‌2 


చలిమిరి, సీతువు, ఈము, వలి, చల్మిరి, సీతు, సిరము, ఇగము, చలువడి 
చల్యడి, చలువ, చల్లన, చల్వ, ఇవము, వలిపిరి, ఇవక, చలి ఇవి శీతముపేర్లు. 


గీ. ఇగ మివము మంచు మను చీము హిమముపేళ్లు; 
నివతళిం పివతాళింపు నెగడెశైత్య 
మునకుంబేళ్లు;, గామన గ్రహమునకుంబేరు; 
కలిగెం జుక్క రిక్క యన నక్షత్రము హరి. 53 


ఇగము, ఇవము, మంచు, మనుచు, ఈము,అనంగా హిమమునకుబేళ్లు. 
ఇవతళింపు, ఇవతాళింపు, అన నివి శైత్యమునకు బేళ్లు. గాము అనగా 
(గహమునకుంబేరు. చుక్క రిక్క అనగా నక్షత్రము బేరు. 


52 ఆంధ్ర పద నిధానము 


నెగడె హరి! కెంపుగామననేలపట్టి 

యనంగ నంగారకున కాఖ్యలయ్యె; బుధున 

కాఖ్య నెలచూలి; గురునకాఖ్యలగు వేల్పు 

టొజ్జ నుడుగుటేండన భువినొప్పి చెలంగె. 54 


కెంపుగాము, నేలపట్టి ఇవి అంగారకుని బేళ్లు. నెలచూలి బుధునింబేరు. 


వేల్పుటొజ్జ, నుడుగు టేడు ఇవిబృహస్పతికింబేర్లు. 


క. 


చుక్క తెలిగాము వేంగురుం 

జుక్కయనన్‌ సోంకుటొజ్జ సుకురుండనంగ వాల్‌ 

జుక్కొంటికంటి వేంగుం 

జుక్నయనంగనాఖ్యలగును శుక్రునకు హరీ. ర్‌ర్‌ 


చుక్క తెలిగాము, వేగురుంజుక్క సోంకుటొజ్జ, సుకురుండు, వాలుజుక్క 


ఒంటికంటి, వేంగుజుక్క అననివి శుక్రునకుంబేళ్ళు. 


గీ. 


శనికి సని కప్పు మేనిగా మనంగం గుంటి 

గామనంగం జాయపట్టినా నామధేయ 

ములుచెలంగె; కేతువునకభిఖ్యలగు మిత్తి 

చూలు టెక్కపుగామన నీలగాత్ర. 56 


సని, కప్పుమేనిగాము, కుంటిగాము, చాయపట్టి అనంగా శనేశ్వరునిం 


బేళ్ళు. మిత్తిచూలు, టెక్కప్రుగాము అనంగా కేతువునకుంబేళ్ళు. 


క. 


బేళ్ళు. 


వనజాక్షా! చీంకటిగా 

మనం దలగాము నెలతిండి యన మొండెపుగా 

మన రాహువునకభిఖ్యలు 

తెనుంగునవిలసిల్లె భువిని తెల్లమిగాగన్‌. 57 


చీంకటిగాము, తలగాము, నెలతిండి, మొండెపుగాము అన నివి రాహువునకు 


సీసమాలిక : అలరె గుట్టిపురిక్క తొలుచుక్కయన నశ్వి 


నికిని బరనిచుక్క నెగడె భరణి; 


ప్రథమ కాండము 53 


54 


కత్తెర మంగల కత్తిరూ పనంగను 

గృత్తికాఖ్యలు; బండిరిక్క రోహి 
ణీనామధేయంబు; నెలరిక్షయన జింక 

తలచుకృయనంగను దనరె మృగశి 
రాఖ్య; లారాఖ్యయునౌ పగడపురిక్క 

క్షోణిని బొదరిండ్ల చుక్క యనంబు 
నర్వసునక్ష్మత్ర నామధేయంబయి 

యేపుమీరెను; తొండరూపురిక్క 
పొట్లపూచుక్కనాం బుష్యమికాఖ్యలౌ; 

నిక్కంబు సప్పపురిక్క నాంగ 
నసిలేరు నాశ్లేష కాఖ్యలు; పితరుల 

చుక్కనా జన్నపురిక్కనాంగ 
మఘకాఖ్యలౌ; నిల మటి సామికంటిచు 

కృయన పుబ్బకుంబేళ్లునమరు; ప్రొద్దు 
చుక్క యుత్తర పేరు కెక్కెను; కైసాటి 

చుక్కనా హస్తకుంజోద్యముగను; 
ముత్తెపుసవతన చిత్తనాం జిత్రాఖ్య 

లగు; కరువలిరిక్క యనంగం గెంపు 
సవతనంగనుపేళ్లు స్వాతికినగు; చేట 

రిక్క కుమ్మరిసారెచుక్క జోడు 
వేలుపుంజుక్క నా వెలసెవిశాఖకా 

ఖ్యలు; తోరణపురిక్క చెలిమిచుక్క 
యన ననూరాధకాఖ్యలు; పెద్దపేరిటి 

చుక్క నాంగను తాటి రిక్కనాంగ 
జ్యేష్ట కభిఖ్యలై జెల్లును; సోంకుంజు 

కృయు మూల నీంటి చుక్క తొలునీంటి 
రిక్కనాంగను పేరుకెక్కెం బూర్వాషాఢ; 

యేచకంకటి రిక్క తోంచెనుత్త 
రాషాఢ కాఖ్యలునగు; కటివేల్పుచు 


కృయనంగ తూపు రికయన శ్రవణ 
నెక్కె మద్దెలరూపు రిక్క ధనిష్టకా 
ఖ్యయు; నీటిటేని రికయన శతభి 
షమునకు నాఖ్యయైయమరి; నెన్మిదికాళ్ల 
చుక్క పూర్వాభాద్ర కెక్కెంగీర్తిం 
గీ. బూనె ముక్కంటిచుక్క్మనా ంబ్రొద్దురిక్క 
యనంగ నుత్తరాభాద్రకాఖ్యలు చెలంగి 
మెలంగెం గొనరిక్క కడ చుక్క మీనురూపు 
చుక్కయన రేవతికింబేళ్లు సురనుతాంఘి. ర్‌రి 


గుజ్జపురిక్క తోలురిక్క అనంగా అశ్వనికిపేర్లు. బరని అనంగా భరణికి పేరు, 
కత్తెర, మంగలకత్తిరూపు అనంగా కృత్తికా నక్షత్రమునకు పేర్లు. బండిరిక్క అన 
రోహిణికిం బేరు. నెలరిక్క జింకతలచుక్క అనంగా మృగశీర్నా నక్షత్రము ంబేర్లు. 
పగడపురిక్క అనంగా అర్జకు ంబేరు. పొదరిండ్లచుక్నయన పునర్వసు ంబేరు. తొండరూపు 
రిక్క పొట్లపూంజుక్క అనంగా పుష్యమికిం బేళ్ళు. సప్పపురిక్క అసిలేరు అన ఆశ్లేషకుం 
బేర్లు. పితరులచుక్క జన్నపురిక్క అనంగా మఘకుంబేళ్ళు. సామికంటిచుక్క అనంగా 
పుబ్బంబేరు. ప్రొద్దుచుక్క అన ఉత్తర. కైసాటిచుక్క అనంగా హస్తమి. ముత్తెపుసవతు, 
చిత్త అనంగా చిత్తానక్షత్రముం బేళ్ళు. కరువలి రిక్క కెంపుసవతు అనంగా స్వాతీ 
నక్షత్రము. చేటరిక్క కుమ్మరిసారె చుక్క జోడువేల్పురిక్క అనంగా విశాఖానక్షత్రము. 
తోరణపురిక్క చెలిమిచుక్క అనంగా అనూరాధ నక్షత్రము. పెద్దకంటిరిక్క తాటిచుక్క 
జ్యేష్టా నక్షత్రము. సోంకుంజుక్క అన మూలానక్షత్రము. నీంటిచుక్క తొలునీటి రిక్క 
అనంగా పూర్వాషాఢకుంబేళ్ళు. ఏచకంకటిరిక్క అన ఉత్తరాభాద్ర జేరు. కతివేల్చుచుక్క 
రూపురిక్క అనంగా శ్రవణా నక్షత్రము. మద్దెలరూపు రిక్క ధనిష్టకు పేరు. నీంటి టేనిరిక్క 
అనంగా శతభిషము. ఎనిమిదికాళ్లచుక్క అనంగా పూర్వాభద్రకు పేరు. ముక్కంటిచుక్క 
ప్రొద్దురిక్క అనంగా ఉత్తరాభాద్రనక్షత్రము. కొనరిక్క కడచుక్క మీనురూపు, ఇవిరేవతీ 
నక్షత్రము పేళ్లు. 
ఆ. అవని నభిజిదాఖ్యలమరియొప్పెను బొమ్మ 

చుక్కకానరానిరిక్ష యనంగ; 

తెలుంగునం దరుంధతికిని నారంజోతి 

యనంగ కీర్తిమీజె నంబుజాక్ష 59 


ప్రథమ కాండము 55 


బొమ్మచుక్క కానరానిరిక్క అనంగా అభిజిన్నక్షత్రము పేళ్లు. ఆరంజోతి ఇది 
అరుంధతి పేరు. 


పీ మేకరాసియనంగ మేషరాశికిపేరు; 

బుషభరాశికినిC బేర్దిబ్బయనంగ; 

మిధునాహ్వయము ప్రతిమెలంగె సంగడిరాసి; 
రాజిలె నెం(డ్రిక రాసి కటక 

మునకు; సింగపురాసి తనరె సింహాఖ్యయి; 
కన్యాఖ్యలౌ కన్నె కన్నెరాసి 

నాం ద్రాసురాసియనంగ తుల; తేలురా 
సియన వృశ్చికరాశిచెలంగె; వింటి 


గీ.  రాసినాం బెలసెను ధనూరాళిపేరు; 
మొసలిరాసియన మకరమునకు; కుండ 
రాసి కుంభమునకు; చేంపఃరాసి చేంప 
నాంగ మీనంబునకు పేళ్లు నలిననాభ. 60 


మేంకరాసి అన మేషరాశికిపేరు. గిబ్బరాసి అన బుషభము. సంగడిరాసి 
మిథునము. ఎండ్రికరాసి కర్మాటకము. సింగపురాసి సింహరాశి. కన్నె కన్నెరాసి 
కన్యారాశి. త్రాసురాసి తులకుపేరు. తేలురాసి అన వృశ్చికరాశి. వింటిరాసి అనగా 
ధనూరాశి. మొసలిరాశి అన మరకరాశి. కుండరాసి అన కుంభరాశి. చేంప, చేంపరాసి 
అన మీనరాశి. 


సీ గాములటేండు రేకంటు కాంకవెలుంగు 
పచ్చవార్వపుజోదు పగటివేల్పు 
తామరచెలి ప్రొద్దు తమ్మివిం దివముల 
మేపరి విను కెంపు మింటిదారి 
జమునయ్య చెయ్వులసాకిరి మినుకుల 
యిక్క యిరులగొంగ యిగముసూండు 
చాయమగండు తమ్మిసామి జక్కవటేండు 
కలువలదాయ వేవెలుంగు వేండి 


56 ఆంధ్ర పద నిధానము 


వెలుంగు మిన్ములబరణియు వేండివేల్పు 

'సెగవెలుంగు వెలుంగలు టేండు జగముకన్ను 

చదలుమానికమన నెండసామి యనంగ 

రవికినామంబులై యొప్పె భవవినాశ. 61 


గాముల టేండు, రేకంటు, కాంకవెలుంగు, పచ్చవార్వపుజోదు, పగటివేలుపు, 


తామరచెలి, ప్రొద్దు, తమ్మివిందు, ఇవములమేపరి, వినుకెంపు మింటిదారి, జమునయ్య, 
చెయ్వులసాకిరి, మినుకులయిక్క ఇరులగొంగ, ఇగముసూండు, చాయమగండు, 
తమ్మిసామి, జక్కవటేండు, కలువదాయ, వేవెలుంగు, వేండివెలుంగు, మిన్ములబరణి, 
వేండివేల్పు, సెగవెలుంయగు వెలుంగుల టేండు, జగముకన్ను, చదలుమానికము, 
ఎండసామి అన నివి సూర్యునకు పేళ్లు. 


గీ. 


పిచ్చుకుంటన బిచ్చుకకుంటు పిచ్చి 

కుంటనంగను పిచ్చికకుంట నంగ 

నమరియొప్పె ననూరునకాఖ్యలగుచు; 

వెలుంగుమినుక న కిరణ మాఖ్యలు మురారి. 62 


పిచ్చుకుంటు, పిచ్చుకకుంటు, పిచ్చికుంటు, విచ్చికకుంటు అనంగా 


అనూరునకు పేళ్లు. వెలుంగు, మినుకు అనంగా కిరణమునకుపేళ్లు. 


క. 


వేండిమితీం[డ్రము వెచ్చన 

వాండియొ కెటి వెచ్చ తీండ్ర వడ యొక్కాజనాం 

వేండి మిడి వెట్ట వెకయు 

కూడియు తీక్షాఖ్యలయ్యె గోవిందహరీ. 63 


వేడిమి, తీంద్రము, వెచ్చన, వాడి, ఒకెజ, వెచ్చ, తీండ్ర, వడ, ఒక్కెజ, వేండి, 


వెక్క వెట్ట, మిడి అనంగా తీక్టమునకు పేళ్లు. 


గీ. 


వెలుంగనంగ నెండ వెలుతురు వెల్తురనంగ 

నలరె నాతపమున కాఖ్యలగుచు; కొద్ది 

యెండ యీరెండ యననొప్పెనెలమి యలంతి 

జ్యోతమునకాఖ్యలై కందశోభితాంగ. 64 


ప్రథమ కాండము 57 


వెలుంగు, ఎండ, వెలుతురు, వెల్తురు, అనంగా ఆతపమునకుం బేళ్లు. 
కొద్దియెండ, ఈరెండ అనంగా అల్పజ్యోతికిం బేళ్లు. 


క. తళుకు పిసాళము వాండిమి 
బెళుకు మెజపు తేజు మించు వేడి పగటునాం 
పొలప మొరపు తీండ్రము తుజం 
గలి విడి బిత్తరమనంగం బ్రకాశాఖ్యలగున్‌. 65 


తళుకు, పిసాళము, వాడిమి, బెళుకు, మెజపు, తేజు, మించు, వేండి, పగటు, 


పొలపము, ఒరపు తీండ్రము, తుజంగలి, విడి, విత్రరము అనంగా ప్రకాశమునకు 
పేళ్లు. 


2 


తిలకిం చలరుతన్ము తళుకొత్తు తీండ్రించు 
తొలంకాడు హవణిల్లు తొలుకు వజలు 
తులకించు నలరారు తుళుకించు వెలుంగొందు 
చెలంగు వెలయు మండు చెంగలించు 
వరగలించు కొజలు నురళించు తలరు బి 
త్తరములాడనంగను తనుకుననంగం 
దేజెరిల్లుననంగం దీడిరించనంగను 
తొంగలించనంగను రంగుమీఅ 


గీ. క్షితిని దెలుగుననగు ప్రకాశించుట కని 
యించి కావ్యమ్ములను బ్రయోగించిరిమరి 
బాలనగరవిహార గ్రావవరధీర 
కలుషసాలకుఠార దిగ్వర్లు ముగిసె. 66 


తిలకించు, అలరు, తన్కు తళుకొత్తు, తీండ్రించు, తొలుకాడు, హవణిల్లు, 
తొలుకు, వజలు, తులకించు, అలరారు, తళుకించు, వెలుగొందు, చెలంగు, వెలయు, 
మండు, చెంగలించు, వరగలించు,కొజలు, ఉరళించు, తలరు, బిత్తరములాడు, తనుకు, 
తేజరిలు, తీడిరించు, తొంగలించు ఇవి ప్రకాశించుటమునకు పేళ్లు. 


దిగ్వర్లు ముగిసెను. 


58 ఆంధ్ర పద నిధానము 


ఆ.వె. 


కాలవరు 
౧ 


ప్రొద్దు కారు పూంట పొద్దనకాలంబు 
దనరె; ప్రొద్దు పూంట దినముపేళ్లు; 
పట్టబవలనంగం బవలన మధ్యాహ్న 
మునకు వెలసె పేళ్లు మునినుతాంఘై. 67 


ప్రొద్దు, కారు, పూంట, పొద్దు అనంగా కాలమునకు పేళ్లు. ప్రొద్దు, పూంట 


అనంగా దినమునకుంబేర్హు, పట్టబవలు, పగలు అనంగా మధ్యాహ్నమునకు పేళ్లు. 


క. 


వేంకువనా వేంగన వే 

బోకయనం ట్రేపనంగ ప్రొద్దన వేంగుం 

బోకయనం వేంగుజామన 

శ్రీకర! ప్రత్యూషమునకుం జెల్లునభిఖ్యల్‌. 68 


వేకువ, వేంగు, వేంబోక, ప్రేపు, ప్రొద్దు, వేంగుంబోక, వేంగుజాము, అనంగా 


(ప్రత్యూషు ప్రభాతమునకు పేర్లు. 


ఆ.వె. 


పూంట పుంట సంజ పురంట నెత్తురుంబొద్దు 

సందెనాంగనొప్పె సంధ్యపేళ్లు; 

క్రుంకు నింగింబడన క్రుంకుడనంగ నస్త 

మయమునకును బేళ్లు మదనజనక. 69 


పూట, పుంట, సంజ, పురంట, నెత్తురుంబొద్దు, సందె అనంగా సంధ్యా 


నామములు. క్రుంకు, క్రుంకుడు, నింగిపడు అనంగా అస్తమయమునకుం బేళ్లు. 


గీ. 


ఉదయ సంజకు తొలుసంజ యొప్పెను; నెజ 

సంజ మలుసంజనాం బరసంధ్య పేళ్లు; 

నిత్యబహువచనంబున నీరు కాళ్లు 

నలరెసంధ్యాకిరణములకాఖ్య శౌరి. 70 


తొలుసందె అనగా పూర్వసంధ్యకుపేరు. నెఖసందె, మలుసంజ అనంగా 


అపరసంధ్యకుపేళ్లు. బ॥ నీరుకాళ్లు అనంగా అరుణపీతవర్ణమైన సంధ్యాకిరణములకు 


పేరు. 


ప్రథమ కాండము 59 


ధాతృపతి! రేయిరెయిరే 

రాతిరి నిసి మాపనంగ రాత్రికభిఖ్యల్‌; 

భూతలమున మునిమాపన 

ఖ్యాతింగొనెం బ్రదోషనామమగుచు మురారీ. 71 


రేయి, రెయి, రే, రాతిరి, నిసి, మాపు అనంగా రాత్రికిపేళ్లు. మునిమాపు 


అనంగా ప్రదోషకాలమునకు పేరు. 


గీ. 


అగును కాందారిమాందారి యనంగ ముచ్చు 

ప్రొద్దు కాందారి నిసి సరిప్రొద్దన నడు 

రేయినాంగను మరినడిరేయనంగ 

నర్ధ్థరాత్రికి పేళ్లు నమరపోష, 72 
కాందారిమాందారి, ముచ్చుప్రొద్దు, కాందారి, నిసి, సరిప్రొద్దు, నడురేయి, 


నడురే అనంగా అర్ధరాత్రికి పేళ్లు. 


గీ. 


పూర్జి 
క. 


ధాత్రి రేవగలన నహోరాత్రమునకు 

నాఖ్య; నెలయన పున్నమయనంగం బెౌర్జి 

మాఖ్యలుజెలంగె నమవస యన నమాస 

యన నమావాశ్యకాఖ్యలై యలరె శౌరి. 783 
రేవగలు అనగా అహోరాత్రమునకుపేరు. నెల, పున్నమ అనంగా 
పేళ్లు అమవస, అమాస, అనంగా అమావాశళ్యకు పేళ్లు. 

తెలిపక్క్మము తొలుపక్కం 

బలరారెను శుక్లపక్ష మగుచుం దెలుంగునన్‌ 

ములుపక్క్మము కటిపక్క్మము 

వెలసె బహుళపక్షమునకుం బేళ్ళగుచు హరీ. 74 


తెలిపక్నము, తొలుపక్క్మము అనంగా శుక్షపక్షమునకు పేళ్ళు. ములుపక్కము, కటీపక్క్మము 
అనంగా బహుళపక్షమునకు పేర్లు. 


గీ. 


60 


యామమునకాఖ్య జామననౌను; మాస 

మునకు నెలయననౌ; బుతువునంకు6 గందు 

వయననగు నామధేయంబు వాసవాది 

బుధనికరపాల మునిలోల మదనహేల. 75 


ఆంధ్ర పద నిధానము 


జాము అనంగా యామముపేరు. నెల అనంగా మాసమునకు పేరు. కందువ 


అనంగా బుతువునకు పేరు. 


క. 


ననకారన పూందరి యా 

మని యన విరిహద ననంగ మండు నెలయనం 

దనరె వసంతాభిఖ్యలు 

మనసిజశతశతవిలాస మణినిభహాసా. 76 


ననకారు, పూందరి, ఆమని, విరిహదను, మండునెల అనగా వసంత 


బుతువునకు పేర్లు. 


పంచపాది. గీ. వెట్టవేసంగి వేసవి వెట్టకార 


నంగ గ్రీష్మాఖ్యలౌను; వానతటి కారు 

తొల్మరి తొలుకా రనంగును దొలకరియనం 

జిత్తరియన నీరామని చెలంగియొప్పె 

వర్షబుత్వాఖ్యలై భువి వాసుదేవ. 77 


వెట్ట, వేసంగి, వేసవి, వెట్టకారు అనంగా గ్రీష్మబుతువుపేర్లు. వానతి, కారు, 


తొల్మరి, తొలుకారి, తొలకరి, చిత్తజి, నీరామని అనంగా వర్షబుతువుపేర్లు. 


గీ. 


ధరణి వెన్నెలకారన శరదృతువున 

కాఖ్య; హేమంతమునకు బేరౌను మంచు 

కారు; శిశిరంబునకుం జలికారుపేరు 

వజలె;నేండాది యేండన వత్సరంబు. 78 


వెన్నెలకారు అనంగా శరదృతువుపేరు. మంచుకారు అనంగా హేమంత 


బుతువుపేరు. చలికారు అనంగా శిశిబితువు పేరు. ఏండాది, ఏండు సంవత్సరమునకు 


పేర్లు 


గీ. 


వెలసె తుదిరేయి పెనువెల్లి ప్ర్రయమునకు; 

క్షేమమునకొప్పె నెమ్మినా సేమమనంగ; 

బుత్తియన సుకమనంగను భోగమునకు 

నాఖ్యలలరెను శ్రీమానసాబ్దభృంగ. 79 


ప్రథమ కాండము 61 


తుదిరేయి, పెనువెల్లి అననివి ప్రతయరాత్రమునకుం బేర్లు. సెమ్మి, సేమము 


అనగా క్షేమముపేర్లు. బుత్తి, సుకము యివిభోగమునకుం బేర్లు. 


క. 


తరవాయి హదను తతి తల 

తరుణ మదను సామిప్రొద్దు తటి తోయమనన్‌ 

బరగె సమయమునకాఖ్యలు 

సురమునిచిత్తాపహార సురగిరిధీరా. 80 


తరవాయి, హదను, తతి, తల, తరుణము, అదను, సామి, ప్రొద్దు, తటి, 


తోయము అననివి సమయమునకుపేర్లు. 


గీ. 


బుత్తి సాం పిమ్ము పోండిమి బులియ బులుపు 

సో ముసులు హాయి సుకమును సోము సుగమ 

నంగ సుఖమునకాఖ్య లుప్పొంగా; బులియు 

ననంగ సొగియించునా సుఖించాఖ్యలగును. 81 


బుత్తి, సొంపు, ఇమ్ము, పోండిమి, బులియ, బులుపు, సోము, ఉసులు, హాయి, 


సుకము, సోము, సుగము అనంగా సుఖమునకు బేర్లు. బులియు, సొగియించు 
అనంగా సుఖించుటకు పేర్లు. 


ఆ.వె. 


eb 
3 


YR 


నెపము కతము కోపు నేవము వైనంబు 

నెవమనంగ వెలసె భువిని దెనుంగు 

నందు గారణమున కాఖ్యలై కల్లార 

మిత్రమిత్రనేత్ర చిత్రగాత్ర. 82 


నెపము, కతము, కోపు, నేవము, వైనము, నెవము అనంగానివి కారణమునకు 


మది యిచ్చ గుండె తలం పెడ 

యెద డెందం బుల్లమనంగ నెడ్డ యనంగ నె 

మృది గుండియనా డెందమె 

డంద యన హృదయాఖ్యలగుచు డంబువహింబెన్‌. 83 


మది, ఇచ్చ, గుండె, తలంపు, ఎడ, ఎద, డెందము, ఉల్లము, ఎడ్డ, నెమ్మది, 


గుండియ, డెందము, ఎడంద అనంగా హృదయమునకు బేర్లు. 


62 


ఆంధ్ర పద నిధానము 


ర్‌ూ 


పుట్టన బామన మేనన 

పుట్టుకయన పుట్టునంగ పుట్టుగనంగన్‌ 

దిట్టరి హరి జననాఖ్యలు 

నెట్టనంగొనికీర్తిమించి నెలకొనెభువిలోన్‌. 84 


పుట్టు, బాము, మేను, పుట్టుక, పుట్టువు, పుట్టుగు జననమునకుంబేర్లు. 


తెలువాటు ననంగను తొలుకరించుననంగ 
జొబ్బీల్లనంగనుజొబ్బిలనంగ 
నుప్పతిల్లనంగను జిప్పిల్లనంగను 
బొంపిరివోవనం బొటమనంగ 
నలరె పిచ్చిల్లననామతిల్లన గండ 
రించనంగను బొడతెంచెనాంగ 
వసుధందోంచన నివి వాస్తవాద్యుత్పత్తి 
యాహ్వయంబులు నయ్యెనాంధ్రమునను 


భువినినొప్పె జావు పొలయిక యనంగను 

మరణమున కభిఖ్య లరసిచూడ 

కమలసదృశనేత్ర కంధరనిభగాత్ర 

దనుజరాజజైత్ర ధర్మమిత్ర. రి5 


తెలువారు; తొలుకరించు, జొబ్బిల్లు, జొబ్బిల్లు, ఉప్పతిల్లు, చిప్పిల్లు, పొంపివోవు, 


పొటము, పిచ్చిల్లు, అమతిల్లు, గండరించు, పొడతెంచు, తోంచు అననివి గుణవస్తు 
వాద్యుత్పత్తికి పేర్లు. చావు, పొలయిక అనంగానివి మరణమునకుంబేర్లు. 


క. 


కొల యనంగను దోసంబనం 

గలుచయనంగ కొడిమెయనంగ కసటనంగనుగా 

వలమనంగను బాపంబున 

కలరె నభిఖ్యలు మురారి యసురవిదారీ. 86 


కొల, దోసెము, కలుచ, కొడిమె, కసటు, కావలము అననివి పాపమున 


కుంబేర్లు. 


ప్రథమ కాండము 63 


కసటు నెపంబు తప్పుకొజిగామియు నేరమి యెగ్గు నేరమున్‌ 

మసటును దప్పిదంబు కుసుమాలము మల్మువ మక్కుదోసమున్‌ 

మసడును కల్పయుం గొడిమె మాగుడు నా నెరసన్ననౌగదా 

యసురకుల వ్రజాటవిదవానల ద్రోహముపేళ్లు నిద్ధరన్‌? 87 
కసటు, నెపము, తప్పు, కొజిగామి, నేరమి, ఎగ్గు, నేరము, మసటు, తప్పిదము, 


కుసుమాలము, మల్మువ, మక్కు దోసము, మసడు, కలుచ, కొడిమె, మాగుడు, 
నెరసు అనంగా నివి ద్రోహమునుంబేర్లు. 


గీ. 


టీ 


చెబిపు, 


64 


పున్నెమన మేలనంగను పునె మనంగం 

బున్నియంబన నాఖ్యలౌ పుణ్యమునకు; 

పంతు వావిరి మేలు సోబనము లగ్గు 

మంచియన శుభమునకు పేళ్లంచితముగ. 88 
పున్నెము, మేలు, పునెము, పున్నియము అనంగానివి పుణ్యమునకుం బేర్లు, 
వావిరి, మేలు, సోబనము, లగ్గు, మంచి అనంగానివి శుభమునకుంబెర్లు. 
సేగి యొప్పమి కోల్పాటు చేంతతికము 

చేటు కీడోగు డగరము చెజపు చెజుపు 

చెట్ట దుండగ మెగ్గును జెడ్డ దగర 

మన నశుభమగు; కాల వర్షయ్యె శౌరి. 89 
సేగి, ఒప్పమి, కోలుపాటు, చేంతటికము, చేటు, కీడు, ఓగు, డగరము, 
చెజుపు, చెట్ట, దుండగము, ఎగ్గు, చెడ్డ, దగరము అనగా అశుభమునకుంబేర్లు. 


కాలవర్గము ముగిసెను. 


ధీవర్లు 
బుద్ది మది నెజి కజిద నాబుద్ధి పేళ్లు; 

పగ్గెయన నెజ యనంగను (బ్రజ్ఞ పేళ్లు; 

గొనము గుణమునకుగు; తజటనంగ తుంట 

యనంగ మూర్ధ్థత్వమునకాఖ్య లౌనుశౌరి. 91 


ఆంధ్ర పద నిధానము 


బుద్ది, మది, నెటి, కజద అనంగానివి బుద్ధికి పేర్లు, పగ్గె, నెజ అనంగా 


ప్రజ్ఞకుంబేర్లు, గొనము అనగా గుణమునకుపేరు. తబిటు, తుంట అనగా 
మూర్ధత్వమునకు పేర్లు. 


గీ. 


కజుదు నేరుపు పోహణ మెజవడియును 

నేర్చు విన్ననువు చదురు నేరిమియును 

వలను విన్నాణమనంగను వనజనాభ 

యవని ప్రాథిమమున కాఖ్య లౌను ధరని. 91 


కటుదు, నేరుపు, పోహణ, మెఅవడి, నేర్చు, విన్ననువు, చదురు, నేరిమి, 


వలను, విన్నాణము అనంగానివి ప్రొఢిమముంబేర్తు. 


క. 


గీ. 


కుదిరికయన కుదురున నె 

మృదియనంగను నెమ్మియనంగ మదిమది యనంగన్‌ 

బొదలెను స్వస్థము పేళ్లుగ 

సదమలరాజీవనయన సదయాహృదయా. 92 
కుదిరిక, కుదురు, నెమ్మది, నెమ్మి, మదిమది అనంగా స్వస్థమునకు పేర్లు. 


అరమరిక యురియా పాన లరమర పుయి 

లోట మరగలి మలికిత మోటు కొంకు 

సందియంబు నంజాయించు సందు ముదము 

దయును బిమ్మిటి యనంగ సంశయము పేళ్లు. 93 


అరమరిక, ఉరియా, పానలు, అరమర, పుయిలోటము, (రూ॥పయిలోట) 


అరగలి, మలికితము, ఓటు, కొంకు, సందియము, అంజాయించు, సందు, 
ముదముద, బిమ్మిటి అననివి సంశయమునకు పేళ్ళు. 


క. 


కాంచనచేలధర! కొదుకు 

కొంచు కొసరు గగ్గు ముడుంగుకొంజు కొతుకు కొం 

చించు పుయిలోడు ్రుక్కని 

యెంచిన నాంధ్రమున సంశయించుటపేళ్లా 94 


కొదుకు, కొంచు, కొసరు, గగ్గు, ముడుంగు, కొంజు, కొతుకు, కొంచించు, 


పుయిలోడు, స్రుక్కు అనంగా సంశయించుటకుం బేళ్లు. 


ప్రథమ కాండము 65 


నిచ్చయము నిజము నిక్కము 

నిచ్చలు (పై బ్బొత్తి నికమునేటు నికువమున్‌ 

నిచ్చలమన నిశ్చయమున 

కచ్చుపడంగ నాఖ్యలయ్యె నాంధ్రమున హరీ. 95 


నిచ్చయము, నిజము, నిక్కము, నిచ్చలు, ప్రెబ్బొత్తి, నికము, నేటు, నికువము, 


నిచ్చలము అనంగా నిశ్చయమునకుపేర్లు. 


గీ. 


తొగర, 


A 


పులుసు 
క. 


కమ్మ తియ్య తీపి కమ్మన తీయ తీ 

యన యనంగ మధురమునకుం బేళ్లు; 

తొగర కనరు తొవర యొగరను నివియెల్ల 

తువరమునకుం బేళ్లు తోయజాక్ష 96 


కమ్మ, తియ్య, తీపి, కమ్మన, తీయ, తియ్యన అనంగా మధురమునకు పేర్లు. 
కసరు, తొవరు, ఒగరు అనంగానివి తువరమునకుపేళ్లు. 


కటువునకుం బేళ్లు నొజ్జిన కాజు మొట్టి 

యనంగ; దిక్తమునకుం జేందు; నామమునకుం 

బులుసు పుల్లన యనం బేళ్లుబోలె; లవణ 

మునకు నుప్పన యనంజెల్లు మురవిదారి. 97 


ఒట్టన, కాము, ఒట్టి యనంగా కటువునకుంబేల్లు. చేందు, అన తిక్తము. 


, పుల్లన అనంగా ఆమ్లము. ఉప్పన అనంగా లవణరసము. 


పొలపంబు కమ్మ కమ్మన 
వలపుం గడి తావి నాంగ వల్పని యనినన్‌ 
జలజాయ తేక్షణా! పరి 


మళమున కాఖ్యలయివెలయు మహిలోనెపుడున్‌. 98 


పొలపము, కమ్మ, కమ్మన, వలపు, కడి, తావి, వల్పు అనంగానివి పరిమళమున 


కుంబేళ్లు. 


66 


ఆంధ్ర పద నిధానము 


గీ.  ఎజుక యెజుకువ తెలివి నా వజలె జ్ఞాన 
మునకభిఖ్యలునై; బైజయును మఅకువ 
మబ్బు నేరమి మజపన మహింజెలంగె 
వనజభవసుత యజ్ఞానమునకుం బేర్లు. 99 


ఎఅుక, ఎబుకువ, తెలివి అనగా జ్ఞానమునకు పేళ్లు. బైజ, మజకువ మబ్బు, 
నేరమి, మజపు అనంగా అజ్ఞానమునకు పేర్లు, 


గీ. ముగితి ముత్తియనంగం బేళ్లు మోక్షమునకు; 
బరగె సుకృతంబునకు మేలు బాగె మనంగ; 
వెలసె దుష్మార్యమునకుం గ్రొవ్విదము కీడు 
పని యనంగం బేళ్లు భవనిశాపాళిహేళి. 100 
ముగితి, ముత్తి అనంగా మోక్షమునకుంబేళ్లు. మేలు, బాగెము అనంగా 
సుకృతము పేర్లు. క్రొవ్విదము, కీడుపని అనంగా దుష్మార్యమునకుంబేళ్లు. 
ఆ.వె. వన్నె రంగు చాయ వన్నియ నాంగ వ 
ర్లంబు పేళ్లు; కౌరనంగ కవురు 
నాంగ నొప్పె తెనుంగునందు వర్ణాధిక్య 
మునకభిఖ్యలగుచు దనుజవైరి. 101 
వన్న్మై రంగు, చాయ, వన్నియ అనంగా వర్ణమునకుబేర్లు. కౌరు, కవురు 
అనంగా వర్ణాధిక్యమునకుంబేరులు. 
క. తెల తెల్ల తెల్పు తెలి వెలి 
వెలరు వెలుక వెల్లి బొల్లి వెల్ల యనంగ నా 
ఖ్యలు శుభ్రమునకు తెలుంగున 
నలరె; పలుకంబాటు శుభ్ర మగుటకు పేరౌ. 102 
తెల, తెల్ల, తెల్పు, తెలి, వెలి, వెలరు, వెలుక, వెల్లి, బొల్లి, వెల్ల అనంగా శుభ్ర 
వర్ణమునకుం బేళ్ళు, పలుకబాటు శుభమగుటకుంబేరు. 
చ. కతి నల కందు చామనము కావిరి నల్లన చామ నీలియుం 
గటి కసినంబు నల్ల కసుంగందన కజ్బి యనంగ నింకనుం 
గజీయయనంగ కప్పనంగ కారనంగన్‌ భువి నీలవర్ణమై 
వలెను వాసవాదిసురవందితపాదసరోరుహద్వయా. 103 


ప్రథమ కాండము 67 


కటి, నల, కందు, చామనము, కావిరి, నల్లన, చామ, నీలి, కజ, కసినము, 


నల్ల, కసుగందు, కట్ట, కటియ, కప్పు, కారు అనంగా నీలవర్ణము. 


A 


ఆ.వె. అళంది పసిమి పచ్చ హళంది పసుపు పస్పు 


కవిల పచ్చన యన భువిహరిద్ర 
వర్ణమునకు బేళ్లు పాటలమునకును 
బరగె పయ్య పస్సె పల్ల యనంగ. 104 


అళంది, పసిమి, పచ్చ, హళంది, పస్సు, పసుపు, కవిల, పచ్చన అనంగా 


హరిద్రవర్ణముంబేళ్లు. పయ్య, పస్సె, పల్ల అనంగా పాటలవర్ణమునకుంబేళ్ళు. 


క. 


ఎబి యొజ్ఞ కెంపు గవరన 

యెజుపును కావి తొగరు తొవ రెజ్జిన విడి జే 

గులు కావి లాలు తోంపును 

వలెను జొత్తనంగ రక్త వర్ణము పేళ్తై. 105 


(= 


ఎటి, ఎట్టి, కెంపు, గవరన, ఎజుపు, కావి, తొగరు, తొవరు, ఎజ్జిన, విడి, 


జేగుజు, కావి, లాలు, తోంపు, జొత్తు అనంగ రక్తవర్ణము పేళ్ళు. 


గీ. 


ఎజ్జినగు నెత్తురువాజఖు నెజుపుబాజు 

తొగరుకొను జాజువాజును జిగురువాజు 

నెట్టివాటు చిగుర్చన కృష్ణదేహ! 

రక్తవర్ణంబగుట పేళ్లు రమణమీరె. 106 


ఎల్జినగు, నెత్తురువాజు, ఎజుపుంబాజు, తొగరుకొను. జాజువాజు 


జిగురువాటు, నెట్టివాటు, చిగురుచు అనగా రక్తవర్ణమగుటకుంబేళ్ళు. 


గీ. 


పచ్చ పచ్చన మదుపును పసిమి యనంగ 

హరితవర్ణంబు పేళ్లయి యలరె; చంద్ర 

కావి చందురు కావినా శబ్దజాతి 

నెగడె సింధురవర్ణాఖ్య లగుచు శౌరి. 107 


పచ్చ, పచ్చన, మదుపు, పసిమి అనంగా హరితవర్ణమునకుంబేళ్ళు. చంద్రకావి, 


చందురుకావి అనంగా సింధురవర్ణము పేళ్ళు. 


68 


ఆంధ్ర పద నిధానము 


క. మాదవళంబని పల్మిన 
మాదావళమనంగనొప్పె మాదళమనంగన్‌ 
మాదావలీయన బుధనుత 
పాదాంబుజయుగ్మ కపిల వర్ణముపేళ్లౌ 108 


మాదవళము, మాదావళము, మాదళము, మాదావళి అనంగా కపిల 
వర్ణముపేళ్ళు. 
క. బొమ్మంచన రక్తిమమగు 

నిమ్మహి; కత్తజియనంగ నిది నానావ 

రమ్మున కాఖ్యయగు; కదం 

బమ్ము కదంబకము మిశ్ర వర్ణము పేళ్లా, 109 


బొమ్మంచు అన రక్తిమమగుటకు బేరు. కత్తజి అనంగా నానావర్ణము బేరు. 
కదంబము, కదంబకము, మిశ్రవర్ణముంబేళ్ళు. 


క. ఇల పంచవన్నియ యనన్‌ 
నలరె మజియుం బంచవన్నె యనిబల్మినచోం 
జెలంగెనివి పంచవర్దా 
ఖ్యలతో ధీవర్గుముగిసె ఖగరాట్లురగా. 110 
పంచవన్నియ, పంచవన్నె అనంగా పంచవర్ణములంబేళ్ళు. 


ధీవర్లు ముగిసెను. 
వాగ్వర్లు 
గీ. నుడి పలుకు సుద్ది మున్మును నొడి మునుకన 
వాక్యనామంబులగు; వ్యర్థభాషణమున 


కాఖ్యయగు రజ్జనంగ; రహస్యవాక్కు 
కిద్ధరని బేరుగొనె కమ్మసుద్ది యనంగ. 111 


ప్రథమ కాండము 69 


నుడి, పలుకు, సుద్ది, మున్ము నాడి, మునుకు అనంగా వాక్యమునకుపేర్లు. 


రజ్జు అనంగా వ్యర్థభాషణమునకు పేరు. కమ్మసుద్ది అనంగా రహస్యవాక్కు పేరు. 


గీ. 


హాటకాంబర! వంకరమాట యనంగ 

వజలెవజగొడ్డమన బహువచనమందు 

సడుగులన దోషవాక్కులకడరి పేళ్ళు 

గలిగె; వాగ్వాదుకాఖ్య వాకాటనంగ. 112 


వంకరమాట, వజగొడ్డము, బ॥। సడుగులు, అనంగా దోషవాక్కులకు పేళ్ళు. 


వాకాటు యనంగా వాగ్వాదునకు పేరు. 


క. 


ఒంటరము కరుసుపరుసన 

కంటసమును కాటు కఅకు కాటొడ్డెంబున్‌ 

గంటునుడి కంటగించును 

కంటనంగ విరోధవాక్య గణము మురారీ. 113 


ఒంటరము, కరుసు, పరుసన, కంటసము, కాటు, కథకు, కాటౌడ్డెము, 


కంటునుడి, కంటగించు, కంటు యనంగా విరోధవాక్యము పేళ్ళు. 


గీ. 


గండ్రలు తుటారమును గొడ్డ కాజు బెట్టి 

దంబు బేరజమును బెడిదంబు గెంట 

సం బనంగను పరుషవాక్యంబు పేళ్లు 

మిడియ యన వేదవాక్యమై యడరు శౌరి. 114 


గంద్రలు, తుటారము, గొడ్డ, కాటు, బెట్టిదము, బేరజము బెడిదము, గెంటసము 


అనంగా పరుషవాక్యము పేళ్ళు. మిడియ యనంగా వేదవాక్యము పేరు. 


గీ. 


కలిగె నొజగొడ్డెమన మనోఘాతవాక్య 

మునకుపేరు; గయ్యాళంబు ననం గయాళ 

మనంగ నివి తిరస్మారోక్తి తనరె; నామ 

మునకుం బేరనం జెల్లును మునివిలోల. 115 


ఒటిగొడ్డెము అనంగా (మనోఘాతవాక్యము) మనసు నొప్పించెడు మాట. 


గయ్యాళము, గయాళము అనంగా తిరస్మారోక్తికిపేర్లు. పేరు అనంగా నామమునకు 


సంజ. 
sy 


70 


ఆంధ్ర పద నిధానము 


ఆ.వె. కజుకన కరుసన కాజొడ్దెమనంగను 
కాజినంగ నీఅతాజఖ లనంగ 
వరుసన యనంగను పరుస నంగను కరో 
రోక్తి కాఖ్య లొప్పెనురగశయన. 116 
కటుకు, కరుసు, కాటొడ్డెము, కాటు, ని॥బ॥ ఈజతాజలు, పరుసన, పరుసు 
అనంగా కరోరోక్తికిం బేళ్ళు. 
గీ. మోసమన మజపనంగను మోస యన వి 
తా కనంగ పరాకన ప్రమాదంబు పేళ్లు; 
దనరె మొజకదమన గొజతన మనంగ 
నలరె దుష్టత్వమున కాఖ్య లంబుజాక్ష 117 
మోసము, మజపు, మోస, వితాకు పరాకు, అనగా ప్రమాదము బేళ్ళు. 
మొజకదడము, గొజతనము అనగా దుష్టత్వమునకుంబెళ్ళు. 
క. పొరపాడు నా నేమజుచన 
పొరపాటన నేమజనంగ పొలమారనే నే 
మరుపాటన నేమరిలన 
నురగశయానా ప్రమాద మొందుట కాఖ్యల్‌. 118 
పొరపడు, ఏమటుచు, పొరపాటు, ఏమటు, పొలమారు, ఏమరుపాటు, 
ఏమరిల్లు అనంగా ప్రమాదపడుటకుం బేళ్ళు. 
గీ. తగువు పెనకువ యన వివాదంబు పేళ్లు 
స్థిరము; శపియించుటకు పేళ్లుతిట్టన శపి 
యించనంగజెల్లై వాకట్టు మించి యొప్పె 
ధరణి వాగ్బంధనమునకు దానవారి. 119 
తగువు, పెనంకువ అనగా వివాదముంబేళ్ళు. తిట్టు అన, సపియించు 
అనంగా శపియించుటకుంబేర్లు. వాకట్టు అనంగా వాగృంధనమునకుంబేరు. 
గీ.  చెడగరము వాయి ప్రామిడి చెడుగు చెండి 
బెరసు బెట్టిద మననొప్పె పేళ్లు క్రూర 
మునకు; రచన కభిఖ్యలుం దనరె భువిని 
పన్నుగడ పన్నకంబును పన్నికయన. 120 


ప్రథమ కాండము 71 


చెడగరము, వాయి, ప్రాయమిడి, చెడుంగు, చెండి, బెరసు, బెట్టిదము అనంగా 


క్రూరమునకుంబేళ్ళు. పన్నుగడ, పన్నకము, పన్నిక అనంగా రచనకుంబేళ్ళు. 


గీ. 


కుమ్ము సుద్దియనంగను కొమరుమిగిలి 

దనరె సంకేతవృత్తాంతమునకు పేరు; 

ధరణి నుడికారమన చమత్యారవాక్య 

మునకు పేరొప్పె మునికుల వనజమిత్ర. 121 


కుమ్ము, సుద్ది సంకేతవృత్తాంతమునకు బేరు. నుడికారము అనంగా 


చమత్మారవాక్యమునకు బేరు. 


క. 


తొలిచదువులు ప్రామిన్ములు 

తొలుంబల్ములు ప్రాంజదువులు తొల్చదువులు ప్రాం 

బలుకులు పెనుమినుకులు మిను 

కులు ప్రాంగబ్బము తొలుమినుకులు వేదాఖ్యల్‌. 122 


తొలిచదువులు, ప్రామిన్ములు, తొలుంబల్ములు, ప్రాంజదువులు, తొల్చదువులు, 


ప్రాంబల్ములు, పెనుమిన్ములు, మినుకులు, ్రాంగబ్బము, తొలుమిన్ములు అనంగా 
వేదములకుంబేళ్ళు. 


గీ. 


కైత కబ్బము కయితము కయిత యనంగ 

పొసంగె కవిత కభిఖ్యలు; పొత్తము వహి 

యనంగ పుస్తకనామంబు లౌను; కబ్బ 

మనంగ కావ్యంబునకుపేరు దనరెశౌరి. 123 


కైత, కబ్బము, కయితము, కయిత అనంగా కవిత్వమునకుం బేళ్ళు. పొత్తము, 


వహి అనంగా పుస్తకముంబేళ్ళు. కబ్బము అనగా కావ్యమునకుంబేరు. 


గీ. 


అసమనంగను పొగడితయనం బొగడ్త 

యనంగ కీరితినాంగను యశము పేళ్లు; 

సడి యనెడు నుడి యనియెడు శబ్దమున క 

కీర్తి పేళ్లంబుధరరుచిపూర్తి మూర్తి. 124 


అసము, పొగడిత, పొగడ్త, కీరితి అనంగా కీర్తికింబేళ్ళు. సడి, నుడి అనంగా 


అపకీర్తికింబేళ్ళు. 


72 


ఆంధ్ర పద నిధానము 


గీ. నీతమును తనవ ముదల నీతకంబు 
నేమమును కట్టడ యనంగ నిర్ణయంబు 
బొందెపేళ్లు వక్మాణంబు పోలుపొందు 
సుద్దియనంగ వృత్తాంతాఖ్య లుద్దిగొనెను. 125 
నీతము, తనవ, ముదల, నీతకము నేమము అనంగ నిర్ణయము బేళ్ళు. 
వక్కాణము, పోలుపొందు, సుద్ది అనంగా వృత్తాంతము పేళ్ళు. 
సీ అంగ మం గొప్పిద మంచు మైవడి కైపు 
కైవడి కట్టడ కరణి కోపు 
తమ కెసకం బోజ యమరిక పాటుమై 
పగిది తెజంగు పటి పదురు తీరు 
మొగి జోక తోయంబు తొగ పొల్పు మైలాగు 
పంతం బనువు రేవ పరుసు చెన్ను 
మాడికి గమనిక మాడి వైనము మెయి 
వెరవు సంగడి వీంక వితము వెంట 


గీ.  నెరవు చందము బల్విడి నెరి వగ వహి 

పోండిమి బలువిడి వరుస పొలము రూపు 

సంచు విన్ననువు వడుగు సౌరు సూటి 

నాంగ విధమున కాఖ్యలు నాగశయన. 126 

అంగము, అంగు, ఒప్పిదము, అంచు, మైవడి, కైపు, కైవడి, కట్టడ, కరణి, 
కోపు, తమకు, ఎసకము, ఓజ, అమరిక, మై, పాటు, పగిది, తెజంగు, పటి, పదురు, 
తీరు, మొగి, జోక, తోయము, తొగ, పొల్పు, మే, లాగు, సంతము, అనువు, రేవ, 
పరుసు, చెన్ను మాడికి, గమనిక, మాడ్కి వైనము, మెయి, వెరవు, సంగడి, వీంక, 
వితము, వెంట, నెరవు, చందము, బల్విడి, నెటి, వగ, వహి, పోండిమి, బలువిడి, 
వరుస, పొలమురూపు, సంచు, విన్ననువు, వడుగు, సౌరు, సూటి అన విధము 
పేళ్లు. 
ఆ.వె. (స్రావి సరవి సొరిది వావిరి పదకంబు 

పరువడి లలిమేర వరుస యనంగం 

బరగె క్రమముపేళ్ళు; పొరి యొగి దారనాం 

(గమముగా ననుటకు గలిగెపేళ్లు. 127 


ప్రథమ కాండము 73 


ప్రావి, సరవి, సొరిది, వావిరి, పదకము, పరువడి, లలి, మేర, వరుస అనంగా 


క్రమమునకుపేళ్లు. పొరి, ఒగి, దార అనంగా క్రమముగా అనుటకుంపేళ్లు. 


క. 


వెర వన నిమ్మన వలనన 

సరియన నొడికంబనంగ పొసగన నొనరునాం 

నెరవన ప్రావయనంగ పొ 

నరునన తిన్నయన యుక్తనామములు హరీ. 128 


వెరవు, ఇమ్ము, వలను, సరి, ఒడికము, పొసంగు, ఒనరు, నెరవు ప్రావ, 


పొనరు, తిన్న యుక్తమునకుంబేళ్ళు. 


గీ. 


యుక్తమగుటకుం బేళ్లగు నాదవుపోలు 
సరిపడు తగుననంగ నిద్ధరణి; ననుపు 
ననుచు కట్టడసేయు నంచనంగం బేళ్లు 
నార్యవినుత! యాజ్ఞాపించు మనుట కగును. 129 


ఒదవు, పోలు, సరిపడు, తగు అనగా యుక్తమనుటకు పేళ్ళు. అనుపు, 


అనుచు, కట్టడసేయు, అంచు అనగా ఆజ్ఞాపించు మనుటకు పేళ్ళు. 


క. 


ఆన యన దురాయి యనంగ 

నానతి యన ముదలయు సెలవన నోజయనం 

గా నిమితమన దురాయన 

నౌ నుత్తరువనంగ నాజ్ఞ కగు నామంబుల్‌. 130 


ఆన, దురాయి, ఆనతి, ముదలయు, సెలవు, ఓజ, నిమితము, దురా, 


ఉత్తరువు అనంగా ఆజ్ఞకు పేళ్ళు. 


క. 


మొదలన నెత్తనగోలన 

పొదలెను ప్రారంభమునకు; మొదలు పెటుడనన్‌ 

మొదలుకొనన తొడంగనం దె 

ల్పెద ప్రారంభించుటకును పేళ్లగును హరీ. 131 


మొదలు, ఎత్తునగోలు అనంగా ప్రారంభమునకు పేళ్ళు. మొదలు పెట్టు, 


మొదలుకొను, తొడంగు అనంగా ప్రారంభించుటకుం బేళ్ళు. 


74 


ఆంధ్ర పద నిధానము 


గీ. మొదలుకొను నన తొట్టునాం మొదలగునన 
ప్రముఖమున కాఖ్యలగును; మోచు మొదలుకొని 
కొలె తొడంగి కోలె యన ముని నిలయయాది 
కొని యనుట కాఖ్యలై కీర్తింగొనియె భువిని. 132 


మొదలుకొని తొట్టు, మొదలగు అనంగా ప్రముఖమునకుంబేళ్ళు. మోచు, 
మొదలుకొని, కొలె, తొడంగి, కోలె అనగా ఆదికొని యనుటకు బేళ్ళు. 


గీ. కడ చివర యంచు తుదయును కడపలయన 
నంత్యమున; కంత పిమ్మట యంతట పద 
పడి వెనుక పదంపడి తరువాత వెండి 
పిదపనా ననంతరమున కొదవె పేళ్లు. 133 


కడ, చివర, అంచు, తుద, (రూ) తుది, కడపల అనగా అంత్యమునకుం 
బేళ్ళు, అంత, పిమ్మట, అంతట, పదపడి, పదంపడి, వెనుక, తరువాతి, వెండి, 
పిదప అనునివి అనంతరమునకుంబేళ్ళు. 


క. మునుపన తొంటియనంగ తొలి 
యనంగను తొలు తొల్లి తొల యన మున్సనంగన్‌ 
వెనుకటు నస తొలుత యనన్‌ 
దనుజాంతక పూర్వమునకు దనరెను పేక్తై. 134 


మునుపు, తొంటి, తొలి, తొలు, తొల్లి, తొల్త, మున్సు, వెనుకటు, తొలుత 
అనంగా పూర్వమనకుంబేళ్లు. 


సీ పొరిపొరి సారె వేమరు పలుమరు పలు 
మారు పల్మారు వేమారును పలు 
మాటు పల్మాజు వేమా అన యము పలు 
మటు తొడితొడియు వేమరు పలుమరు 
మతిమతి చీటికిమాటికి పల్మజు 
సారె కందంద నాంబేరుమీ టె 
నా మేడితమునకు నాఖ్యలై తెనుంగున; 
వినుకలి విన్మ లి విని వినికి 


ప్రథమ కాండము 75 


యనంగనాకర్ణనమునకు నాఖ్యలయ్యె; 
ఆలకించు నాలకించన నాఖ్యలయ్యుం 
బరగె నిల నాకర్ణించు పదమునకును 
మదరిపువిహార శ్రీవధూహృదయచోర. 185 


పొరిపొరి, సారె, వేమరు, పలుమరు, పలుమారు, పల్మారు, వేమారు, 


పలుమాబు, పల్మాటు, వేమాటు, అనయము, పలుమటు, తొడితొడి, వేమరు, 
పలుమరు, మతిమతి, చీటికిమాటికి, పల్మజు, సారెకు, అందంద అనంగా ఆమేడి 
తమునకుబేళ్లు. వినుకలి, విన్మలి, విన్మి వినికి అనంగా ఆకర్ణనముంబేళ్లు. ఆలకించు, 
ఆలించు అనంగా ఆకర్ణించుటకుంబేళ్లు. 


గీ. 


ఆమతించునన జీరునన పిలుచన 

బేర్మి నివి యాహ్వానించు పేళ్లు; మంత 

నమన గుంజిలి పెట్టన మజియు దాంప 

రిక మనంగ రహస్యంబునకునుంబేళ్ళు. 136 


ఆమతించు, చీరు, పిలుచు, (రూ) పిలు అనగా ఆహ్వానించుటం బేళ్లు. 


మంతనము, గుంజిలి పెట్టు, దాంపరికము అనంగా రహస్యమునకుం బేళ్ళు. 


ఆ.వె. నుడుగు నుడువు నొడుగు నొడువు వక్కాణించు 


వక్కణించు సలుకు వాకొను వివ 
రించు చెప్పు నుగ్గడించు వ్రాకుచ్చన 
నికరమౌ వచించుటకును పేళ్లు. 137 


నుడుగు, నుడువు, నొడుగు, నొడువు, వక్కాణించు, వక్కణించు, సలుకు, 


వాకొను, వివరించు, చెప్పు, ఉగ్గడించు, వ్రాకుచ్చు అనంగా వచించుటకుంబేళ్ళు. 


గీ. 


తెలియునన పసంగు నాంగను తెల్విడియన 

విశదమగుటకు నాఖ్యలై వెలసె; తలంచు 

ననంగ ధ్యానించుటకుంబేరు; ధ్యానమునకు 

తలంపనంగంబేరు జెల్లును జలజనాభ. 138 


తెలియు, పసంగు, తెల్విడి అనంగా విశదమగుటకుంబేళ్లు. తలంచు అనగా 


ధ్యానమునకు జేరు. 


76 


ఆంధ్ర పద నిధానము 


గీ. 


పొగడిక పొగడ్త కైవారము పొగడితయు 

గణుతి యనంగను స్తుతికభిఖ్యలు; పొగడ్త 

పొగడు నగ్గించు కొండాడనంగ స్తుతించు 

టకు నభిఖ్యలు మణిమయమకుటభూష, 139 


పొగడిక, పొగడ్త, కైవారము, పొగడిత, గణుతి అనంగా స్తుతికి బేళ్ళు. 


పొగడ్త, పొగడు, అగ్గించు, కొండాడు అనంగా స్తుతించుటకుంబేళ్ళు. 


క. 


గీ. 


వేండుకొనన కొసరనంగా 

వేండికొనన వేండనంగ విలసిల్లె నిలన్‌ 

బోండిమిం బ్రార్థించుటకే 

వాడన్‌ నామగణమగుచు పాలితదేవా. 140 


వేండుకొను, కొసరు, వేండికొను, వేడు అనగా ప్రార్ధించుటకుం బేళ్లు. 


వదరు వాపో వడ రజచు వాకొననంగ 

ఘోషణాఖ్యలు; కుయి కుయ్యి కూయి మొట్టి 

వాచటు మొజయనంగను వన్నె కెక్కి 

వెలసె నార్తధ్వనికి బేళ్ళు వేదవేద్య. 141 


వదరు, వాపోవు, ఆడరు, అజచు అనంగా ఘఫోషణమునకుం బేళ్లు. కుయి, 


కుయిన, కుయ్యి, మొట్టి, వాచజు, మొజ అనంగా ఆర్తధ్వనికిం బేళ్లు. 


గీ. 


గువ్వం గుత్తిక పడన డగ్గుత్తికయని 

యనంగ తీరా యొలెంగని యనంగ 

నీ రెలుంగనంగను ఘోరకలుషవితాన 

భంగ తెలుంగున గద్దదస్వరము పేళ్ళు. 142 


గువ్వ, గుత్తిక, డగ్గుత్తిక, తీంగయెలుంగుం ఈటెలుంగు ఇవి గద్దదస్వరము 


సడి యగ డాడికోలును దిసంతును సెగ్గము అట్టురట్టు నా 

అడి తెగ డాట యాదికయు అవ్వయు పల్మును తిట్టవాటునీ 

సడమును ప్రబ్బునుం గొడిమె సంహతి నింద కభిఖ్యలయ్యుని 

ప్పుడమిని పేరు గాంచె స్ఫుటపుష్మరలో చన పాపమోచనా 143 


ప్రథమ కాండము 77 


సడి, అగడు, ఆడికోలు, దిసంతు, సెగ్గము, అట్టు, ఆడి, తెగదు, ఆట, 


ఆడిక, అవ్వ, పల్కు తిట్టవాటు, ఈసడము, ప్రబ్బు, కొడిమె ఇవి నిందకుంబేళ్లు. 


గీ. 


తెగడునాం బ్రబ్బనంగ దూజనంగ నొదరని 

యన కరాళించునాంగ నెగ్గాడనంగ 

నెగ్గులాడన పోనాడు నింక గోస 

డచు ననంగను బివ్వాడన డంబుమీథి 

యొప్పె నిందించుటకుపేళ్ళు నురగశాయి. 144 


తెగడు, ప్రబ్బు, దూటు, ఒదరు, కరాళించు, ఎగ్గాడు, ఎగ్గులాడు, పోనాడు, 


గోసడచు, అవ్వాడు అనంగా నిందించుటంబేళ్లు. 


క. 


నిక్కువము నికము నిజమును 

నిక్కము సత్తును నిబద్ది నిబ్బద్దియనన్‌ 

గక్కన సత్యముపేకై 

నిక్కె భువిని దనుజజైత్ర నీరదగాత్రా. 145 
నికువము, నికము, నిజము, నిక్కము, సత్తు, నిబద్ది, నిబ్బద్ది అనంగా 


సత్యమునకుంబేళ్లు. 


చ 


ఠవణియు లేదుబంతి బురుడా ముసి బద్దుర కాజు కల్లయుం 
దవళిహుళక్కియున్‌ బిజుగు దబ్బ నున్న యుబొల్లు జల్లియున్‌ 

ఠవడి యబద్దమున్‌ హుళికి డబ్బజనాంగ నసత్యనామముల్‌ 
భవసముదాయవార్ధితరి పాదబిసప్రసవా రమాధవా. 146 
ఠవణి, లేదుబంతి, బురుడా, ముసి, బద్దుర, కాజు, కల్ల, తవళి, హు 


లిక్కి విజుగు, దబ్బ, నున్న, బొల్లు, జల్లి, రవడి, అబద్దము, హుళికి డబ్బ అనంగా 
అసత్యమునకుం బేర్లు. 


క. 


78 


తలంపనంగ నాంధ్రపదమున 

నలరె నభిప్రాయమునకు నాఖ్యలగుచు; మా 

టలబంతి దొంతిచేరక 

కలిగిన వాగ్వర్ణుముగిసె కంధిశయానా. 147 


తలంపు అనంగా అభిప్రాయమునకుం బేరగును. 
వాగ్వర్లు ముగిసెను 


ఆంధ్ర పద నిధానము 


శబాది వరు 
(ఈ ౧ 


గీ. అలికిడి రవాళి మొరయిక యలుకువ రొద 
మోత సద్దు రొదాళంబు మొరపము మెడి 
దంబు నాదు రవళియనం డనరె పేళ్ళు 
ధ్వనికి కల్మషదూర కంధరశరీర. 148 


అలికిడి, రవాళి, మొరయిక, అలుకువ, రొద, (మోత, సద్దు, రొదాళము. 
మొరపము, మెడిదము, రవళి, నాదు అనగా ధ్వనికింబేర్లు. 


క. ఉలియును జడియును క్రందును 
నులివు తివుట గిలకరించు నొజలు మొరయు క్రం 
దిలు మోయు (మోగునన 
నలరె ధ్వనించుటకు పేళ్ళు హాటక చేలా. 149 


ఉలియు, జడియు, క్రందు, మెరయు, ఉలివు, తివుట, గిలకరించు ఒటలు, 
(మోయు, క్రందిలు, మోయు, (మోగు అనగా ధ్వనించుటంబేర్లు. 


గీ.  కేంకబెంగయు నాజుపు కేంకరింత 
యనంగ కాకుస్వరధ్వని కౌసుబేళ్లు; 
క్రోల్బు నెలగించు కూపెట్టు కుజ్బు కెరలు 
నార్చునన ధ్వని పెట్టుట కాఖ్యలౌ ను. 150 


కేంక కూక, బెంగ, ఆజుపు, కేంకరింత అనంగా కాకుస్వర ధ్వనికిం బేర్లు. 
కోలుచు, ఎలిగించు, కూపెట్టు, కుట్టు, కెరలు, ఆర్బు అనంగా ధ్వని పెట్టుటకుంబేర్లు. 


గీ. పాట గీతంబునకుపేరు; స్వరము పొరను 
పొసంగెను; కిలార్చు అంకెయు బొబ్బరింత 
యనగ వెలసెను సింహనాదాఖ్యలగును; 
వనజభవపాల! శబ్దా దివర్గుముగిసె. 151 
పాట అనంగా సంగీతమునకుంబేరు. పొరను అనంగా స్వరమునకుంబేరు. 
కిలార్చు, అంక, బొబ్బరింత అనంగా సింహనాదమునకుంబేళ్లు. 
శబ్బాదివర్లు ముగిసెను 


ప్రథమ కాండము 79 


నాట్యవర్లు 


ఆ.వె. పాటకాడు గాణ బయకాండు సీకారి 


గాణుం డనంగ పేళ్లు గాయకునకు; 
గాణకత్తె పాటకత్తె గాణియనగ 
గాయకికగుపేళ్లు కమలనాభ. 152 


పాటకాండు, గాణ, బయకాండు, సీకారి అనంగా గాయకునకుం బేళ్లు. 


గాణకత్తె, పాటకత్తె, గాణి అనంగా స్రీకింబేళ్ళు. 


గీ. 


గొండ్లి యన నాట నాంగను గొండిలియన 

నట్టువ యనంగ పచరణనాంగ చిందు 

నాంగ మలపుగొనుననియనంగ కేళి 

కయన నాట్యమునకు పేళ్లు కమలనాభ. 158 


గొండ్లి, ఆట, గొండిలి, నట్టువ, పచరణ, చిందు, మలపుగొను కేళిక ఇవి 


నాట్యమునకుంబేళ్ళు. 


గీ. 


ఆడు తడవాడు పింపిసలాడు చిందు 

ద్రొక్కు నట్టాడు చిందులుదొక్కుననంగ 

మతియు తుంపెసలాదన మహినివెలసె 

నర్తనముసేయుటకు పేళ్ళు నలిననాభ. 154 


ఆడు, తడవాడు, పింపిసలాడు, చిందులు ద్రొక్కు తుంపెసలాడు ఇవి 


నర్తించుటకుంబేళ్లు. 


క. 


క్రోవియు వాసెయు పిల్లనం 

(గోవి మయిలక్రోవి తూంతకొమ్మును పిల్లం 

(గోవియు పిల్లంగ్రోల్‌ నా 

మావళి బువి మురళికౌను హాటకచేలా. 155 


క్రోవి, వాసె, పిల్లనంగ్రోవి, మైలక్రోవి, తూంతకొమ్ము, పిల్లంగ్రోవి, పిల్లంగ్రోలు 


అనంగా మురళీవాద్యమునకుం బేర్లు. 


80 


ఆంధ్ర పద నిధానము 


వీజియనన్‌ దండియయన 

వీశియయన వీనెయనంగ వీనియయనగన్‌ 

వీణకు పేళ్ళా; నొళవన 

వీణాదండంబు పేరు విహగతురంగా. 156 


వీణ, వీణియ, దండియ, వీనియ, వీనె అనగా వీణకుంబేర్లు. ఒళవు అనంగా 


వీణాదండముంబేరు. 


గీ. 


కరివెన వీణికాయనాం గకుభమునకు 

మొనసె బేళ్లుు తంత్రీభేదమునకుంబేళ్లు 

తంబుటా తంబుజ యనంగం దనరె; సరము 

తంతి సరికట్టు సారె నాందంత్రి పేళ్లు. 157 


కరివె, వీణికాయ అనంగా కకుభమునకుంబేర్లు. తంబుజా, తంబుజణ అనంగా 


తంత్రీభేదము. సరము, తంతి, సరికట్టు, సారె అనంగా తంత్రికిబేర్లు. 


గీ. 


తుడుము నరగజము దముకు గిడియ డోలు 

నాంగనొప్పెను తమ్మటనామపంక్తి; 

రవణి దంకా డవిణ దక్క భువిని ఢక్క 

కాఖ్యలౌ మదదనుజారి యఘవిదారి. 158 


తుడుము, నరగజము, దముకు, గిడియ, డోలు అనంగా తమ్మటముం బెర్లు. 


రవని, డంకా, డవిణ, డక్క అనంగా ధక్కకుంబేర్లు. 


గీ. 


నాగసరమన్న సన్నాయినాంగ సింగి 

నాదమనంగను తెనుంగుననామపం క్రి 

యలరె మురళివిశేషంబునలఘు దురిత 

దూర దనుసుతవారసంహార శూర. 159 


నాగసరము, సన్నాయి, సింగినాదము అనంగా మురళీవిశేషమునకు బేర్లు. 


ఉడుక యావజము కవడె యురుమ కాళి 

కనకతప్పెట గుమ్మెట కాళియ కయి 

ముడి యుడుక్క గుమ్మెతయు కైముడియు చెంగు 

కరిదియు గడవ తీటును నరగయనంగ 

నమరె వాద్యభేదంబుల కాఖ్యలగుచు. 160 


ప్రథమ కాండము 81 


ఉడుక, ఆవజము, కవడె, ఉరుమ, కాళి, కనకతప్పెట, గుమ్మెట, కాళియ, 
కయిముడి, ఉడుక్క గుమ్మెత, కైముడి, చెంగు, కరిది, కడవ, తీటు,నరగ అనంగా 
వాద్యవిశేషముల బేర్లు. 


గీ.  సంతసం బరుసము రహి సంబరంబు 
సం(బ్రమ మెల ర్పెలరువు సంతొసంబు 
వెంట మెలమి సంతోసంబు వేడుక యరు 
నంబు కొంటాటమును హరుసంబుం సొంపు 
నెమ్మియన సంతోషముపేరు లిమ్మహిహరి. 161 


సంతసము, అరుసము, రహి, సంబరము, సం(బ్రము, అలరు, ఎలర్చు, 
ఎలరుపు, సంతోషము, వెంటము, ఎలమి, సంతోసము, వేడుక, అరుసము, 
కొండాటము, హరుసము, సొంపు, నెమ్మి అనంగా సంతోషమునకుంబేర్లు. 


క. తలిరు చెలర్చును కేరును 
చెలంగు తలిర్చెలరుచు హరుసించు తలిర్చున్‌ 
వెలసెను సంతోషించుట 
కిల నాఖ్యలగుచు మురారి కృతకవిదారీ. 162 


తలిరు, చెలర్భ్చు, కేరు, చెలంగు, తలిర్చు, ఎలరుచు, హరుసించు, తలిరుచు, 
వెలసెను అనగా సంతోషించుట పేళ్లు. 


సీ అసలారు అంపిల్లు నగ్గలిం చేపారు 
నన గుబ్బతి ల్లైెలరు చగ్గలికయు 
కడలు నెక్కసంగును కడుకొను క్రేళ్లుబ్బు 
కదు రెసలారును కడలుకొనును 
మూరింబోవు నెలర్చు మూరు నడరువాలు 
కొదరు కెడలు వ్రాలు కొప్పరించు 
తనరారు జడింగొను తనరు తనర్చును 
తొంగలించు తలిర్చు తుజంగలించు 
తనరుచు తలిరుచు దైవారు దుద్దెక్కు - 
నిక్కు పం బెసలారు నిబ్బరించు 


82 ఆంధ్ర పద నిధానము 


పరిడవించు ననుచు బలకొను పమ్మును 
ప్రబలు మిటారించు ప్రబ్బుజేయు 

ముడివడు మేటిల్లు మురియంబడును మెండు 
కొను నివ్వటిలు క్రందుకొను తొలంకు 

గుబ్బతిలును గండుకొనును పొంపివోవు 


పొంగారు పొనకాడు చెంగలించు 


నుట్టిపడును పొటకరించు నొడ్డగిల్లు 

మించి యాగుబ్బుకొను మమ్మరించు పెంపు 

మీటు సందడించనంగను మేఘశోభి 

తాంగ! యతిశయించుట కాఖ్యలయ్యెధరణి. 163 


అసలారు, అంపిల్లు, అగ్గలించు, ఏపారు. గుబ్బతిల్లు, ఎలరుచు, అగ్గలిక, 


కదలు, ఎక్కు ఎసంగు, కడుకొను, క్రేళ్లుబ్బు, కదురు, ఎసలారు, కడలుకొను, 
మూరింబోవు, ఎలర్చ్బు, మూరు, అడరు, వాలు, కొదరు, కెరలు, వ్రాలు, కొప్పరించు, 
తనరారు, జడింగొను, తనరు, తనర్చు, తొంగలించు తలిరు, మజంగలించు, తనరుచు, 
తలిరుచు, దైవాటు, దుద్దెక్కు నిక్కు పంబు, ఎసలారు, నిబ్బరించు, పరిడవించు, 
ననుచు, బలకొను, పమ్ము, ప్రబలు, మిటారించు, ప్రబ్బు, జేయు, ముడివడు, మేటిల్లు, 
మురియబడు, మెండుకొను నివ్వటిల్లు, క్రందుకొను, తొలంకు, గుబ్బతిల్లు, గడ్డుకొను, 
పొంపివోవు, పొంగారు, పొనకాడు, చెంగలించు, ఉట్టిపడు, పొటకరించు, ఒడ్డగిల్ల, 
ఆగుబ్బుకొను, మమ్మరించు, పెంపుమీలు, సందడించు అనంగా అతిశయించుట 


పేళ్లు, 


వీ 


కడిమి యెడైెజి యేచు కడ్మి ననుపు పిక్క 
టిల్లు పెల్చన పెల్చ పెల్లుపేర్మి 
పెలుచన తనరువు పెలుచ మిటారంబు 
బెట్టు పంచారంబు పెంపు నెలరు 
వజలు సందడి మెండు పరిడవం బెసకంబు 
పేరిమి మెజవడి పెల్లిదంబు 
నిబ్బరం బాగుబ్బు నుబ్బరం బనంగను 
దనరారె నతిశయమునకుం బేళ్లు; 


ప్రథమ కాండము 83 


నంగవించు నంకించు నుప్పొంగును మొన 

కట్టు వీంగు కేరును కిలకొట్టును వసి 

గొనును కొల్ళొను ననంగను దనరె నుల్ల 

సిల్లుటకుం బెల్లు హరిహయసేవితపద. 164 


కడిమి, ఎడ్రెజ, ఏచు, కడ్మి, ననుపు, పిక్కటిల్లు, పెల్చన, పెల్చ, పెల్లు, పేర్మి, 


పెలుచన, తనరుపు, పెలుచ, మిటారము, బెట్ట, పంచారము, పెంపు, ఎలరు, వజలు, 
సందడి, మెండు, పరిడవము, ఎసకము, పేరిమి, మెజవడి, పెల్లిదము, నిబ్బరము, 
ఆగుబ్బు, ఉబ్బరము ఇవి అతిశయమునకు పేళ్లు. అంగవించు, అంకించు, ఉప్పాంగు, 
మొనకట్టు, వీంగు, కేరు, కిలకొట్టు, వసిగొను, కోల్మొను అనంగా ఉల్లసిల్లుట పేళ్లు. 


గీ. 


అచ్చలం బారడము వీంళ యంగద లలి 

యోజ యొడికారమును జోక యుబ్బకంబు 

నగ్గలిక మొనకట్టు కొమ్మనంగ బువిని 

వెలసె నుత్సాహము నకు నాఖ్యలు మురారి. 165 


అచ్చలము, ఆరడము, వీంక, అంగద, లలి, ఓజ, ఒడికారము, జోక, 


ఉబ్బకము, అగ్గలిక, మొనకట్టు, కొమ్ము అనంగా ఉత్సాహమునకు పేళ్లు. 


క. 


నగవనంగ నవ్వన నగున 

నంగ హాసముపేళ్లు; చిన్నినగవనంగమ చి 

ర్నగ వనంగ ముసిముసినగ వ 

నంగ చిఖునగవనంగ స్మితమునకు పేళ్ళొప్పున్‌. 166 


నగవు, నవ్వు, నగు అన హాసము పేళ్లు. చిర్నగవు, చిన్ననగవు, ముసి 


ముసినగవు, చిజునగవు అనంగా స్మితము పేళ్లు. 


క. 


84 


ఎగతాళి గేలిత్రిస్తరి 

నగుబాటు పిసాళి క్రేణి నవ్వును మేలం 

బగు మరియు దచ్చనయన 

నగు పరిహాసంబుపేళ్లు హరిహయరక్షా. 167 


ఎగతాళి, గేలి, త్రిస్తరి, నగుబాటు, పిసాళి. తచ్చన అనంగా పరిహాసముం 


ఆంధ్ర పద నిధానము 


క్రేణిసేయు సంయాటించు గేలిగొట్టు 

గుంజ నుసుంగుదనంగను కుముదమిత్ర 

సూర్యలోచన పరిహసించుటకు పేళ్లు 

నాంధ్రభాషను విలసిల్లై నవనియందు. 168 


క్రేణిసేయు, సంయాటించు, గేలిగొట్టు, గుంజనుసుంగుడు, అనగా 


రిహసించుటకు పేళ్లు. 


తమి యనంగ కుతూహలమున కమరి; తమిగొ 

ను నన తివురన తిలకించు నన కుతూహ 

లపడుటకు నొప్పె; తీక్షణంబు నపుడెయయ్యె 

బెట్ట యొక్కెజ పేళ్లచే బిసరుహాక్ష 169 
తమి అనంగా కుతూహలము పేరు. తమింగొను, తివురు, తిలకించు అనంగా 


కుతూహలపడుట పేళ్ళు. ఒక్కెజ అనంగా తీక్షణమునకు పేళ్ళు. 


క. 


అక్కటికముంగ నిబ్బరికం 

బక్కిటికయుం గనికరమన నగు దయ కాఖ్యల్‌; 

నిక్కము దెలిపెద సైరిం 

చొక్కటి క్షమించుననుట నొప్పె మురారీ. 170 


అక్కటికము, నిబ్బరికము, అక్కిటిక, కనికరము అనంగ దయకు బేళ్ళు. 


సైరించు అనంగా క్షమియించుటకు బేరు. 


క. 


ఓరిమి యోపిక తాళిక 

యోరుపు నోపోర్చు తాల్మి యోర్పును మటియున్‌ 

సైరణ యన క్షమ కాఖ్యలు 

ఘోరదితికుమారజాల కుంజరసింహా. 171 
ఓరిమి, ఓపిక, తాళిక, ఓరుపు, ఓపోర్చు, తాలిమి, ఓర్పు, సైరణ అనంగ 


క్షమకు బేళ్ళు. 


క. 


కనుకట్టుందనమ ని యని 

నను కాంతాళంబనుచు ననంగనీరసనాం 

గ నసూయ కాఖ్యలగుచుం 

దనరె రమాహృదయవికచ తామరసాళీ. 172 


ప్రథమ కాండము 85 


కనుకుట్టుందనము. కాంతాళము, ఈరస అనంగ అసూయబేళ్ళు. 


బ్‌ 


అద టసం బెగ పుదు టుదురు గరువమును 
గబ్బియు గబ్బును గబ్బితనము 
డంబును ముర్వును డబడబ టెక్కువ 
టెక్కును కచ్చును తెక్కు తెగటు 
త్రుక్కును నిక్కును త్రుళ్లును నెగవును 
బింకంబు పొగరును పిలుకు వీంక 
మురువు హంకారంబు మురిమిడి ముటికంబు 
బెట్టు మిటారంబు బెట్టిదంబు 


గీ. వీంకనంగ గర్వమునకు నభిఖ్యలొప్పె 
వీంళకనంగ మిటారించన వీంగుననంగ 
విక్కుననంగ పొంగారన నిక్కుననంగ 
పొంగళించన కత్రుళ్లన పొసంగె నాంధ్ర 
మునను గర్వించు పేళ్ళగు మునివిలోల. 178 


అదటు, అసము, ఎగపు, ఉదుటు, గరువము, గబ్బు, గబ్బీదనము, డంబు, 
ముర్వు, డబడబ, టెక్కువ, టెక్కు కచ్చు, తెక్కు తెగటు, తుక్కు నిక్కు త్రుళ్ళు, 
నెగపు, బింకము, పొగరు, పిలుకు, వీంక, మురువు, హంకారము, మురిమిడి, 
ముటికము, బెట్టు, మిటారము, బెట్టిదము, వీంకుఅనంగా గర్వమునకుంబేళ్ళు. వీంకు, 
మిటారించు, నీంగు, నిక్కు పొంగారు, నిక్కు పొంగళించు, త్రుళ్ళు అనంగా 
గర్వించుటకుంబేళ్ళు. 


తే.గీ. వెలసె నీటనంగను మురిపెంబనంగ 
నుర్వరం జెలంగె శృంగారగర్వమునకుం 
బేళ్లు కన రిత మెక్కును వేడుకయును 
బాళి యితవన నిష్టమౌ పాశనాశ. 174 


నీటు, మురిపెము శృంగారగర్వమునకుం బేళ్ళు. కనరు, ఇతము, ఎక్కు 
వేడుక, బాళి ఇతవు అనంగా ఇష్టమునకు పేళ్ళు. 


86 ఆంధ్ర పద నిధానము 


తే.గీ. ఓటుపాటన నెడరన నోటమి యన 


బాడుదల నాంగ నోటన భంగమునకు 
మొక్కచెడు బన్నపడు నోటుపోవనంగ 
భంగపడుట కభిఖ్యలౌ పంకజాక్ష 175 


ఓటుపాటు, ఎడరు, ఓటమి, బాడుదల, ఓటు అనగా భంగమునకుంబేళ్ళు. 


మొక్కచెడు, బన్నపడు, ఓటపోవు అనంగ భంగపడుటబేళ్ళు. 


గీ. 


ఓటుసేయు నోటమిసేయు మాటలవని 

భంగపఅచుటకగు; తలవంపు కేర 

డంబు కాకును టౌచ్చన డంబుమీటి 

యగు తిరస్మారమున కాఖ్య లంబుజాక్ష 176 


ఓటుసేయు, ఓటమిసేయు అనగా భంగపజుచుటకుంబేళ్ళు. తలవంపు, 


కేరడము, కాకు; టొచ్చు ఇవి తిరస్మారమునకుంబేళ్ళు. 


గీ. 


తెగడనంగ రాకొట్టన తెవడన ముర 
లించనంగ కేరనంగ తుటారించనంగ 
గోడగించనంగను నామకోటి కీర్తి 
మించియలరారెను దిరస్మరించుటకును. 


తెగడు, రాకొట్టు, తెవడు, మురళించు, కేరు, తుటారించు, గోడగించు, ఇవి 


తిరస్మరించటకు బేళ్ళు. 


గీ. 


బిడెము బిడియంబు సిగ్గు సిబ్బితియు నాన 

యాల యన వ్రీడకాఖ్యలయ్యెను; తివురన 

వలచునా వేండుననంగను వెలసె తెనుంగు 

నం దపేక్షించుటకు పేళ్లు నలిననాభ. 178 
విడెము, బిడియము, సిగ్గు, సిబ్బీతి, నాన, ఈల అన లజ్జకుంబేళ్ళు. తివురు, 


వలచు, వేండు అనంగ ఆపేక్షించు బేళ్ళు. 


క. 


తరితీపు కచ్చునేంకట 

యరిమిలి యడియాస యాస యర్శిలి తమిహా 

లి రహియు మచ్చిక నర్శిలి 

నరిమిలి మచ్చిగ యపేక్ష నామములు హరీ. 179 


ప్రథమ కాండము 87 


తరితీపు, కచ్చు, ఏంకట, అరిమిలి, అడియాస, ఆస, అర్మిలి, తమిహిళి, 
రహి, మచ్చిక, నర్మిలి, నరిమిలి, మచ్చిగ అనంగ ఆపేక్షకుం బెళ్ళు. 


గీ. ఆస యాసత్తి చన విచ్చ యర్మిలియును 
తలంపు కోరిక తివుటయు వలపు కోరి 
కొసరునాంగను జెలంగెం దెన్గునను వాంఛ 
కాఖ్యలగుచును దనుజరాదడద్రివజి! 180 


ఆస, ఆసత్తి, చనవు, ఇచ్చ, అర్మిలి, తలంపు, కోరిక, తివుట, కొసరు, కోర్కి వలపు 
అనంగా వాంఛకుపేళ్ళు. 


గీ. _ వెరంగు నివ్వెజ నివ్వెర వెజంగు నౌడు 
కొట్టు నివ్వెజంగు నవుడుకొట్టు తేంకు 
వ మిణకరమును వెబవెజిపాటు తిచ్చ 
యు తటకాయన నిశ్శేష్టకాప్పె పేళ్లు. 181 


వెరంగు, నివ్వెజ, నివ్వెర, వెబింగు, నౌడుకొట్టు, నివ్వెజంగు, నవుడు కొట్టు, 
తేంకువ, మిణకరము, వెజవెజపాటు, అిచ్చ, తటకా అన నిశ్చేష్టకుంబేళ్ళు. 


గీ. మజపు సొగయిక సొలపు సుమాళము మయి 
మజపు నుబ్బరవోవు నివ్వెబి వితాకు 
బెగ్గలంబును సొగయు నివ్వెరయు సొగపు 
బిమ్మిటి యనంగ పరవశం బిమ్మహినగు 182 


మజిపు, సొగయిక, సొలపు, సుమాళము మైమబపు, ఉబ్బరవోవు, నివ్వెజ, 
వితాకు, బెగ్గలము, సొగయు, నివ్వెర, సొగపు, బిమ్మిటి అనంగ పరవశముం బేళ్ళు. 
గీ. సొగయు పుతపుతవోవును చొక్కును మటథి 

బెగ్గలముపడు నెరగొను బెగ్గిలు నన 


పారవశ్యంబునకుంబేళ్ళు బరగె; టిచ్చ 
బడు వితాకన నిశ్చేష్ట పడుటపేళ్ళు. 183 


సొగయు, పుతపుతవోవు, చొక్కు బెగ్గలముపడు, ఎరగొను, బెగ్గిలు అనంగా 
పారవశ్యముంబేళ్ళు. టిచ్చపడు, వితాకు అన నిశ్చేష్టపడుటకుం బేళ్ళు. 


88 ఆంధ్ర పద నిధానము 


గీ.  కవుడు కువ్వాడమును వెడ్పు, కాడు కిటుకు 
పొచ్చెము కువాళమును సట తచ్చనయుకి 
వంబును కువాడమును చిట్టకంబు వైసి 
కము బవంతమనంగ పేళ్ళు కపటమునకు. 184 


కపుడు, కువ్వాడము, వెడ్పు, కాడు, కిటుకు, పొచ్చెము, కువాళము, సట, 
తచ్చన, కివము, కువాడము, చిట్టకము, వైసికము, బవంతము అనంగా కపటము 
బేళ్ళు. 

జంకియయును వంచాడింపు జంకెన బెద 

రింపు జంకెనయనంగ విహ్వలింపు పేళ్లు 

జంకు బెగ్గిలు గ్రక్కతిల్‌ జళ్ళుబెదరు 

(స! 
ననంగ విహ్వలమున కాఖ్యలౌను శౌరి 185 


జంకియ, పంచాడింపు, జంకెన, బెదరింపు, జంకె అన విహ్వలింపుం బేళ్ళు. 
జంకు, బెగ్గిలు, గ్రకృతిల్లు, జళుకు బెదరు అనగా విహ్వలించుంబేళ్ళు. 


గీ. అలమటయుం గలవరము చింతాఖ్యలయ్యె; 
నరయికయు వగ యాదట యరయుట తల 
పోత తుందుడుకనగను పొసరా భువి వి 
చారమునకాఖ్యలై జలజాతనాభ. 186 


కలవరము, అలమట అనంగా చింతపేళ్ళు. అరయిక, వగ, అదట, అరయుట, 
తలపోత, తుందుడుకు అనంగా విచారమునకుపేళ్లు. 


గీ. _ తలరు స్రుక్కును బెగ్గిల్లు నలమటించు 
నలమ రనంగ చింతించుట కాఖ్యలయ్యు 
వెలసె తడుము నాలోచించు పేరుబొంది 
మించె; పాటించునా విచారించుటకగు. 187 


తలరు, న్రుక్కు బెగ్గిల్లు, అలమటించు, అలమరు అనంగ చింతించుటకు 
పేళ్లు తడుము అనంగా ఆలోచించుటకుపేరు. పాటించు అనంగా విచారించుటకు 


జ 
ర 


ప్రథమ కాండము 89 


అదయునన తలపోతయుననంగ నేక 

తంబనంగ వగయన మంతనంబనంగం 

దనరె నాలోచనకు; నెగతంబు మంత 

నంబు కందువ యేకాంత నా మమిలను. 188 


అదయు, తలపోత, ఏకతము, వగ, మంతనము అనగా ఆలోచనకు పేళ్ళు. 


ఎగ్గతము, మంతనము, కందువ అనంగా ఏకాంతమునకుంబేళ్ళు. 


గీ. 


చెమట చెమ్మట చెమరనం జెల్లు ఘర్మ 
మునకభిఖ్యలు; చెమ్మరించనం జెమర్చు 
ననంగం జెల్లు ఘర్మోత్సత్తి కాఖ్యలగుచు. 189 


చెమట, చెమ్మట, చెమరు అనంగా ఘర్మమునకుంబేళ్లు. చెమ్మరించు, చెమర్చు, 


చెమరించు, ఆవిరిల్లు అనంగా ఘర్మోత్సత్తింబేళ్లు. 


గీ. 


గగురు గగ్గురు పులకించు గగురువొడుచు 

గరుపులకరించు గరుపాటు గన్లురు గరు 

పాటు నిడువెండ్రుకయు బహువచనమందుం 

బులకలనం బులకాంకురాఖ్యలు మురారి. 190 


గగురు, గగ్గురు, పులకించు, గగురువొడుచు, గరు, పులకరించు, గరుపాజు, 


గన్లురు, గరుపాటు, నిడువెండ్రుక, బ॥ పులకలు అనంగా పులకాంకురముల పేళ్లు. 


గీ. 


ఓజ యోటమి కనుకని యోట కోంచ 

జంకు బెగ్గల మెద వీతు జలదరంబు 

బెగడు బెగ్గడు తలంకును బెగ్గలికము 

నడలు వెజ వెజిపన భయాఖ్యలు హరి. 191 
ఓజ, ఓటమి, కనుకని, ఓట, రోంచ, జంకు, బెగ్గలము, ఎద, బీతు, జలదరము, 


బెగడు, బెగ్గడు, తలంకును, బెగ్గలికము, అడలు, వెజ, వెఐపు, ఇవి భయమునకు 


పేళ్ళు. 


ఆ.వె. 


90 


బెగడు పిచ్చలించు బెగ్గిల్లు బెగ్గడు 

వెజిచు నడలును వెజచజచు తలకు 

పుల్లగిల్లు '్రుక్కుం జెల్లెనీ పల్ములు 

భయపడుటకు పేళ్లు భవ్యచరిత. 192 


ఆంధ్ర పద నిధానము 


బెగడు, పిచ్చలించు, బెగ్గిల్లు, బెగ్గడు, వెజచు, అడలు, వెజిచజచు, తలకు, 
పుల్లగిల్లు, సుక్కు ఇవి భయపడుటకుం బేళ్ళు. 
గీ. పేదపడు పంద పేదర్శి పేదతిమియు 

పిటికి యనంబేళ్ళు దనరెను భీరువునకుం; 

బరగె వివ్వచ్చమనంగ భీభత్సమునకు 

సకలమునిజనాభయపాణి చక్రపాణి. 193 

పేదపడు, పంద,పేదర్శి, పేదణిమి, పితికి అనంగా భీరువునకు పేళ్ళు. 
వివ్వచ్చము అనంగా భీభత్సమునకుంబేరు. 
గీ. గలతరించును పెల్ముజు పెలుకుజనంగ 

వెలసె భయవికారాఖ్యలై; బెడిదము చల 

జంపు గోరగింతయు నాంగ జలరుహనయ 

నా! భయంకరమునకును నామపంక్తి. 194 


గలతరించు, పెల్కుజు, 'పెలుకుజు అనంగా భయవికారమునకుం బేళ్ళు. 
బెడిదము, చలజంపు, గోరగింత అనంగా భయంకరమునకు పేళ్ళు. 


గీ.  అరులు మాలిమి యర్మిలి యర్లనంగ 
వెలసె వాత్సల్యనామముల్‌; చలపకార 
మనంగ పటికిరింతయు చలమనంగం బేళ్ళు 
దనరె మాత్సర్యమునకు మదనవిలాస. 195 


అరులు, మాలిమి, అర్మిలి, అర్లు అనంగ వాత్సల్యమునకుం బేళ్లు. చలపకారము, 
టికిరింత, చలము అనంగ మాత్సర్యమునకుంబేళ్ళు. 


ప 
సీ అరితి ప్రేముడి బాళి యర్మిలి యాదట 
మచ్చిక గాదిలి మక్కువయును 
గారాము తీయము గారాబమును నెమ్మి 
నెమ్మిక తియ్యము నెనరు పెరిమ 
యిచ్చకమును గూర్మి ముచ్చట గారవం 
బును లలి కూరిమియు నరిమిలియు 
పేరిమి యనంగను బేళ్లొను ప్రేమకు; 
రమణనా రాణనా రవణయనంగం 


ప్రథమ కాండము 91 


గీ, దనరె ప్రియమున కాఖ్యలై; చనువనంగ 
కాయవన చిగురొత్తన కాయ్య్వు నాంగ 
నను పనంగ ననురాగంబునకును పేళ్ళు 
జలరుహాయతనయన భుజంగశయన. 196 


అరితి, (ప్రేముడి, బాళి, అర్మిలి, అదట, మచ్చిక, గాదిలి మక్కువ, గారాము, 
తీయము, గారాబము, నెమ్మి, నెమ్మిక, తియ్యము, నెనరు, పెరిమ, ఇచ్చకము, కూర్మి 
ముచ్చట, గారవము, లలి, కూరిమి. అరిమిలి, పేరిమి అనంగా ప్రేమకు పేళ్ళు. 
రమణ, రాణ, రవణ అనంగా ప్రియమునకు పేళ్ళు. చనువు, కాయువు, చిగురొత్తు, 
కాయ్యు, ననుపు అనంగా అనురాగమునకు బేళ్లు. 


ష్‌ అచ్చలం బంగద యక్కసు తుకతుక 

కినుక యీసును కాంక కినుపుకసరు 
కలుచ యీసరమును గాతాళమును గిన్మ 

పెలుచన యీసర పెలుచ యరుసు 
చిజ్జ యజంగొనును జిజ్లు చిరాగును 

గనలు రోసంబును కసియుంజలము 
బైడాలమును నిత్యబహువచనంబున 

గలిగె నంకాపొంకములును మతియు 


గీ.  నంకపొంకంబులని యన నలరె రౌద్ర 
మునకు పేళ్లుక్కసును చలము విడి మచ్చ 
రంబు వేరమి మచ్చరికంబు వేర 
మనంగ ద్వేషంబునకు సభిఖ్యలు మురారి. 197 


అచ్చలము, అంగద, అక్కసు, తుకతుక, కినుక, ఈను, కాంక, కినుపు, 
కసరు, కలుచ, ఈసరము, కాతాళము, కిన్క పెలుచన, ఈరస, పెలుచ, అరుసు, 
చిట్ట, అఅంగొను, చిజ్లు, చిరాగు కనలు, రోసము, కసి, చలము, బైడాలము, బ॥ 
అంకాపొంకములు, అంకపొంకములు అనగా రౌద్రమునకుంబేళ్ళు. ఉక్కసు, చలము, 
విడి, మచ్చరము, వేరమి, మచ్చరికము, వేరము అనగా ద్వేషమునకుం బేళ్ళు. 


92 ఆంధ్ర పద నిధానము 


అలుగు కనలును గాసిల్లు నలువు కసరు 

కినయు రొప్పు కనారిలు కింకిరిపడు 

పదరు కిన్వడు తివురును పనుకు ననంగ 

నొప్పు కోపించుటకు పేళ్ళు నురగశయన. 198 


అలుగు, కనలు, గాసిల్లు, అలుపు, కసరు, కినియు, రొప్పు కనారిలు, 


కింకిరిపడు, వదరు, కిన్వడు, తివురు, పనుకు అనంగా కోపించుటకు పేళ్ళు. 


గీ. 


రంజిలుట కగు రాగించు రాగిలనంగ; 

నిద్రకగు కూర్చు నిద్దుర నిదుర కూరు 

కనగ నొప్పెను; జృంభణమునకు నావు 

లింతయన నామమగును పాలితమునీశ. 199 
రాగించు, రాగిల్లు అనంగా రంజిల్లుటకు పేళ్ళు. కూర్కు నిద్దుర, నిదుర, కూరుకు 


అనంగా నిద్రకుంపేళ్ళు. ఆవులింత అనంగా జృంభణమునకుపేరు. 


క. 


తూంగనంగ కునికిపాటన 

తూంగిపదన తందరయన తూంగుపడు దనం 

గాం గలిగె భువి తెలుంగున 

నాగశయనా! ప్రమీల నామములగుచున్‌. 200 


తూంగు, కునికిపాటు, తూంగిపడు, తందర, తూంగుపడు అనంగా ప్రమీలకు 


ఉపవడంబును మెలకువ యుప్పవడము 

మేలుకాంచును మేల్మోలు మేలుకోలు 

మేలు కొనునన విలసిల్లె మేఘశోఖి 

తాంగ యవబోధమునకు నామాళియగుచు. 201 


ఉపవడము, మెలకువ, ఉప్పవడము, మేలుకాంచు, మేల్మోలు, మేలుకోలు, 


మేలుకొను అనంగా అవబోధమునకుం బేళ్లు. 


గీ. 


రంబ యుమ్మాదమును కైపు రిమ్మ కయిపు 

వెళ్ళి వేదురు తిక్కనా విజ్ఞవీగె 

ధరణి యున్మాదమునకు; తబ్బిబ్బు తెజిపు 

మజిపునా విపర్యయ నామమాలిక హరి. 202 


ప్రథమ కాండము 93 


రింబ, ఉమ్మాదము, కైపు, రిమ్మ, కయిపు వెట్టి, వేదురు, తిక్క ఇవి ఉన్మాద 
మునకు పేళ్లు. తబ్బిబ్బు, తెజపు, మజపు ఇవి విపర్యయము పేళ్ళు. 


గీ.  మంపు లాహిరి సోలంబు మత్తు మయిద 
మదురువును లాహిరీ కైపు మైదు కైవు 
మైకము మతి మత్తాయు నున్మాదగుణము 
మంపిలన మత్తుగొనునా మదింపుపేళ్ళు. 203 


మంపు, లాహిరి, సోలము, మత్తు, మయిద, మదురుపు, లాహిరీ కైపు, మైదు, 
కైవు, మైకము, మత్తా ఇవి ఉన్మాదగుణమునకుంబేర్లు. మంపిల్లు, మత్తుగొను అన 
మదింపుపేర్లు. 


గీ. (మాలుదెంచును మ్రాంగును మ్రాలన వివ 
శత్వమున వ్రాలుటకుంబేళ్ళు; శ్వాస కావి 
యగును; నిశ్వసించుటకు రోజనంగంజెల్లె; 
నూర్చు నూరుపు నుచ్చాస కొప్పెపేళ్ళు. 204 
'మ్రాలుదెంచు, మగు, మాలు అనగా వివశత్వమున వ్రాలుట పేర్లు అవి 
అవి శ్వాసమునకుపేరు. రోజు అనంగా నిశ్వసించుటకుపేరు. ఊరుపు, ఊర్పు అన 
ఉచ్చ్వాసముపేరు. 
పంచపాది: రోజు నిట్టూరుపును వగరుచు వగర్చు 
నాంగ నొప్పెను నిశ్వాస నామపంక్తి 
యూజఅడిలు సాకతముసేయు నూజ డూఅ 
డించు నోదార్చు నూరార్చు నుంచబల్మ 
నుపశమించుట కాఖ్యలైయొప్పె శౌరి. 205 
రోజు, నిట్టూరుపు, వగరుచు, వగర్చు అనంగ నిశ్వాసమునకు పేర్లు. ఊటడిలు, 
సాకతముసేయు, ఊటబడు, ఉజడించు, ఓదార్చు, ఊరార్చు అనంగ ఉపశమించుటకు 


పేర్లు 


ఆ.వె. చెండు బంతి పుట్టచెండు పొటనబంతి 
యనంగ కందుకాఖ్యలయ్యె; కొట్ట 
మనంగ స్త్రీల మండలాకారనృత్యంబు; 
నాట రంతు క్రీడకొనుపేళ్ళు. 206 


94 ఆంధ్ర పద నిధానము 


చెండు, బంతి, పుట్టచెండు, పొటనబంతి అనంగ కందుకముపేర్షు. కొట్టము, 


అనంగ స్త్రీలు మండలాకారముగ నృత్యముసేయుట పేరు. ఆట, రంతు అన క్రీడకు 


పేరు. 
క. 


ల 
3లో 


ర్‌ూ 


చెరలాటలా డనంగను 

చెరలాట యనంగ నొప్పె చెర్లాటయనం 

జెరలాడన చిట్టాడన 

ధరధర క్రీడించుటకును దనెరె నభిఖ్యల్‌. 207 


చెరలాటలాడు, చెరలాట, చెర్లాట, చెరలాడు, చిట్టాడు అనంగ క్రీడించుటకు 


అలంగు నలంచు నలత యలకువ యలయిక 
యలసట యిజుకు బడలిక డయ్యు 
లంపట యోలాము లంపటమునుసేద 
యల్లట ఠవఠవ యలపు సోమ 
వేసట చీకాకు వేసరమును దయ్యు 
నలకువయు సరమ యలవనంగ 
శ్రమకునభిఖ్యలౌ; సరముంగొనును సేద 
పడు వేసరము శ్రమ పడుటపేళ్ళు; 
తిమ్మనా స్వస్థమునకాఖ్య తెనుంగునందు 
నలరె; తిమ్మన తిమ్మవడనంగ నొప్పె 
స్వస్థపడుట కభిఖ్యలై సారసారి 
మిత్రలోచన యతిశతపత్రనేత్ర. 208 


అలంగు, అలచు, అలత, అలకువ, అలయిక, అలసట, ఇజుకు, బడలిక, 


డయ్యు, లంపట, ఓలాము, లంపటము, సేద, అల్లట, ఠవఠవ అలపు, సోమ, వేసట, 
చీకాకు, వేసరము, దయ్యు, నలకువ, సరమ, అలపు అనంగా (శ్రమమునకుపేర్లు. 
సరమంగొను, సేదపడు, వేసరము, అనంగ శ్రమపడుటకుపేర్షు. తిమ్మ అనంగా 
స్వస్థమునకుపేర్లు. తిమ్మన తిమ్మవడు అనంగ స్వస్థపడుటకు పేర్లు. 


ప్రథమ కాండము 95 


అరుదు విసుమానమును వింత యచ్చెరువును 

వెరంగు నబ్బుర మ(బ్రంబు వెజంగు చిట్ట 

యక్కజము వెజ సొద్దెము నమరు సోదె 

మనంగ నాశ్చర్యమున కాఖ్యలౌ మురారి. 209 


అరుదు, విసుమానము, వింత, అచ్చెరువు, వెరంగు, అబ్బురము అ(బ్రము, 


వెజంగు, చిట్ట, అక్కజము, వె, సొద్దెము, అమరు, సోదెము అనంగా ఆశ్చర్యమునకు 


సర్లు 


గీ. 


సిబ్బియము సోబె సోబియ సిబ్బెమనంగ 

నంగజనితశృంగారాంకమౌ; విలాస 

చేష్ట కొప్పెను సంయాట,; శీలమునకుం 

దనరె యాలుడియన నాఖ్య ధర్మమూర్తి. 210 


సిబ్బియము, సోబె, సోబియ, సిబ్బెము అన అంగజనిత శృంగారమునకుపేరు. 


సంయాట అన విలాసచేష్టకుపేరు. ఆలుడి అన శీలమునకు పేరు. 


స్ప 


చిన్నా యొయ్యారంబు చిన్నియ హౌసును 
చీటకం బెమ్మెయు చిట్టకంబు 

'హెయ లొయారము వగ యోయారమును రువా 
రంబు తెక్కరము హెరంగు కోడి 

గంబు మసయు విటారంబనంగ విలాస 
మునకాఖ్యలైయొప్పె; గునిసియాడు 

గునిసాడు గునియును గునుపు కులుకు దీవి 
బెడంగు చీటకమును బిత్తరంబు 


కోడిగము చిట్టకంబును గును వగయు 

హొయలు బయకారమనంగ పేళ్ళొప్పె ధరవి 

లాసచేష్టావివేషాప్తి కీసులేక 

హాటకాంబర శ్రీమానసాబ్దమిత్ర. 211 


చిన్న, ఒయ్యారము, చిన్నియ, హౌసు, చిటకము, ఎమ్మె, చిట్టకము, హొయలు, 


ఒయారము, వగ, ఓయారము. రువారము, తెక్కరము హెరంగు, కోడిగము, మస. 


96 


ఆంధ్ర పద నిధానము 


బిటారము, అనంగా విలాసమునకుంబేర్లు. గునిసియాడు, గునిసాడు, గునియు, 
గునుపు, కులుకు, రీవి, బెడంగు, చీటకము, బిత్తరము, కోడిగము, చిట్టకము, గునుపు, 
వగయు, హెయలు, బయకారము అనంగా విలాసచేష్టా విశేషమునకుపేర్లు. 


క. 


2 


వదకాండు నాంగ యదురన 

వడంకనంగను గులుకనంగ వలపిరి యనంగన్‌ 

పుడమిని కంపముపేళ్లె 

యడరెను ఫణిరాజశయన యంబుజనయనా. 212 


వడకాండు, అదురు, వడంకు కులుకు, వలపిరి అనంగా కంపమునకు పేర్లు. 


ఆరటం బక్కసం బారాట మొలుపును 
తనుకు మందడ్రాటంబు తన్ముపంత 
మల్లడి వేండ్రంబు మజకువ యుత్తలం 
బురియు వేడిమి వగ యుదిల కందు 
సేక వేండి తుకతుక సెగ యావి యెరియును 
గొబరును తుందుడుకును దగయును 
నాంగ సంతాపంబునకుంబేళ్ళు; నుత్తల 
పాటు. తన్మారటుపడును వందు 


మునుకు మండ్రాడు దురపిల్లు తనుకు మటుంగు 

నుదిలంగొను నారటింపన నుత్తలపడు 

నా నుదిరంగొను నాంగను నామధేయ 

నికరమలరె సంతాపించుటకు మురారి. 213 


ఆరటము, అక్క్మసము, ఆరాటము, ఒలుపు, తనుకు, మందడ్రాటము, తన్కు 


వంత, మల్లిడి, వేంద్రము, మటకువ, ఉత్తల, ఉరియు వేడిమి, వగ, ఉదిల, కందు, 
సెక, వేండి, తుకతుక, సెగ, ఆవిరి ఎరియు, గొబరు, తుందుడుకు, దగ, ఇవి 
సంతాపముపేర్లు. ఉత్తలపాటు, తన్కు ఆరటపడు, వందు, మునుకు, మండ్రాడు, 
దురపిల్లు తనుకు, మటుంగు, ఉదిలగొను, అరటించు, ఉత్తలపడు, ఇవి 


సంతాపించుటకు పేర్లు. 


ప్రథమ కాండము 97 


తనుకు దూపించు దూపిల్లు తన్ము దూప 

టిల్లు పొగలును మలయును మల్లడింగొను 

వ్రేంగు వెమ్మును వేగన వెలసెభువి త 

పించుటకు నామధేయముల్‌ విష్ణుదేవ. 214 


తనుకు, దూపించు, దూపిల్లు, తన్కు దూపటిల్లు, పొగలు, నులయు, 


మల్లండిగొను, వ్రేంగు, వెమ్ము, వేంగు అనగా తపించుట కుంబేర్లు. 


గీ. 


తమియు బెంగయు మండ్రాడ తనకును తహ 
తహయు మండాటమన పరితాపమునకు 
దనరెనాఖ్యలు; నసగూడు తమకము తమి 
యనంగవెలసె కామోద్రేకమునకు పేళ్లు. 


తమి, బెంగ, మండ(డాడ, తనుకు, తహతహ, మండాటము అనంగా 


పరితాపమునకుం బేర్లు, నసగూడు, తమకము, తమి అనంగా కామో ద్రేకమునకుంబేర్లు. 


క. 


మరులు వల చొక్కు మేలున్‌ 

విరాళి వలపునన మోహ విధికాఖ్యలగున్‌ 

వెరవేంకియు వలకాంకయు 

విరాళి వలవంతయనంగ విరహాగ్నియగున్‌. 216 


మరులు, వల, చొక్కు మేలు, విరాళి, వలపు అనగ మోహమునకుపేరు. 


వెరవేంకి, వలకాంక, విరాళి, వలవంత అన విరహతాపమునకుంబేర్లు. 


గీ. 


కుములు లోలోకుములును లోకుమరిలును కు 

మారిలనంగ నంతర్చుఃఖమౌను; కందు 

ననంగ కసుగందునాం గమలుననదేహ 

తాపమునకునభిఖ్యలౌ దనుజవైరి. 217 


కుములు, లోలోకుములు, లోకుమరిలు, కుమారిలు అంతర్జుఃఖమునకుంబేర్లు. 


కందు, కసుగందు, కమలు అనగా దేహతాపమునకుంబేర్లు. 


గీ. 


98 


నొవ్వియును నొవ్వు నోవియు నోవనంగ 

వేదన కభిఖ్యలై యొప్పె వేదనపడు 

పేరు; చుమ్మలు వారన వెలసెనొకటి 

మత్తియన కామమునకు నామంబు శౌరి. 218 


ఆంధ్ర పద నిధానము 


నొవ్వి, నొవ్వు, నోవి, నోవ అన వేదన పేర్లు చుమ్మలువాజు అనంగా వేదన 


బడుటకు బేరు. మత్తి అనంగా కామమునకుం బేరు. 


క. 


ఆ.వె. 


వలపని యన శైత్యగుణం 

బులుగల శైత్యోపచారమునకును పేరా 

వలచునన్‌ మోహించుట 

కలరుచు నీనాట్యవర్గు కంతము శౌరీ. 219 
వలపని అనంగా శైత్యోపచారముపేరు. వలచుననంగా మోహించుటంబేరు. 


నాట్యవర్గ ముగిసెను. 
పాతాళవర్లు 


పాంపజగమనంగ ంబాతాళమునకాఖ్య; 

మబ్బు కప్పు నిరులు మైల చీకు 

వాలు చీంకటియన వజలియొప్పె తమిస్ర 

మునకు నాజుపేళ్ళు దనుజవైరి. 220 


పాంపజగము అనంగ పాతాళమునకుపేరు. మబ్బు, కప్పు, ఇరులు,మైల, 


చీకువాలు, చీంకటి అనంగా తమిస్రమునకు పేళ్ళు. 


గీ. 


అవని గాఢాంధకారమై యలరెం జిమ్మ 

చీంకటియనంజెల్లైెను; పొడిచీంకటి మస 

కనయు మునిమునిచీంళటియును మసమస 

కన యనంగ నవతమసమౌ నంబుజాక్ష్మ 221 
చిమ్మచీంకటి అనంగా గాఢాంధకారము పేరు. పొడిచీంకటి, మసకన, 


మునిముని చీంకటి, మసమసకన అనంగా నవతమసమునకుపేళ్ళు. 


క. 


తొలి దొండి క్రంత దుంకము 

తొలిక యొడిపి గొయ్యి బొక్క తూంటు బిరియయున్‌ 

బిలి లాంగ బొట్టియనంగను 

వెలసెను రంధ్రంబుపేళ్లు విధిముఖవినుతా. 222 


ప్రథమ కాండము 99 


తొలి, దండి, క్రంత, దుంకము, తొలిక, ఒడిపి, గొయ్యి, బొక్క తూటు, 


విరియ, బిల, లాంగ, బొట్టి అనంగా రం(ధ్రమునకుపేర్లు. 


గీ. 


చిలులువడు తొబిటలువాటు చిల్లులుబడు 

ననంగ రంధ్రంబులగుటకు నాఖ్యలయ్యుం 

దనరె తెనుంగున వరదాయి వనధిశాయి 

స్వర్ణపతినుత పాతాళవర్గుముగిసె. 228 


చిల్లులువడు, తొజిటలువాటు, చిల్లులుబడు అనగా రంధ్రంబు లగుటకు 
పాతాళవర్లు ముగిసెను 


భోగివర్లు 


పుడమితాలుపు నాగండుతడవులనిడు 

పడను జిలువలరాయండు పాంపటేండు 

చిలువజేండన నొప్పెను శేషునకు న 

భిఖ్యలై కలుషాచలభిదురనామ. 2924 


పుడమితాలుపు, నాగండు, తడవులనిడుపడు, చిలువలరాయండు పాపంటేండు, 


చిలువటేండు అనంగా శేషునకుపేళ్ళు. 


సి 


100 


గాలిమేపరి (త్రాచు కనువిన్మి విసదారి 
పడగదారియు బోర ప్రాంకు పాము 
నిడుపడు లాంగ డాంగుడు సీదరంబును 
వెలుచయు సీద్రంబు వెల్చ చిలువ 
వినుకలికంటియు కనువినికియు నాగుం 
బాము నప్పంబును పడగతాల్బు 
కానరానడుగులకాండు నిడుదవెన్ను 
నాగువు బహువచనమున నాగు 


ఆంధ్ర పద నిధానము 


గీ.  లనంగ సర్పంబునకుపేళ్లుదనరె; నంజు 
విసము చిలుమనంగను బేళ్లువిషమునకగు; 
పడగ పటమునంగను పేళ్లు ఫణమునకగు 
శ్రీవధూస్తనకాశ్మీరచిహ్నితాంగ. 225 


గాలిమేపరి, త్రాచు, కనువిన్మి విసదారి, పడగదారి, బోరప్రాంకు, పాము, 
నిడుపడు, లాంగడాంగుడు, సీదరము, వెలుచ, సీద్రము వెల్చ, చిలువ, వినుకలికంటి, 
కనువినికి, నాగుబాము, నప్పము, పడగ తాల్పు, కానరానడుగులకాండు, నిడుదవెన్ను, 
నాగువు, బ॥ నాగులు అనంగా సర్పమునకుపేళ్ళు. నంజు, విసము, చిలుము అనంగా 
విషమునకు పేళ్ళు. పడగ, పటము అనంగా ఫణమునకుంబేళ్ళు. 


గీ. కుబుసమన కూసమనంగను గుప్పసమన 
సీదరంబనియనంగను సీద్రమనంగ 
కుపసమనంగడు విలసిల్లెం గోటిసూర్య 
తేజ! ఫణికంచుకాఖ్యలై తెలుంగునందు ౨26 
కుబుసము, కూసము, కుప్పసము, సీద్రము, అనంగా సర్పకంచుకము 
బేళ్ళు. 
గీ. _ గారడీండును బరిజోగి గారడియున 
కుడిమివాండన నహితుండికునకుంబేర్లు; 
చిలువకూడిక పలుకులు గలుగుభోగి 
వర్గుముగిసెను మునిజన వర్యపోష, 227 


గారడీండు, బరిజోగి, గారడి, కుడిమివాండు, అహితుండికునకుంబేళ్ళు. 


భోగివర్లు ముగిసెను 


ప్రథమ కాండము 101 


నరకవర్లు 
౧ 


గీ. బిద్దె బిస్తమనంగను బేళ్లునరక 
మునకు; కాజియ నొవ్వి నొవ్వనంగ, యాత 
నంబు పేరులు బహువచనమునం గష్ట 
మునకు గడగండ్లనంగ పేరు దనుజవైరి. 228 


బిద్దె, విస్త అన నరకమునకుంబేళ్ళు. కాటియ, నొవ్వి, నొవ్వు ఆన యాతనముం 
బేళ్ళు. బ॥ కడగండ్లు అన కష్టమునకుంబేరు. 


గ్‌. బండిగిలు వందురన కష్టపడుటకాఖ్య 
లొప్పె; కోడాడు గాసించు దెప్పరిల్లు 
చేడ్చడును (ప్రైముడించు గాసిల్లనంగ 
బాధపడుట కభిఖ్యలు స్వర్ణచేల. 2929 


బండిగిలు, వందురు అనంగా కష్టపడుటకుంబేళ్ళు. కోడాడు. గాసించు, 
దెప్పరిల్లు, చేడ్చడు, (ప్రైముడించు, గాసిల్లు, అనంగాబాధ పడుటకుంబేళ్ళు. 


స్ప అలుగులం బలతయు నంజలి గుంజలి 
నలకువ చేడ్చాటు నలుకువయును 
పిరువీంకు కిసమస పిర్వీంకు కజకటి 
కుసిగుంపులును ద్రిక్కు కుతిల బెడంద 
నొవ్వును ద్రిమ్మట నొవ్వి నెగులు వంత 
దునుకు గొడ్డగ మేపు సణుగనంగ 
బాధకభిఖ్యలు బరగెను; కసుగుగా 
లించన పేళ్లు బాధించుటకును 


గీ. గలిగె; వాలయమనంగ నిక్కచ్చి యనంగ 
నికటమన ముట్టడంబన నెగడియొప్పె 
పేళ్ళు నిర్భంధమునకును వేదవేద్య 
విపులభవరోగవైద్య సంవిజితచైద్య. 230 


102 ఆంధ్ర పద నిధానము 


అలుగులము, అలంత, అంజలిగుంజలి, నలకువ, చేడ్చాటు, నలుకువ, 
పిరువీంకు, కిసమస, పిర్వీంకు, కజకటథి, కుసిగుంపులు, త్రిక్కు కుతిల, బెడంద, 
నొవ్వు, త్రిమ్మట, నొవ్వి, నెగులు, వంత, దునుకు, గొడ్డగము, ఏపు, సణుగు, అనగా 
బాధకు బేళ్ళు, కసుగు, గాలించు, అన బాధించుబేళ్ళు, వాలాయము, నిక్కచ్చి, 
నికటము, ముట్టడము, అనంగా నిర్బంధమునకుంబేళ్ళు. 


గి. వాలయించు వాలాయించు వజలెభువిని 
ప్రకటనముగ నిర్బంధించుటకును బేళ్లు 
నింట్రపడు తొక్కటపడన నెసంగెసంక 
టంబుపడుటకుం బేళ్ళు ఫుల్లాంబుజాక్ష 231 


వాలయించు, వాలాయించు అనంగా నిర్భంధించుట బేళ్ళు. ఇంట్రపడు, 
తొక్కిటపడు ఇవి సంకటపడుటకుంబేళ్ళు. 


స్ప తొక్కటం విఖుకటం బిక్క మిక్క ట్టిక్కు 


పా టింట్రమును ముట్టుపా టొబికట 
మొడుదొడు కింటరం బొజకం బిజుకు త్రా 

క్నట యిమ్మదప్పు త్రొక్నట మటి యిజు 
కాటంబనంగను సంకటమునకాఖ్యలు; 

చదియ యిటియు నజ్ఞు చదియు కసుగు 
నలియు నలుగు నుగ్గు నల్లుడు సదమద 

మగును నలంగును నలుగుడు వెంప 


గీ.  రయును మల్లామడియును మతియునలుంగు 
డీండ్రమన పీడనంబున కెసంగి పేళ్ళు 
మించె; పసగరగొననం వీడించుటకును 
పేరు; పొట్టపొరలునాంగ పీడితమగు. 232 


తొక్కటము, ఇజుకటము, ఇక్క ఇక్కృట్టు, ఇక్కుపాటు, ఇంట్రము, మట్టుపాటు, 
ఒఅకటము, ఒడుదుడుకు, ఇంటరము, ఒజికము, ఇజుకు, త్రొక్కట, ఇమ్ముదప్పు, 
త్రౌక్నటము, ఇటుకాటము, ఇవి సంకటమునకుంబేళ్ళు. చదియ, ఇజియ, నజ్ఞూ, 
చదియు, కనుగు, నలియు, నలుగు, నుగ్గు, నల్లుడు, సదమదమగు, నలంగు, 


ప్రథమ కాండము 103 


నలుగుడు, వెంపరి, మల్లామడి, నల్గుడు, ఈండ్రము ఇవి పీడనమునకుంబేళ్ళు. 
పసగరంగొను, అనంగా పీడించుటకుంబేరు. పొట్టపొరలగు అన పీడితమగుటంబేరు. 


చ. ఇడుమయు డెప్పరం బెడరు నెడ్డమి యంగద దెప్పరంబనన్‌ 
బడపడెడందయున్‌ సెరగు బన్నముదబ్బఅనెవ్వనొప్పియున్‌ 
గొడవదొసంగు నంకిలియు గోరము నుప్పలి నొవ్వునానలం 
జడి యగచాట్లనంగ మునిసన్నుతయాపద పేళ్ళునొప్పెడున్‌ 233 


ఇడుమ, డెప్పరము, ఎడరు, ఎడ్డమి, అంగద, దెప్పరము, బడప బెడంద, 
సెరగు, బన్నము, దబ్బ, నెవ్వ, నొప్పి, గొడవ, దొసంగు అంకిలి, గోరము, 
ఉప్పలి, నొవ్వు, అలజడి, అగచాట్లు అనంగా ఆపదబేళ్ళు. 


పీ గోడాడనంగంజూకురునన దురపిల్లు 
నాంగుందనంగ క్రందునాయగ పలవ 
రించనంగను పలవించన వలవన 
పలుమన టోలన పల్వరించు 
నాంగను వందురనంగ సళించన 
(పేముడించనంగను వెనుబడునన 
మనికితపడునన వనరన ముచ్చిరు 
నా నొజలన సుక్కునాంగనొప్పె 


గ. నవని విలపించుటకుంబేళ్ళు; నలంతయనంగ 
నలంగనంగ వాచారవియనంగ స్రుక్కు 
నాంగ కనికర మనంగను నవంతయనంగ 
పగయనంగను శోకాఖ్య లగును శౌరి. 234 


గోడాడు, చూకురు, దురపిల్లు, కుందు, క్రందు, వలవరించు, పలవు, పలుము, 
టోలు, పల్వరించు, వందురు, సళించు, (ప్రముడించు, వెనుబడు, మనికితపడు, 
వనరు, ముచ్చిరు, ఒఅలు, న్రుక్కు అనంగా విలపించుటకుంబేళ్ళు. అలంత, అలంగు, 
వాచారు, (సుక్కు కనికరము, నవత, వగ అనగా శోకమునకుంబేళ్ళు. 


104 ఆంధ్ర పద నిధానము 


పంచ పాది. అజచు నలజడి యంగద యడలు గోడు 
కస్తి యడజడి వగ వెత కన్నజ గొడ 
వయు వెతారము నుమ్మలిక యును బాము 
నంగలార్పును కుందు పొక్కనంగ దుఃఖ 
మున కభిఖ్యలు మునిపాళి వనజహేళి. 235 


అఅచు, అలజడి, అంగద, అడలు, గోడు, కస్తి, అడజడి, వగ, వెత, కన్నజ, 
గొడవ, వెతారము, ఉమ్మలిక, బాము, అంగలార్చు, కుందు, పొక్కు అనంగా 
దుఃఖమునకుంబేళ్ళు. 


గీ. నెగులనంగ పిమ్మటయన నెంజలియన 
నగునివి మనోవ్యధకు పేళ్ళు; నలదురనంగ 
వెలసె దుఃఖించుదురనుట పేరు; చికిలు 
ననంగ ననురాగదుఃఖితమునకుపేరు. 236 


నెగులు, పిమ్మట, నెంజలి అనంగా మనోవ్యథకుంబేళ్ళు. ఆలదురు అన్మ 
దుఃఖించుదురనుటంపేరు. చికిలు అన దుఃఖితమునకు పేరు. 


గీ.  రొందుడును పంచకరపాటు రొంజుడనంగ 
రొల్లుడన ప్రలాపమునకు జెల్లి పేళ్ల 
గాంచె; రొంజురొల్లన (ప్రలాపించుటకు న 
భిఖ్యలగుచు నరకవర్లు వెలసిముగిసె. 237 


రొందుడు, పంచకరపాటు, రొంజుడు, రొల్లుడు అనంగా ప్రలాపము పేళ్ళు. 
రొంజు, రొల్లు అన (ప్రలాపించుటకు పేళ్ళు. 


నరకవర్లు ముగిసెను 


ప్రథమ కాండము 105 


వారివరు 
[౧ 


నీటిజేండు కడలియును నీటికుప్ప 

నీరువామి సంద్రంబు మున్నీరు సంద 

రంబు నీర్వామి సంద్రుండు రతనపుగని 

యేటిజేండన నబ్టిపే శ్లెసంగె శౌరి. 238 


నీటిజేండు, కడలి, నీటికుప్ప, నీరువామి, సంద్రము, మున్నీరు, సందరము, 


నీర్వామి, సంద్రుండు, రతనపుగని, ఏటిజేండు అనంగ సముద్రమునకుంపేళ్ళు. 


గీ. 


పాలకుప్పయు పాలేజు పాలవాంగు 
పాలనీర్వామి యును మణి పాలవెల్లి 
వెలసె క్షీరాబ్ధికాఖ్యలై ; విసమునీరు 
జలకమన నుదకముపేళ్ళు జలరుహాక్ష 239 


పాలకుప్ప, పాలేజు, పాలవాంగు, పాలనీర్వామి, పాలవెల్లి అన కీరాబ్దిపేళ్ళు, 


ఆ 


విసము, నీరు, జలకము అనంగ ఉదకముపేళ్ళు. 


గీ. 


ధరణి యేనాదమనంగ వాగరతయనంగ 

మణీయు రాగర్త యనంగ నామంబు లబ్ధి 

తీరమునకొప్పియుండు; తత్తీరజాత 

భూమికగు కరవాంకయు భోగిశయన. 240 


ఏనాదము, వాగరత, రాగర్త అనంగ అబ్బితీరమునకుంపేళ్ళు. కతవాంక, 


అనంగా అబ్బితీరసామీష్యభూమి పేరు. 


క. 


కరడన యలయన తెరయన 

కరడము నక్కలియనంగ కడలును తొలంకున్‌ 

తరగయు బహువచనంబున 

నరయంగ వాంగులన నూర్మికగు నామంబుల్‌. 241 


కరడు, అల, తెర, కరడము, అకలి, కదలు, తొలంకు, తరగ బ॥ వాంగులు, 


ఇవి తరంగముల పేళ్ళు. 


106 


ఆంధ్ర పద నిధానము 


దొరగడలు ననంగను పోతుకడలనంగ 

నిత్యబహువచనంబున నెత్తజులన 

నీమహి వెలింగె కల్లోలనామధేయ 

ములు మనోజాతశతకోటిలలితరూప. 242 


దొరగడలు, పోతుకడలు, ని॥బ॥ నెత్తరులు అనంగా కల్లోలములకు పేళ్ళు. 


చిఖుతయల పెంటికరడును జన్నితరగ 

నిత్యబహువచనంబుననెగడు తళ్లు 

కలసి సూక్షతరంగమై యలరె; చిమ్మ 

యనంగ బిందుసమూహమై యలరె శౌరి 243 


చిఖుతయల, పెంటికరడు చిన్నితరగ, బ॥ తళ్ళు అనంగా సూక్ష్మతరంగముల 


పేళ్ళు. చిమ్మ అన విందుసమూహముపేరు. 


గీ. 


తిరుగుడన సుడియనంగను తిరియనంగం 

దనరె భువిలో జలావర్తమునకుపేళ్లు; 

త్రొట్టు తెక్కొట్టు నా నెగడట్టు ననంగ 

నగు జలోల్బమున కాఖ్య లసురవైరి. 244 


తిరుగుడు, సుడి, తిరి అనగా జలావర్తమునకుపేళ్ళు. త్రొట్టు, తెక్కొట్టు, 


ఎగదట్టు అనంగా జలోల్బణమునకు పేళ్ళు. 


గీ. 


తుంపురును దుంపరయు జిన్ము తుప్పరయనంగ 

పొసంగు బహువచనమున తుంపుళ్లనంగ 

కలిగె బింద్వాఖ్యలును; నీరుకాయ నీటి 

బుగ్గ నీర్చుగ్గనాంగ బుద్భుదము పేళ్లు. 245 


తుంపురు, తుంపర, చిన్ము తుప్పర, బ॥ తుంపుళ్ళు అనంగా సీకరముల 


పేళ్ళు. నీరుకాయ, నీటిబుగ్గ, నీర్చుగ్గ అన బుద్బుదముపేళ్ళు. 


గీ. 


దిమ్మ దీవియు తిప్పయు దిబ్బ కొణంగె 

దిన్నె లంకయనంగ పేళ్ళు ద్వీపమునకు; 

కరయు నొడ్డును దరి యెడ గడ్డ యనంగం 

దీరమునకాఖ్యలైయొప్పె సారసాక్ష 246 


ప్రథమ కాండము 107 


దిమ్మ, దీవి, తిప్ప, దిబ్బ, కొణింగె, దిన్నై లంక అనంగా ద్వీపమునకు 


పేళ్ళు. కర, ఒద్దు, దరి, ఎడ, గడ్డ అనంగ తీరమునకుపేళ్ళు. 


క. 


జలజాక్ష! యాంధ్రమున యు 

బ్బలి యడుసును చదుకు బురద బాడె యసలు ను 

మృలి యూబీ పంకి దమ్మన 

వెలసెను జంబాలమునకుం బేళ్లగుచు భువిన్‌ 247 


ఉబ్బలి, అడుసు, చదుకు, బురద, బాడె, అసలు, ఉమ్మలి, ఊబి, పంకి, 


దమ్ము అనంగా పంకముంకు పేళ్ళు. 


క. 


ఉసుక కజుకుదు మ్మిసుకయు 

నిసుమనంగను సికతమునకు నెసగెంనుపేళ్తై; 

ఇసుక గొణిగా యనపేరై 

పొసంగెను సికతామయంబు భోగిపశయనా. 248 


ఉసుక, కజుకుదుమ్ము ఇసుక, ఇనుము అనంగా సికతమునకు పేళ్ళు. 


ఇసుక కొణిగె అనంగా సికతామయమునకుపేరు. 


ఆ.వె. వెలసె చెలమనాంగ పిల్లనూయియనగ 


నాంధ్రమున విదారకాఖ్యలుగచు; 
కలము జోగు నోడ కప్పలి యనంగను 
నాగరాజశయన నానపేళ్ళు. 249 


చెలచు, పిల్లనూయి, అనంగా విదారకముపేళ్ళు. కలము, జోగు, ఓడ, కప్పలి 


అనంగా నావపేళ్లు. 


గీ. 


కట్టుమానన తెప్పయు పుట్టినాంగ 

తేపయన హరిగోలన తేటిక యన 

నరడయన సంగడియనయనంగ దోనె 

యనంగ నరిగోలన నుడుపమునకుపేళ్లు. 250 


కట్టుమాను, తెప్ప, పుట్టి, తేప, హరిగోలు, తేటిక, నరడ, సంగడి, డోనె, 


అరిగోలు అనంగ ఉడుపమునకుంబెళ్ళు. 


108 


ఆంధ్ర పద నిధానము 


ఆ.వె. పుడమి యోడతెడ్డు కడుపుంజై చుక్కాను 


నా నరిత్రమునకు నామములగు; 
నోడకూలి కేవు నొప్పెను తరపణ్య 
మున కభిఖ్యలగుచు మురవిదారి. 251 


ఓడతెడ్దు, కడపుంజై, చుక్కాను అనంగా అరిత్రమునకుంబేళ్ళు. ఓదకూలి, 


కేవు అనంగా తరపణ్యమునకుంబేళ్ళు. 


గీ. 


పీలికాండు తండెలును తండేలు నార 

కాటి యోడంగియును మరకాండు రేవు 

బోయయు సరంగనంగ నామధేయరాజి 

కర్ణధారున కలరారె కమలనాభ. 252 


పీలికాండు, తండెలు, తండేలు, ఆరకాటి, ఓడంగి, మరకాండు, రేవుబోయ, 


సరంగు అనంగా నావికునిపేళ్ళు. 


గీ. 


కొణయు కొట్టయు చోజయు చొజయు చేంప 

వాలుగయు మీను బేడిస వాలువ తెర 

గంటి తూలయు మచ్చెంబు గండ యనంగ 

మత్స్యమునకగు మునిలోల మదనహేల. 253 


కొటి, కొట్టి, చోట, చొట, చేంప, వాలుగ, మీను, బేడిస, వాలువ, తెరగంటి, 


తూల, మచ్చెము, గండ అనంగా మత్స్యముంబేళ్ళు. 


సీ 


ఇంగలాయి యు రుజ యిల్లవ యిల్లెంబు 
సోరంగి యొల్లెంక తూరయు తెర 
గంటి టేంకియు చేంప కల్లరుజును కొమ్ము 
చేంప యిసుక దొందు చీరచింపు 
నొల్లికుచ్చళమును గొల్లగొందునుమటి 
యరుజును కాగిస యల్లెదమ్ము 
పాంపమీనును తౌటి పామును దాసరి 
కొయ్యయు మీనును కుంటముక్కు 


ప్రథమ కాండము 109 


పాము చేంప యులుచ చందమామపక్కె 

యీసపిట్టయు రొయ్యయు దాసరీండు 

నాంగ మత్సుభేదంబుల నామములగు 

ద్విపవరావనభావన విహగజవన. 254 


ఇంగలాయి, ఉరుజ, ఇల్లవ, ఇల్లెము, సోరంగి, ఒల్లెంక, తూర, తెరగంటి, 


టేంకి, చేంప, కల్లరుజు, కొమ్ముచేంప, ఇసుకదొందు, చీరచింపుం ఒల్లికుచ్చళము, 
గొల్లదొందు, అరుజు, కాగిస, అల్లెడమ్ము, పాపమీను, తాటిపాము, దాసరికొయ్య, 
మీను, కుంటముక్కు పాముచేంప, ఉలుచ, చందమామపక్కె ఈసపిట్ట, రొయ్య, 
దాసరీండు, ఇవి మత్స్యకుల భేదములకుంబేళ్ళు. 


గీ. 


ఆకుజెల్లయు జెల్ల యుల్లాకు చేంప 

కొరద యుల్లాకు నిల్లెంబు బరగెగండ 

కాఖ్యలై; బహువచనంబునమరె మొప్ప 

లనంగ మత్స్యకపోలాఖ్య యచ్యుతాఖ్య. 255 


ఆకుజెల్ల, జెల్ల, ఉల్లాకుచెంప, కొరద, ఉల్లాకు, ఇల్లెము, అనంగా గండకముల 


బేళ్ళు. బ॥ మొప్పలు అనంగా మత్స్యకపోలములకుంబేరు. 


గీ. 


ఎత్తెల యనంగ వలయన నెసంగజాల 

మున కభిఖ్యలు; కొడిమెయు బుట్టయనంగ 

వెలసెను కువేణికాఖ్యలై తెలుంగునందు 

వనజభవపాల మునిలోల వరదశీల. 256 


ఎత్తెల, వల, అనంగా జాలముంబేళ్ళు. కొడిమె, బుట్ట అనంగా, కువేణిపేళ్ళు. 


ఎండ్రికయు నెండ్రికాయయు నెండ్రిపీంత 

యన కుళీరాఖ్యలౌ; కప్పయన నభిఖ్య 

యలరె మండూకమునకు; కించులకమునకు 

నెజ్బయన పేరుజెల్లు మునీశరక్ష 257 


ఎండ్రిక, ఎండ్రికాయ, ఎండ్రి పీత అనంగా కుళీరమునకుంబేళ్ళు. కప్ప 


అన మండూకము పేరు. ఎట్టి అన కించులకము పేరు. 


110 


ఆంధ్ర పద నిధానము 


మొసలినా మకరముపేరు; మొగపితికియు 

దాసరయ్య తాంబేలును దాసరీండు 

ననంగ తామేలనంగం గూర్మాఖ్యలౌను 

భోగిశయన ముకుంద టత్రిభువనతుంద. 2058 


మొసలి అనంగ మకరమునకుపేరు. మొగపిథికి, దాసరయ్య, తాంబేలు, 


దాసరీండు, తామేలు అనంగ కూర్మమునకుపే ళ్ళు. 


గీ. 


కప్పచిప్ప యనంగనుగాకిచిప్ప 

యనంగ మతియాలిచిప్పనా నాఖ్యలుగొనె 

కుతలమునను శంబూకంబు; గుల్ల నత్త 

గుల్లనాం క్షుద్రశంఖాఖ్య లుల్లసిల్లె. 259 


కప్పచిప్ప, కాకిచిప్ప, ఆలిచిప్ప అనంగా శంబూకముపే బళ్ళు. గుల్ల, నత్తగుల్ల 


అన క్షుద్రశంఖముపే బళ్ళు. 


గీ. 


చుట్టుగుల్ల చిందము నీరుపుట్టువు వెలి 

గుల్లయును సంకునాంగను కూంతకైదు 

వనంగ శంఖంబున కభిఖ్యలమరెను; గలి 

చిప్ప ముత్తెపుంజిప్పనా నొప్పె శుక్తి. 260 


చుట్టుగుల్ల, చిందము, నీరుపుట్టువు, వెలిగుల్ల, సంకు, కూంతకైదువు అన 


శంఖమునకుపే బళ్ళు. గుతిచిప్ప, ముత్తెపుంజిప్ప అన శుక్తికిపే ళ్ళు. 


క. 


కెళకుళి కేళాకూళియు 

కొలంకువు కేళకుళి గుంట కొలంకును కేళా 

కుళి దొరవి దొరువు కొల్నును 

కొలను మడుగనగ సరస్సగున్‌ మురవైరీ. 261 


కెళకుళి, కేళాకూళి, కొలంకువు, కేళకుళి గుంట, కొలంకు కేళాకుళి దొరవి, 


దొరువు, కొల్పు, కొలను, మడుగు అనంగా సరస్సు స్సుపేళ్ళు. 


ప్రథమ కాండము 111 


ఆ.తె. 


పడియ నీరుటెంకి మడువు పడె మడుంగు 

వెంచ పల్వలమయి వెలసె; నుయ్యి 

బావి నుయియునూయి బరగెను ధర కూప 

మున కభిఖ్యలుగను మోహనాంగ. 262 


పడియ, నీరుటెంకి, మడువు, పడె, మడుంగు, వెంచ అన పల్వలము పేళ్ళు. 


నుయ్యి, బావి, నుయి, నూయి అనంగా కూపమునకుపేళ్ళు. 


గీ. 


ఆటడిగ్గియ నా దోరువనంగ డిగ్గి 

య యన నడబావియన వాపి కలరెంబేళ్లు; 

చెజువునా౭ దటాకము పేరుజెల్లై స్వామి 

పుష్కరిణికాఖ్య కొమరేజు పుష్మరాక్ష 263 


ఆటడిగ్గియ, దోరువ, డిగ్గియ, నడబావి అనంగా వాపికిపేళ్ళు. చెబువు అన 


తటాకముపేరు. కొమరేజు, అన స్వామిపుష్కరిణి పేరు. 


గీ. 


తమ్మికొలను కోనేరనం దనరెపేళ్ళు 

పుష్కరిణికి దెలుంగునం బూనె; నోల 

లాడు తెప్పలందే లోలలార్చు ననంగ 

ధరణి మగ్నస్లవంతికౌ దానవారి. 264 


తమ్మికొలను, కోనేరు అనగా పుష్కరిణి పేళ్ళు. ఓలలాడు, తెప్పలందేలు, 


ఓలలార్చు అనంగా మగ్నషప్లవంతికి పేళ్ళు. 


గీ. 


అగడిత యనంగ కందకమన యగడ్త 

యన దవంతియనంగ పరిఘాఖ్యలగును 

కాల్వయన క్రయ్యనా నోడికయన చింక 

యనంగ కుల్యంబుపేళ్ళగు నసురవైరి. 265 


అగడిత, కందకము, అగడ్త, దవంతి అన పరిఘ పేళ్ళు. కాలువ క్రయ్య, 


ఓడిక, చింక అన కుల్యము పేళ్ళు. 


112 


ఆంధ్ర పద నిధానము 


వూ gh 
3 


వాంళయన జాలనంగను వ్రంతయనంగ 

జక్కరయనంగ నేజిన జాల్వనంగ 

వరంతయన వంతయనంగను వజలె నది క 

భిఖ్యలగు భువనవిహారి యసురవైరి. 266 


వాంక, జాలు, వ్రంత, జక్కర, ఏజు, జాలు, వరంత, వంత అనంగా నదికి 


మిన్ను వాంళళయు మిన్నెజు మిన్ను కొలంకు 

తెలివరంతయును ముత్రోవదిమ్మరి చద 

లేజు పొడుగుమడువును ముయ్యేజు వేల్పు 

టేజు మిన్వాంకనా గంగ కెసంగె పేళ్ళు. 267 


మిన్నువాంక, మిన్నేజు, మిన్నుకొలంకు, తెలివరంత, ముత్రోవ ద్రిమ్మరి, 


చదవేజు, పొడుగుమడుపు, ముయ్యేటు, వేల్పుటేజు, మిన్వాంక ఇవి గంగకుపేళ్ళు. 


గీ. 


జమున జమునిసైదోడన యమున పేళ్ళు 

వెలసె; జమ్మేఅనంగ జంబేఅనంగ 

నగును జాంబూనదికి పేళ్లు; నట్టెడయన 

సారువము వంతెనయన సారసాక్ష 

సేతువునకు నభిఖ్యలై చెల్లె భువిని 268 


జమున, జమునిసైదోడు ఇవి యమునానది పేర్లు. జమ్మేరు, జంబేరు ఇవి 


జాంబూనదికి పేరు. నట్టెడ, సారువ, వంతెన అనంగా సేతువునకు పేర్లు. 


క. 


వజదయు నంపాచారము 

పజితియు నోడికయు వెల్లి పజ్టు పజిదయున్‌ 

పజితయు వెల్లుక వెల్లువ 

పజివయు నిట్టయనంగను బ్రవాహము పేళ్లా, 269 


వజద, అంపాచారము, పతి, ఓడిక, వెలి, పట్లు, పజద, పజత, వెల్లుక, 


గా 


వెల్లువ, పబివ, నిట్ట అనంగా ప్రవాహమునకు పేళ్ళు. 


ప్రథమ కాండము 113 


తొట్టు దైవాజు జాల్మొను తొరంగు నోడి 

గల్లు వెల్లువగట్టును వెల్లివిరియు 

వెల్లి పొడుచును పరగును వెలివిరియు న 

నంగ ప్రవహించుటకు పేళ్ళు నలిననాభ. 270 


తొట్టు, దైవాజు, జాల్మొను, తొరంగు, ఓడిగల్లు, వెల్లువగట్టు వెల్లివిరియు, 


వెల్లినొడుచు, పరగు, వెలివిరయు అన ప్రవహించుట పేళ్లు. 


ఆ.వె. చిలుప కొద్దినీరు జెల్లె స్వల్పోదక 


మునకుంబేళ్లు;, నురుగన నురువనంగ 
నిత్యబహువచనము నిత్యంబు నుచ్చిళ్లు 
నా గ ఫేనమునకు నామములగు. 271 


చిలువ, కొద్దినీరు అన స్వల్పోదకముపేళ్ళు. నురుగు, నురువు, బ॥ 


నుచ్చిళ్లు అన ఫేనమునకుపేళ్ళు. 


గీ. 


తమ్మియన నీటిబుట్టవు తామరయన 

నసలుబుట్టువనంగ బేళ్ళు నబ్దమునకు 

నెసంగ; చెందమ్మి చెందమ్మి యెజ్జిదమ్మి 

య మణి కెందమ్మి నాం రక్తకమలమగును. 272 


తమ్మి, నీటిబుట్టువు, తామర, అసలుబుట్టువు అన కమలమునకు పేళ్ళు. 


చేందమ్మి, చెందమ్మి, ఎట్టిదమ్మి, కెందమ్మి అన రకాబము పేళ్ళు. 
అ ఆది ట్రై 


గీ. 


కలువ తొగ తొవ కల్వయుత్పలము పేళ్ళు; 

చెంగలువ యెొజ్జికలువయు చెందొవయును 

చేంగలువయు ననంగను జెల్లెహల్ల 

కమున కాఖ్యలు సంఫుల్ల కమలనేత్ర. 273 


కలువ, తొగ, తొవ, కల్వ అన ఉత్పలము పేళ్ళు. చెంగలువ ఎల్జికలువ, 


చెందొవ, చేంగలువ అన హల్లకమునకుపేళ్ళు. 


114 


ఆంధ్ర పద నిధానము 


తామరతంప మనంగన్‌ 

దామరతంపరయనంగ తంపర యనంగన్‌ 

నామాళి షండమునకౌ 

స్వామీ తూండన మృణాల సంజ్ఞ వెలుంగున్‌ 274 


తామరతంపము, తామరతంపర, తంపర అన షండమునకుపేళ్ళు. తూడు 


అన మృణాలము పేరు. 


క. 


జేక నంగను కచ్చనంగను 

రేకన సుమదళములను గురించిన పేళ్లా 

ఆకరుపువ్వన నాకరు 

వాకరనం గేసరముల కాఖ్యలుశౌరీ. 275 


టేకు, కచ్చు, రేకు అనంగా పుష్పదళముపేళ్ళు. ఆకరుపువ్వు, ఆకరువు, ఆకరు 


అన కింజిల్మముల పేళ్ళు. 


గీ. 


ప్రాంచి నీరాకునాచన వారిపర్టి 
పేళ్ళు; దిమ్మ దుద్దనంగను వెలసె కర్ణి 
యట రి 
కాఖ్యలగు; కైవడిముస్తెయనంగ ముస్తె 
యనంగ కైవర్తికాఖ్యలౌ నంబుజాక్ష్మ 276 


ప్రాంచి, నీరాకు, నాచు అన వారిపర్ణిపేరు, దిమ్మ, దుద్దు అన కమలకర్ణిక 


ణు 


ళ్ళు. కైవడిముస్తె, ముస్తె అన కైవర్తి పేళ్లు. 


చల్లు చిల్లించు పింజించు పేళ్లగు జల 

సేకమునకు; చిందనంగను చిల్లనంగ 

నుత్మిరముపేళ్లు; కలమరి యొప్పెనొకటి 

యవని నౌకావరోహకుండగుచు శౌరి. 277 


చల్లు, చిల్లించు, సింజించు అనంగా జల సేకమునకుపేళ్ళు. చిందు, చిల్లు 


అన ఉత్క్మిరముపేళ్ళు. కలమరి అన నౌకావరోహకునకుపేరు. 


ప్రథమ కాండము 115 


గీ. _ వలె చిమ్మనగ్రోవినాం బుజటకొమ్ము 
ననంగ బుజ్జటకొమ్మనియనంగ కొమ్ము 
నాంగ పింజనంగ్రోవి యనంగనొప్పె 
జలవినోదశృంగము పేళ్ళు జలజనాభ. 278 


చిమ్మనంగ్రోవి, బుఅటకొమ్ము బుజ్జటకొమ్ము, కొమ్ము, పింజనంగ్రోవి అనంగా 
జలవినోదశ్చంగము పేళ్ళు. 


సీ. పుడమి జంబూద్వీపమునకును తొలుదీవి 
దనరు; ప్లక్షద్వీపమునకు జువ్వి 
దీవియౌ; పుష్మరద్వీపంబునకుం దమ్మి 
దీవియౌ; శాల్మలద్వీపమునకు 
బూరుగుదీవినాం బొసెంగె; క్రౌంచద్వీప 
మెన్న దీనికి క్రాంచెదిన్నెై యనంగ 
పేరుజెల్లెను; కుశద్వీపంబునకు టెల్లు 
దీవియౌ; సింహళద్వీపమునకు 


గీ.  సింగళంబనంగను పేరు జెల్లె నాంధ్ర 
ముననుబేరు; శాకద్వీపమునకుటేంకు 
దీవియననగు నిగ్గతి తెనుంగునందు 
స్వర్ణపతిమత పద వారివర్గుముగిసె. 279 


తొలుదీవి అనగా జంబూద్వీపమునకు పేరు. జువ్విదీవి అన ప్లక్షద్వీపమునకు 
పేరు. తమ్మిదీవి అన పుష్మరద్వీపముపేరు. బూరుగుదీవి అన శాల్మలద్వీపముపేరు. 
క్రాంచెదిన్నె అన క్రౌంచద్వీపముపేరు. టిల్లుదీవి అనకుశ ద్వీపముపేరు. సింగళము 
అన సింహళద్వీపము. టేంకుదీవి అన శాకద్వీపముపేరు. 


వారివర్లు ముగిసెను 


116 ఆంధ్ర పద నిధానము 


కలహంసోత్సాహవృత్తము 


సురవితానమకుటరత్న సురచియుక్తపాదుకా 

రసపత్న గహన వర్గ శుచిశితాంకితాయుధా 

రమునీశహృదయపద్మ సుమర సౌఘబంభరా 

సురనదీజనితపదాబ్ద సుగుణరాజి పేటికా 280 


రో 


రో 


గద్య 


ఇది శ్రీమదలమేల్మంగోత్తుంగ శృంగారస్తనశృంగసంగత 
ధారాధర వేంకటేశ్వర కృపాపాంగలబ్ధివా గ్వైభవనిరం 
తరభాగవతారాధనా ధేయతూముకులపవిత్రసర్వేశా 
భిధానపుత్ర రామదాసప్రణీతంబైనయాంధ్ర 
పదనిధానంబను నిఘంటువునందు స్వర్ణవ్యో 
మదిక్మాలధీవాక్ళబ్ణాదినాట్యపా 
తాళభోగినరకవారివర్గకలి 
త(ప్రథమకాండము 
సంపూర్ణము 


IIE 


ప్రథమ కాండము 117 


ఆంధ్ర పద నిధానము 
ద్వితీయ కాండము 


భూవర్లు 
శ్రీరమణీ కుచయుగకా 
శ్మీరాంకితకౌస్తుభవిలసిత గరిమా సం 
ధ్యారాగ సంయుత సజల 
ధారాధర సద్భశవక్ష దానవశిక్షా 1 


వ. అవధరింపుము ద్వితీయకాండంబునందలి భూవర్గాది దశ్శవర్గములను వివరించెద. 


ఆ.వె. 


పై 
గీ. 


పంటవలంతి నేల పైండిచూలాలును 
పుడమి మన్ను మనన భువికభిఖ్య 
లలరె; పైర్ల నేల పొలమన నుర్వర 


కాఖ్యలౌను శౌరి యసురవైరి. 2 
పంటవలతతి, నేల, పైండిచూలాలు, పుడమి, మన్ను మను అన భూమి పేర్లు. 


పైర్లనేల, పొలము అన ఉర్వర పేళ్ళు. 


చౌటనేలయు మతియు నూసరము కారు 

నేల యెద్దడినేలనా నెగడె నూష 

రాఖ్యలై; మిత్తినాంగ మన్ననంగ మృత్తి 

కాఖ్యలౌ భక్తమండార యఘవిదార. 8 


చౌటనేల, ఊసరము, కారునేల, ఎద్దడినేల అనంగ ఊషరభూమి పేళ్ళు. 


మిత్తి, మన్ను అనంగా మృత్తిక పేళ్ళు. 


118 


ఆంధ్ర పద నిధానము 


ఆ.వె. నలుచదరము నంకణంబన స్థలికాఖ్య 
లలరె; నొడ్డుమిట్ట వెలిగడయును 
మెట్ట మిజ్లునేల మెరకనా నున్నత 
అ అ 
భూమికాఖ్యలౌను బుధను తాఖ్య. 4 


నలుచదరము, అంకణము అన స్థలము పే పర్లు. ఒడ్డు స్ట, మిట్ట, వెలిగడ, మెట్ట, 
మిజ్లునేల, మెరక అనఉన్నతభూమిపే ళ్ళు. 


క. పంగిడి యొగ్గం బోదము 
పంగెన గొయి గొల్లము నవపాతముపేళ్లు 
ప్పొంగెందెలుంగున; పుట్టయ 
నంగను వల్మీకమౌను నాళీకాక్షా. ర్‌ 
పంగిడి, ఒగ్గము, ఓదము, పంగెన, గొయి, గొల్లము అన అవపాతముపేర్లు. 
పుట్ట అన వల్మీకము పేరు. 
ఆ.వె. బడువ వ్రంత గొయ్యి బాడువ గొల్లంబు 
నొరకమనంగ గర్తమొప్పె; కనుమ 
యోనికట్టు నరవ యొప్పెకుధరమధ్య 
సంధిమార్గమునకు సారసాక్ష్మ 6 
బడువ, వ్రంత, గొయ్యి, బాడువ, గొల్లము, ఒరకము అన గర్తముపే ళ్ళు. 
కనుమ, ఓనికట్టు, నరవ అన కుధరమధ్యసంధిమార్దమువే బళ్ళు. 


ఆ.వె. గరుము గరుపనేల గరుసు గులకజాతి 
నేల గరువు మొరపునేల యనంగ 
శర్మరిలము పేళ్లు; జగమనంగ జగత్తు 
నామధేయమౌనునలిననాభ. 7 
గరుము, గరుపనేల, గరుసు, గులకజాతినేల, గరువు, మొరపునేల ఇవి 
శర్మరిలముశే బళ్ళు. జగము ఇదిజగత్తుపే ఎరు. 
గీ. మేరయన యొల్లనాం బొలిమరయనంగ 
సరుదనంగ గడియనంగను కరియనంగ 
సీమకునభిఖ్యలై భువిచెలంగెన్ను పెను 
మసనమన వారణాసినామంబు శౌరి. 8 


ద్వితీయ కాండము 119 


మేర, ఎల్ల, పొలిమేర, సరుదు, గడి, కరి ఇవి సీమకుపేళ్ళు. పెనుమసనము 


అన వారణాసిపేరు. 


గీ. 


వజలె మసనం బొలికిమిట్ట పల్లెకాడు 

నా శృశానాఖ్యలౌ; వెన్ననంగ నడవ 

నాంగ తెరువన దారియనంగ త్రోవ 

నాంగ తెర్వన మార్గంబునకును పేళ్ళు. 9 


మసనము, ఒలికిమిట్ట, వల్లెకాడు అనంగా శృశానము పేళ్ళు, తెన్ను సడవ, 


తెరువు, దారి త్రోవ, తెర్వు అనంగా మార్గమునకు పేళ్ళు. 


గీ. 


వీది కంత సందును సంది వెలసెసంధి 

వీథిపే; శ్లగ్రహారంబు పేరగు బహు 

వచనమునను నల్లిండ్లన వాసవాది 

వందితపదాంబుజాత భూవర్లు ముగిసె. 10 


వీది, కంత, సందు, సంది అనంగ సంధిమార్గము పేళ్ళు. బ॥ నల్లిండ్లు అనంగా 


అ(గహారముసేరు. 


భూవర్గు ముగిసెను 
పురవర్లు 


వెలసె పట్నము ప్రోలుచు వీడన నగ 

రమునకగుచు; శాఖానగరమున కాఖ్య 

పేంటయననొప్పె; గ్రామంబుపేళ్లు నూరు 

కుప్పమన కొట్టికయనంగ కొటిక యనంగ. 11 


పట్నము, ప్రోలు, వీడు అనగా నగరమునకు పేళ్ళు. పేంట అన 


శాఖానగరము పేరు. ఊరు, కుప్పము, కొట్టిక, కొటిక అనంగా గ్రామమునకు 


పేళ్ళు. 


120 


ఆంధ్ర పద నిధానము 


పల్లె పల్లియ పొలమును పాళెమనంగ 
పల్లి 


కాఖ్యలు దనరె; వైపల్లె గొల్ల 
పల్లెయన ఘోషకాఖ్యలు బరగె రాచ 
వీదనంగ రాజధానికిపేరు శౌరి 12 


క 


పల్లె, పల్లియ, పొలము, పాళెము అనంగా పల్లెకు పేళ్ళు. వ్రేప 


uel 
3 

౩౮ 
రి 

3C9 


అన ఘోషకుపే పేళ్ళు. రాచవీడు అన రాజధానికిపేరు 


గీ. 


గూడెమనంగ కారూరన గోడెమనంగ 

కుప్పమన పక్కణముపేళ్ళునొప్పె; నగరు 

నాం వటారమనంగను నవరనంగ 

నగు వటారన రాజగ్భహంబుపేళ్లు. 13 


గూడెము, కారూరు, గోడెము, కుప్పము అనంగా పక్కణముపే బళ్ళు. నగరు, 


వటారము, నవరు, వటారు అన రాజగ్భృహముపే పళ్ళు. 


గీ. 


కొలువు కూట మజారంబు కూట మోల 

గంబు హాజార మంగడి క్రంత మటతియు 

రచ్చయును దివాణము హజారంబు కొలువు 

కూటమన సభకాఖ్యలౌ కోమలాంగ. 14 


కొలువు, కూటము, అజారము, కూటము, ఓలగము, హజారము, అంగడి, 


క్రంత, రచ్చ, దివాణము, హజారము, కొలువుకూటము అనంగా సభకుపే ళ్ళు. 


గీ. 


రచ్చపట్టన చదురన రచ్చకొట్ట 

మనంగ పడసాల యనంగను హజురనంగ 

బరగె ధరణిసభామండపంబు పేళ్ళు; 

నదితిసుతపతినుతపాద యఘవిఖేద. 15 
రచ్చపట్టు, చదురు, రచ్చకొట్టము, పడసాల, హజురు అనగా సభా 


మండపమునకు పేళ్ళు. 


క. 


మేలిల్లన మేడయనన్‌ 

మాళిగయన యుప్పరిగయు మాడువనంగన్‌ 

మాలెయు మాడుగు నోవరి 

నా లక్ష్మీనాథ! సౌధ! నామంబులగున్‌. 16 


ద్వితీయ కాండము 121 


మేలిల్లు, మేడ, మాళిగ, ఉప్పరిగ, మాడువ, మాలె, మాడుగు, ఓవరి అనంగా 
సౌధమునకుపేళ్ళు. 


ఆ.వె. ఇల్లు గీము సాల యిక్కయండ యనంగ 
గృహమున కభీఖ్యలెసంగె; మిద్దె 
మిద్దెటిల్లు మచ్చు మిద్దియ యన నర్ధ 
సౌధమునకుపేళ్లు చక్రహస్త. 17 


ఇల్లు, గీము, సాల, ఇక్క అండ, అనంగా గృహమునకు పేళ్ళు. మిద్దె, మిద్దెటిల్లు, 
మచ్చు, మిద్దియ అన అర్ధసౌధము (పైన కప్పు లేక చెక్కలు గచ్చుతో కప్పినది). 


క. కోలారము కొల్లారును 
సాలయనం దొట్టికట్టు చౌసాలయు నల్‌ 
సాల బవంతి కొలారన 
పోలె చతుశ్చాల పేళ్లు భోగిశయానా. 18 


కోలారము, కొల్లారు, సాల, తొట్టికట్టు, చౌసాల, నిల్‌సాల, బవంతి, కొలారు 
అన చతుశ్శాల పేళ్లు. 


గీ. అంగడియు దుకాణంబని యన పసారు 
నాంగ మలి పచారంబనినం బసార 
మనంగ నాపణమునకుపే; క్లంకణంబు 
ముంగిలియనంగ నంగణమునకుపేళ్ళు. 19 


అంగడి, దుకాణము, పసారు, పచారము, పసారము అనంగా ఆపణము 
పేళ్ళు. అంకణము, ముంగిలి అన అంగణముపేళ్ళు. 
గీ. _ బానసం బడసాలయు వంటసాల 

యన మహానసమున కాఖ్యలయ్యె; నాకు 

జవికె రుసిసాల యన పర్ణశాలకాఖ్య 

లగును తెనుంగున శాతకుంభాంబరధర. 20 


బానసము, ఆడసాల, వంటసాల అనంగ మహానసమునకుపేళ్ళు. ఆకుజవిక, 
రుసిసాల ఇవిపర్ణశాలకు పేళ్ళు. 


122 ఆంధ్ర పద నిధానము 


వనరుహలోచన కొట్టడి 

యన యుగ్రాణంబన గదియన యజ్ఞయనం 

గనుపంటసాలయనంగను 

దనరెను కోష్టంబుపేళ్ళు దానవవైరీ. 21 


కొట్లడి, ఉగ్రాణము, గది, అల్ల, పంటసాల ఇవి కోషమునకు పేళ్ళు. 
అయ అ Oo 


కావలియిలు, కొణజా, తలచావడి, పొదికట్టు, వసారా అనగా గృహాంగణ సభకు 


పేళ్ళు. 
గ్‌. 


వారిజాక్ష! వసారా వసార యోర 

పాక పంచాదియును పంచపాక యన గృ 

హాంగణకుటీరమునకాఖ్యలగు మురారి 

త్రిభువసవిహారి శ్రీవధూహృద్విహారి. 23 


వసార, వసార, ఓరపాక, పంచాది, పంచపాక అనంగా గృహాంగణ 


కుటీరమునకుం బేళ్ళు. 


గీ. 


అశ్వశాలకు పేళ్ళు లాయంబు సాహి 

ణంబు మందడియనంగ న్యాయంబయి యల 

రార యెక రాయనంగ సజ్ఞారమనంగ 

వెలసె గజశాలకాఖ్యలు జలదమూర్తి. 24 


లాయము, సాహిణము, మందడి అనగా అశ్వశాలకు పేళ్ళు. ఎకరా సజ్ఞారము 


అనంగా గజశాలకు పేళ్ళు. 


క. 


మొగసాలయు మోసాలయు 

మొగసల మోసల హజారము నజారంబున్‌ 

నెగడె ప్రఘణంబునకు పే 

ళ్లగుచు దెలుంగునను దివ్యహాటకచేలా. 25 


మొగసాల, మోసాల, మొగసల, మోసల, హజారము, అజారము అనంగ 


ప్రఘణముపేళ్ళు. 


ద్వితీయ కాండము 123 


గీ.  లోంగడయు కుందకంబును లోంగిలి యడ 
కంబునా గృహాంతర్భాగ మంబుజాక్ష! 
యమరె; నట్టిల్లు నైనిల్లు నయినిలనంగ 
నలరె నంతర్జ్భృహంబున కాఖ్యలగుచు. 26 


లోంగడ, కుందకము, లోంగలి, అడకము అన గృహాంతర్భాగము పేళ్ళు. 


నట్టిల్లు, ఐనిల్లు, అయినిలు అన అంతర్భహంబునకు పేళ్ళు. 


క. అంతఃపురమునకాఖ్యలు 
నంతిపురము రాణివాస మంతిపురియనన్‌ 
వంతుగొనెతెలుంగునను శ్రీ 
కాంతాహృదయాబ్దిభృంగ ఖగపతురంగా. 27 


అంతిపురము, రాణివాసము, అంతిపురి అనగా అంతఃపురమునకు పేళ్ళు. 


గీ.  తలదువారము మొగలివాకిలి యుందల 
సాల దలవాకిలియనంగ నాలుగిలను 
వెలసె భువిముఖద్వారంబు పేళ్లు; నట్ట 
మునకు నట్టడియనిపేరు మురవిదారి. 28 


తలదువారము, మొగలివాకిలి, తలసాల, తలవాకిలి అన ముఖద్వారమునకు 
పేళ్ళు, అట్టడి అనంగా అట్టమునకుపేరు. 


గీ.  గుంబమన సరబడియన గుమ్మమనంగ 
వసుధపై దోరమనంగ దువారమనంగ 
ద్వారమై యొప్పు; గోపురద్వారమునకు 
గవంకు గవనన పేళ్ళొప్పు కంధిశయన. 29 
గుంబము, సరబడి, గుమ్మము, వాకిలి, దోరము, దువారము అనంగా 
ద్వారమునకు పేళ్ళు. గవంకు, గవను అనంగా గోపురద్వారమునకు పేళ్ళు. 
గీ.  ఆడదువరియు నలంగంబు నాళువరియు 
కోట ప్రహరియనంగ నెక్కొనెను సాల 
మునకభిఖ్యలు; కొతడమనంగ కోట 
బురుజనంగ నట్టాలకమునకు పేళ్లు. 30 


124 ఆంధ్ర పద నిధానము 


ఆడువరి, అలంగము, అళువరి, కోట, ప్రహరి అన సాలమునకు పేళ్ళు. 


కొత్తడము, కోటబురుజు అనంగా అట్టాలకమునకు పేళ్ళు. 


గీ. 


కంపకోటయు కట్టువ కాట్రగడయు 

నలవ యన ప్రాంతతముపేళ్లు; వెలుగు వెనుగు 

తడుకు నాంగను స్వల్పప్రాంతతము పేళ్ళు; 

గోడయన కుడ్యనామమౌ కోమలాంగ. శ 


కంపకోట, కట్టువ, కాట్రగడ, అలవ అన ప్రాంతతముపేళ్లు. వెలుగురూ॥ 


వెల్లు వెనుగు, తడుకు అనంగ స్వల్పప్రాంతతముపేళ్లు. గోడ అన కుడ్యమునకు 


పేరు. 
గీ. 


ఇడుపనంగ కుడ్యపార్వాఖ్య యొసంగెభువిని; 

భిత్విథో పార్ప్వభాగంబు పేళ్లు తిన్నె 

యోరనాంజెల్లె సోదయు గారయనంగ 

గచ్చనంగ కుద్యలేప్యాఖ్య లెచ్చెశౌరి. తికి 


ఇడుపు అన కుడ్యపార్వ్వము పేరు. తిన్నా ఓర అనంగా కుడ్యమున 


కధోపార్వ్వభాగము పేళ్లు. సోద, గార, గచ్చు అనంగా కుడ్యలేప్యమునకు పేళ్ళు. 


గీ. 


కొప్పనంగ వెన్నునా నడికొప్పనంగ 

మొగుడునా గృహోపరిశ్చంగమగును; నిడుప 

కమ్మి చేరడు దారసాకయును దార 

బందమన ద్వారబంధమౌ భవవిదారి 33 


కొప్పు, వెన్ను నడికొప్పు, మొగుడు, గృహోపరిశ్చంగమునకు పేళ్ళు. 


నిడుపకమ్మి చేరడు, దారసాక, దారబందము అన ద్వారబంధము పేళ్లు. 


ఆ.వె. క్షితిని సోరణంబు కిటికీయనంగను 


నిత్యబహువచనమున నెలకొనినను 
సోర్టగండ్లనంగ సోరణగండ్లన 
వలె పేళ్లు భువి గవాక్షమునకు 34 


సోరణము, కిటికీ, బ॥సోర్టగండ్లు, సోరణగండ్లు, ఇవిగవాక్షుల పేళ్లు 


౧ 


ద్వితీయ కాండము 125 


చూరనంగ కొణిగెయు వాచూరనంగ 

వెలిసె యనంగ వలీకంబుపేళ్లు;, చూరు 

కమ్మియన చూరుమొగ్గనాంగ మటిచూరు 

పట్టెయనంగ గోపానసివడ సెవేళ్లు. 35 


చూరు, కొణిగ, వాచూరు, వెలిసె ఇవి వలీకమునకుపేర్లు. చూరుకమ్మి, 


చూరుమొగ్గ, చూరుపట్టె ఇవి గోపానసికి పేళ్ళు. 


క. 


తిన్నాయు జగ్గిలె యరుంగును 

తిన్నియ జగ జవిలె జగిలె తీనియ తీనెన్‌ 

బన్నుగ నెన్నగ వేదిక 

కు న్నామములమరె కలుషకుంజరసింహో. 36 


తిన్నె జగ్గిలె, అరుగు, తిన్నయ, జగ, జవిలె, జగిలె, తీనియ, తీనె అనంగా 


వేదికకు పేళ్ళు. 


గీ. 


దోజణయును బిబ్బీయన దోరణమన 

తోరణాఖ్యలగు; మొసలిదోరణమన 

మొసలిబిబ్బీయనంగను మొనసె మకర 

తోరణమునకభిఖ్యలు తోయజాక్ష్మ 37 


దోజణ, బిబ్బీ, దోరణము అనంగా తోరణమునకు పేళ్ళు. మొసలితో రణము, 


మొసలిబిబ్బీ అనంగా మకరతోరణముపేళ్ళు. 


గీ. 


చప్రమన కురాళంబన చప్పరమన 

పందిరియు పందిలియనంగ బరగకాయ 

మానమునకొపె; తమగంబు మంచెయనంగం 

దనరె మంచాఖ్యలై ఘోరదానవారి. 38 


చప్రము, కురాళము, చప్పరము, పందిరి, పందిలి అనగా కాయమానము 


పేళ్ళు. తమగము, మంచె అన మంచకు పేళ్ళు. 


గీ. 


126 


కుందయన కంబమనంగను కూచమనంగ 

మొక్కరంబన గడయన మొకరమనంగ 

నిట్టనా రాడనంగను నెగడె భువిని 

స్తంభమునకాఖ్యలై శాతకుంభచేల. 39 


ఆంధ్ర పద నిధానము 


కుంద, కంబము, కూచము, మొక్కరము, గడ, మొకరము, నిట్టరాడు అనంగా 
స్తంభమునకు పేళ్ళు. 


గ్‌. పరికనా [మ్రుగ్గనంగ రంగవల్లికాఖ్య 
లగు; గడప కడపయన దేహలికి పేళ్ల 
లరె తెలుంగున; కప్పుబల్లయన నుత్త 
రాసియనగ నాసాఖ్యలౌ వాసుదేవ. 40 


పరిక, ముగ్గు అన రంగవల్లి పేళ్ళు. గడప, కడప అన దేహలికి పేళ్ళు. 


కప్పుబల్ల, ఉత్తరాసి అన నాసకు పేళ్ళు. 


గీ. తూపురాణి యొప్పరమును తూపురాణ 
తూపురాణము జలదారితూమన జల 
ధారకాఖ్యలగును; దుంధుమారమునకు 
నాను దూగజ కజదూపమనంగ పేళ్ళు. 41 


తూపురాణి, ఒప్పరము, తూపురాణ, తూపురాణము, జలదారి, తూము అనంగా 
జలధారకు పేళ్ళు. దుగఅ, కజదూపము అనంగా దుంధుమారమునకు పేళ్ళు. 


గీ. ఓల మంతరు వంతస్తు నోలిమియును 
బుంగు మజుంగుచో టిజుమన పొసంగెపేళ్ళు 
బువి రహస్యస్థలమునకు నివియునేడు 
తెలుంగు బాసను విలసిల్లె దేవదేవ. 42 


ఓలము, అంతరువు, అంతస్తు, ఓలిమి, బ్రుంగు, మటుంగుచోటు, ఇజుము 
అనంగా రహస్యస్థలమునకు పేళ్ళు. 
గీ. ఆసరా యండయును దెస యాటపట్టు 

నూత యానికయును ప్రాపు నూంతమనంగ 


నాశ్రయంబునకాఖ్యలు; నండగొనన 
ప్రాంపుగొను నాశ్రయించుటకోపు పేళ్లు. 43 


ఆసరా, అండ, దెస, ఆటపట్టు, ఊంత, ఆనిక, ప్రాపు, ఊంతము ఆస 
ఆ(శ్రయమునకు పేళ్ళు. అండగొను, ప్రాపుగొను అన ఆశ్రయించు పేళ్ళు. 


ద్వితీయ కాండము 127 


2 


ఇక్క యిక్కువ యండ యిమ్ము కలంకు చక్కి 
యెద యునుకువ బస యిరువు మనికి 
యునికి యిరవు రావు మనకువ తానంబు 
నెల వాటపట్టును కలను తెంకి 
తానకంబును టెంకి తావలంబు బిడారు 
విడిమట్టు చక్కటి వీడుపట్టు 
నట్టు బిడారంబు పట్టు టెంకియ తావు 
నన నివాసస్థానమునకు పేళ్ళు; 
గీ. చక్కి నెలంకువ చోటును చక్కటి నెల 
నట్టు పొలము బిడారును నిట్ట నెప్పు 
వలతినెలవును సీమయు పట్టు మనికి 
తావన ప్రదేశపుంబేళ్లు దానవారి. 44 
ఇక్క ఇక్కువ, అండ, ఇమ్ము, కలంకు, చక్కి ఎడ, ఉనుకవ, బస, ఇరువు, 
మనికి, ఉనికి, ఇరవు, ఠావు, మనకువ, తానము, నెలవు, ఆటపట్టు, కలను, తెంకి, 
తానకము, టెంకి, తావలము, బిడారు, విడిమట్ట, చక్కటి, వీడుపట్టు, నట్టు, బిడారము, 
పట్టు, టెంకియ, తావు అనగ వాసస్థానమునకు పేళ్ళు. చక్కి నెలకువ, చోటు, 
చక్కటి, నెల, నట్టు, పొలము, బిడారు, నిట్ట, నెప్పు, వలతి, సెలవు, సీమ, పట్టు, 
మనికి, తావు ఇవి ప్రదేశము పేళ్లు. 
గ. కాణయాచి కాణాచియు పూనెపేళ్ళు 
వుడమిని చిరకాలస్థానమునకు నొప్పె 
తెలుంగుపల్ములను పురప్రదేశమునకు 
నామధేయంబు తలవీడునాంగ శౌరి. 
కాణయాచి, కాణాచి ఇవి చిరకాలస్థానమునకు పేళ్ళు. తలవీడు ఇది 
పురప్రదేశమునకు పేరు. 
పంచపాది గీ. మెట్టు మేటిక పావంచ మేలుకట్టు 
నింక మెట్టిక సోపనం బేకవచన 
మందు తాప బహువచనమందు తంతి 
యలును పావటీలనంగను తెలుంగునందు 
నొప్పె సోపాననామాళి యురగశయన. 46 
128 ఆంధ్ర పద నిధానము 


మెట్టు, మేటిక, పావంచ, మేలుకట్టు, మెట్టిక, సోపనము, ఏ॥తాప, బ॥ 


తంతియలు, పావటీలు అన సోపానములకు పేళ్ళు. 


క. 


అణియము నాడు సీమయు 

నాణెమును విలాతి నేల యన నాడిక మా 

గానియనన్‌ దేశాఖ్యలు 

దానవరాణ్మత్తగజ. వితానమృగేంద్రా. 47 


అణియము, నాడు, సీమ, ఆణెము, విలాతి, నేల నాడిక, మాగాని అనంగా 


దేశమునకు పేళ్ళు. 


గీ. 


గుజరాతి గుజ్జరాతియు 

గుజరీయును గుజ్జరీయగును ఘూర్జరమున్‌ 

నిజముగ; నొడ్డాదియనంగ 

నజనుత యోఢ్రంబుపేరు లాంధ్రమునగున్‌. 48 


గుజరాతి, గుజ్జరాతి, గుజరీ, గుజ్జరీ అన ఘూర్జరదేశము పేళ్లు. ఒద్దాది అన 


ఓధ్రదేశము పేరు. 


గీ. 


అవని హరుముంజి హర్ముంజియనంగ దివ్య 

మౌక్తికోత్పత్తిదేశ నామంబులయ్యు 

చెలంగెను; సిరాజియును సిరాజీయననంగు 

దివ్యఖద్గకృతోత్పత్తి దేశమునకు. 49 


హరుముంజి, హర్ముంజి అనంగా దివ్యమౌక్తికోత్సత్తియగు దేశము పేళ్ళు. 


సిరాజి, సిరాజీ అనంగా దివ్యమైనఖడ్డములు చే సెడునొకానొకదేశముపేరు. 


గీ. 


వసువనస! గృహచ్చేదనవస్తువునకు 

నలరె నోడబిల్లయు గూనయనంగ నాఖ్య 

నికరమలరుచు వీడుచేరికపలుకుల 

వరుసతో తెలుంగున పురవర్గు ముగిసె. 50 
ఓడబిల్ల, గూన అనంగా గృహము కప్పెడుమృత్తికాది వస్తువునకు పేళ్లు. 


పురవర్లు ముగిసెను 


ద్వితీయ కాండము 129 


శెలవరు 
రూ గ 


జేజెగట్టు పొంగట్టు జేజేలకొండ 

పైండిగుబ్బలినాంగను బరగె మేరు 

వునకభిఖ్యలు; కొంచగట్టనంగ కొంచ 

నాంగ క్రౌంచాద్రికే బళ్ళొను నాగవరద. 51 


జేజెగట్టు, పొంగట్టు, జేజేలకొండ, పైండిగుబ్బలి అన మేరుపర్వతము పేళ్ళు. 


కొంచగట్టు, కొంచ అనంగ క్రౌంచాద్రిపే ళ్ళు. 


క. 


చలికొండ యీాముదరి వలి 

మలయు వడంకుకొండ మంచుమలయనంగ మలిన్‌ 

తెలికొండ గట్లటేండన 

నలరె హిమాద్రికి నభిఖ్యలగుచు ముకుందా. 52 


చలికొండ, ఈముదరి, వలిమల, వడంకుకొండ, మంచుమల, తెలికొండ, 


గట్లజేండు అనంగా హిమాచలముపేళ్ళు. 


గీ. 


కప్పుమల కాటుకమలయునొప్పె నంజ 

నాద్రిపేళ్ళయి; తావిగట్టనంగ గంద 

పుమలనా గంధమాదనమునకుపే పళ్ళు; 

మందుమలయన ద్రోణాద్రిచెందెపేరు. 583 


కప్పుమల, కాటుకమల అనంగ అంజనాద్రిపే ne తావిగట్టు, గంధపుమల 


అన గంధమాదనముపే పళ్ళు, మందుమల అన ద్రోణాద్రిపేరు 


గీ. 


తరిమలయును కవ్వపుగొండ తన రెమంథ 
రాద్రికాఖ్యలు; చక్రవాళాఖ్యయు సుడి 
గట్టనంగనొప్పెనిల; చేంతగట్లనంగ 
అ టు 
వెలసె కృతకాద్రినామంబు విమలచరిత. 54 


తరిమల, కవ్వపుంగొండ అనంగ మంథరాచలముపే బళ్ళు. సుడిగట్టు అన 


చక్రవాళముపేరు. చేంతగట్టు అనంగా కృతకాద్రిపేరు. 


130 


ఆంధ్ర పద నిధానము 


పుట్టుగట్టు పొడుపుకొండ మునుమలయనం 

దనరె నుదయాద్రికాఖ్యలు ధరణితెనుంగు 

నందుక్రుంకుడుగట్టన నామధేయ 

మమరె నస్తాచలంబున కమరవినుత. ర్‌ర్‌ 


పుట్టుగట్టు, పొడుపుకొండ, మునుమల అన ఉదయాద్రిపేళ్ళు. క్రుంకుడుగట్టు 


ఇది యస్తాద్రికిపేరు. 


క. 


కరువయు కొండయు గుబ్బలి 

దరిగుండును మెట్టు నేలతాల్పు మలయుగ 

ట్టరయంగ తిప్పయనంగ కు 

దరమునకు నభిఖ్యలలరె దనుసుతవైరీ. 57 


కరువ, కొండ, గుబ్బలి, దరిగుండు. మెట్టు, నేలతాల్బు, మలగట్టు, తిప్ప 


ఇవి కుధరముపేళ్ళు. 


గీ. 


కొప్పరంబన క్రేపన కొప్ర్రమనంగ 

కొమ్మనంగ సిగరంబన కొపురమనంగ 

పేటనంగ మోరనంగను పేళ్ళుశ్చంగ 

మునకు దనరారె సజలవార్యుక్ళరీర. ర5్‌/ 


కొప్పరము, క్రేపు, కొప్పము, కొమ్ము, సిగరము, కొపురము, పేటు, మోరు 


అనంగా శృంగమునకుపేళ్ళు. 


పం.గీ. కలు చలువ రాయి జా జాయికల్లు చట్టు 


నా శిలకుపేళ్లు; చట్రాయి నాంగ మిడుగు 

నాంగ కఠినోపలముపేళ్లు; నాంపరాయి 

చలువ చట్రాయి బండయు చాంపజాయి 

యన విశాలోపలముపేల్లు హరిహయనుత. 58 


కలు, చలుప, రాయి, జా, జాయి, కల్లు, చట్టు అన శిలకు పేళ్ళు. చట్రాయి, 


మడుగు అనంగా కఠినశిలకు పేళ్ళు. నాంపరాయి, చలువ, చ(ట్రాయి, బండ, 


చాంపజాయి అన విశాలమైన శిలకు పేళ్ళు. 


ద్వితీయ కాండము 131 


కలుంగు గవి బొజియ గని గొబ 
బెలము సొరంగము పడంక బిలమునకాఖ్యల్‌; 
సెల మలకాలువ వాంగును 


సెలజా ల్మలయేజనంగ చెలంగె రురాఖ్యల్‌. 59 


కలుంగు, గవి, బొతియ, గని, గొబ, బెలము, సొరంగము, వడంకు అనగా 


విలమునకు పేళ్ళు, సెల, మలకాలువ, వాంగు, సెలజాలు, మలయేటు అన 
రురమునకు పేళ్ళు. 


గీ. 


చజీయయన కొండచతియన చతీయనంగ ప్ర 

పాతనామంబులగు; గిరిపల్వలమున 

కాఖ్య దొనయననౌ; దడియ ననుపత్య 

కాఖ్యయగు భువనవిహారి యఘవిదారి. 60 


చతియ, కొండచతియ, చతి అనంగ ప్రపాతముపేళ్ళు. దొన అన గిరిపల్వలము 


పేళ్ళు. దడియ అన ఉపత్యకపేరు. 


కురువయన కుధరోపరిసరణిపేరు 

బరగె; నెత్తమునా ధరోపరివిశాల 

భూమికాహ్వ్యయమౌ దితిపుత్రరాజ 

వనదవానల యీశైలవర్లు ముగిసె. 61 


కురువ, అనగా పర్వతముమీదిమార్గము పేరు. నెత్తము అనంగా పర్వతము 


మీది విశాల భూమికిపేరు. 


ఆ.వె. కారు కోన యడవి కాన పొలము డొంక 


132 


యనంగ పేళ్ళుదనరె యటవికిలను; 
పేరడవియు లొంకవెలసె మహారణ్య 
మున కభిఖ్యలగుచు దనుజనాశ. 62 


ఆంధ్ర పద నిధానము 


కారు, కోన, అడవి, కాన, పొలము, డొంక అనంగా అరణ్యము పేళ్ళు. 
పేరడవి, లొంక అన మహారణ్యము పేళ్ళు. 


గీ.  తోంట యెలతో(ట యారెము తోంపనంగ 
నలరె నారామమున కాఖ్యలగుచు; నాట 
తోంటయనంగ సింగారపుందోంటయనంగ 
నమరె నుద్యానవనమున కాఖ్యలు హరి. 63 


తోంట, ఎలతోంట, ఆరెము, తోంపు అనగా ఆరామమునకు పేళ్ళు. 
ఆటతోంట, సింగారపుందోట అన ఉద్యానవనమును పేళ్ళు. 


ఆ.వె. మ్రాను పుడమిబుట్టు మాంకును మ్రాంకన 
వృక్షమునకు పేళ్ళు వెలసె; కవట 
కొమ్మ మండ లేట కొమయన శాఖ క 
భిఖ్యలౌను భోగిభిత్తురంగ. 64 


మ్రాను, పుడమిబుట్టు, మాయు, మాయకు అన వృక్షమునకు పేళ్ళు. కవట, 
కొమ్మ మండ, లేంట, కొమ అన శాఖకుపేళ్ళు. 


ఆ.వె. రెమ్మ రివట రివ్వ రెంబ రెబ్బయు జొంప 
మన నిలనుపశాఖ కాఖ్యలౌను; 
చివ్వ చివక సురిగ చువ్వ చువకయన 
మృదులతరుణశాఖకొదవె పేళ్ళు. 65 


రెమ్మ, రివట, రివ్వ, రెంబ, రెబ్బ, జొంపము అన ఉపశాఖ పేళ్ళు. చివక, 
చివ్వ, సురిగ, చువ్వ, చువక అన మృదుత్వమైనలేంత శాఖపేళ్ళు. 
గీ. కొమ్ము చివరయు సుదియును కొన యనంగ 

నమరె వృక్షాగ్రమునకాఖ్యలుగచు భువిని; 

మోటు (మోడును మోడన నేటుకొనెను 

స్థాణువున కాఖ్యలై ఫుల్లసారసాక్ష 66 

కొమ్ము, చివర, సుది, కొన అనంగ వృక్షాగ్రమునకు పేళ్ళు. మోటు మోండు, 
మోడు అనంగా స్థాణువు పేళ్ళు. 


ద్వితీయ కాండము 133 


కందయన దుంపనాంగను గడ్డ్దయనంగ 

కందమునకు నభిఖ్యలు గలిగె భువిని; 

వేజనంగను మొదలన వృక్షమూల 

మునకుపే పెళ్ళగుకలుషారి మురవిదారి. 67 


కంద, దుంప, గడ్డ ఇవి కందముపే పళ్ళు. వేజు, మొదలు ఇవి వృక్షమూలమునకు 


తీంగయనం దీవియనాం 

దీంగియయన దీవెనాంగ తీవయనంగన్‌ 

దిగౌయనన్‌ లతకాఖ్యలు 

నాగశయన మౌనిపక్ష నాలీకాక్షా. 68 


తీయగ, తీవియ, తీంగియ, తీవె, తీవ, తీయగా ఇవి లతకు పేళ్ళు. 


పర్ణమునకాఖ్య యాకౌను; బంక బంద 

న యన వృక్షసారమునకు నామమగును; 

చొక్కు నెండాకు చొక్సాకు చొరగనంగ 

శుష్మపత్రంబునకు పేళ్లు సుందరాంగ 69 


ఆకు అన పర్ణముకే పరు. బంక, బందన అన వృక్షసారమువే పళ్ళు. చొక్కు 


ఎండాకు, చొక్కాకు, చొరగు అన శుష్క పత్రము పేళ్ళు. 


గీ. 


పక్వపర్ణంబునకుపే పళ్ళు పండుటాకు 

నాంగ పండాకు కారాకు నాంగ నొప్పె; 

తొట్టి తొజ తొబిటయు డొంగు తొట్రయనంగ 

కోటరమునకభిఖ్యలు కోమలాంగ. 70 


పండుటాకు, పండాకు, కారాకు అన పక్వపర్ణముకే బళ్ళు. తొట్టి, తొ, తొఅట, 


డొంగు, తొట్ర, అనంగా కోటరముపే బళ్ళు. 


క. 


134 


ఇవురన నిగురన చిదుమన 

చివురన ననయన తలిరన చిగురనంగను ప 

ల్లవమునకు పేళ్లు దనరెను 

జలముగ్గణలలితగాత్ర సంగరజైత్రా. 71 


ఆంధ్ర పద నిధానము 


ఇవురు, ఇగురు, చిదుము, చిపురు, నన, తలిరు, చిగురు అనంగ పల్లవమునకు 


గీ.  మొవ్వనంగ మొవనంగను మోవనంగ 
తరుణకిసలాంకురము పేళ్ళు దనరె; మొలవ 
మొలక యీరిక మోకయు మోసునాంగ 
నగు నవీనాంకురమున కాఖ్యలు మురారి. 79 


మొవ్వు, మొవు, మోవు అనగా తరుణకిసలయాంకురము పేళ్ళు. మొలవ, 
మొలక, ఈరిక, మోక, మోసు అన నవీనాంకురము పేళ్ళు. 


గీ. _ కనువు గనుపన పర్వాఖ్యలొనరెను; తల 
యెత్తు గోరగించును మొలకెత్తు పొటమ 
రించనంగ నొప్పె పేళ్లంకురించుటకును; 
సదయనంగను పత్రరజంబు పేరు. 78 


కనుపు, గనుపు అన పర్వము పేళ్ళు. తలయొత్తు, కోరగించు, మొలకెత్తు, 
పొటమరించు అన అంకురించు పేర్లు. సద పత్రరజము పేరు. 


గీ. పువ్వలరు నన పూం బువు పుప్పము విరి 
యన లతాంతాఖ్యలౌ; మొగ నన యరవిరి 
మొగడ మొగ్గనాం గోరకమునకుంబేళ్ళు 
దనరె; రేకు టేకన పుష్పదళముపేళ్ళు. 74 


పువ్వు, అలరు, నన, పూ, పువు, పుప్పము, విరి ఆన పుష్పము పేళ్ళు. మొగ, 
నన, అరవిరి, మొగడ, మొగ్గ అన కోరకమునకుబేళ్ళు. రేకు, టేకు అన 
పుష్పదళముపేళ్ళు. 
గీ. పూప పూంబిందె నాంగను పుష్పజాల 

కమునకాఖ్యలు విలసిల్లై కాయయన శ 

లాటుపేరగు; పండుఫలంబు పేరు; 

పృథుఫలముపేరు గొబ్బండు కృష్ణవర్ణ. 75 

పూప, పూంబిందె, అనంగా పుష్పజాలకముపేళ్ళు. కాయ అనంగా శలాటు 
పేరు. పండు అనంగా ఫలముపేరు. గొబ్బండు అనంగా పృథుల ఫలముపేరు. 


ద్వితీయ కాండము 135 


గీ. కనియు మాంగును మదురును కమియు నుదుర 
బండనంగ పరిపాకాంతఫలముపేళ్లు 
నలరె; పిందెయు పిందియ యనంగ జాల 
కంబునకు పేళ్లగును లసితాంబుజాక్ష. 76 
కని, మాంగు, మదురు, కవియు, నుదురంబండు అన పరిపాకాంతఫలము 
పేళ్ళు. పిందె, పిందియ అనంగా జాలకముపే ళ్ళు. 
గీ. పుప్పొడియును బుక్మామన పుష్పరజము 
బూనెపేళ్ళు; పూందేనె పూందేనియ నన 
నీరు కమ్మనీరనంగను నెగడెను నల 
దంబుపేళ్లయి; తొడిమె వృంతంబు పేరు. 77 
పుప్పొడి, బుక్మాము అనంగా మ. పూందేనియ, నననీరు, 
కమ్మనీరు అన మకరందముపే బళ్ళు. తొడిమెవృంతము పేరు 
గి. ఫలరసంబునకాఖ్యయౌ పానకంబు 
కందుకముపే పళ్ళగును గుత్తి చెండు బంతి 
నాంగ తెనుంగున; గుచ్చంబునకును పేళ్లు 
గుత్తి గుది గొల గెల నాంగ కోమలాంగ. 78 
పానకము అన ఫలరసముపేరు. గుత్తి, చెండు, బంతి అనంగ కందుకము 
పేళ్ళు గుత్తి, గుది, గొల, గెల అనంగ గుచ్చముపేళ్ళు. 
క. ఇగిరిం చిగ్రుచు తలిర్చును 
చిగుర్చు తలిరిచును ననుచును చిగురుకొను ననన్‌ 
జిగిరించన గవిరించన 
నగరాడ్డర పల్లవించు నామంబులగున్‌ 79 
ఇగిరించు, ఇ(గుచు, తలిర్చు, చిగుర్చు, తలిరుచు, ననుచు, చిగురుకొను, 
చిగిరించు, గవిరించు అన పల్లవించు పేళ్ళు. 
గీ. విరియు ననుచును పూచును ప్రిదులు పొదురు 
నెంచనామంబులయ్యె పుష్టించుటకును 
లలి పిసాళి యువ్వాయి న వ్వెలరు రోకు 
నెలమి నాంగ వికాసాఖ్యలెసంగ శౌరి. 80 


136 ఆంధ్ర పద నిధానము 


విరియు, ననుచు, పూచు, ప్రిదులు, పొదురు అన పుప్పించుటకుపేర్లు. లలి, 
విసాళి, ఉవ్వాయు, నవ్వె, ఎలరు, రోకు, ఎలమి ఇవి వికాసమునకు పేళ్ళు. 


గీ. అలరెలర్భును మొగ్గవి చ్చెలకుచు మతి 
నిచ్చు తొంగలించును నవ్వు విప్పు విరియు 
విరియంబాటు విడంగును విక్కవిరియు 
చెలంగునన నామములు వికసించుటకును. 81 


అలరు, ఎలర్చు, మొగ్గవిచ్చు, చెలకుచు, విచ్చు, దొంగలించు, నవ్వు, విప్పు, 
విరియు, విరియంబాటు, విడంగును, విక్కవిరియు, చెలంగు ఇవి వికసించుటకు 
పేళ్ళు. 
క. మొగడించు మోడ్పు మోడుపు 

మొగుచు మొవుడు కోరగించు ముడుంగు మొగుడ్చున్‌ 

మొగుదనంగా ముకుళించుట 

కగు నామము లబ్బ్దనయన యంబుధిశయనా. 82 


మొగడించు, మోడ్పు, మోడుపు, మొగుచు, మొవుడు, కోరగించు, ముడుంగు, 
మొగుడ్చు, మొగుడు అనంగ ముకుళించుట పేళ్లు. 


ఆ.వె. వడలు (సుక్కు సొగటు వాడును బహువచ 
నమునను వసివాళ్ళునాంగ మ్లాన 
మునకుబేళ్ళు; తఅపి పూప కవట లేంత 
పసి యన తరుణాఖ్యలెసగశౌరి. 883 


వడలు, (సుక్కు సొగటు, వాడు, బ॥ వసివాళ్ళు అనంగ మ్లానము పేళ్ళు. 
తఅపి, పూప, కవట, లేంత, పసి అనంగా తరుణమునకుపేళ్ళు. 
గీ. ఈరమును పొదరిలు తీంగెయిల్లనంగ 

కుంజమునకాఖ్యలౌ; స్వల్పకుంజమునకు 

చెలంగె నామాళి పొద తుప్ప చిట్ట పొదరు 

నాంగ భక్తాళివరదాయి నాగశాయి. 84 

ఈరము, పొదరిలు, తీంగెయిల్లు అనంగ నికుంజమునకుపేర్లు. పొద తుప్ప, 
చిట్ట, పొదరు అనంగా స్వల్పకుంజము పేళ్లు. 


ద్వితీయ కాండము 137 


గీ. _ జీబు జొంప మీజమి యనచెలంగె తెలుంగు 
నందు గుల్మపుటాఖ్యలై; చిందుదోరు 
విదురు రాలు విదులు పాటు విద్రుననంగ 
పతనమునకు నభిఖ్యలు పాపనాశ. 8ి5్‌ 


జీబు, జొంపము, ఈజమి అనంగా గుల్మము పేళ్లు. చిందు, దోరు విదురు, 
రాలు, విదులు, పాటు, విధు అనగా పతనమునకుపే ళ్ళు. 


క. దొంతి పరి యంచె చాలును 
బంతి వరుస యోలి బారు పౌ జనంగను శ్రీ 
కాంతాధిప! పంక్తికి నా 
మాంతరమౌ; కాతమ్రాని కగుఫలినంబున్‌. 86 
దొంతి, పరి, అంచె, చాలు, బంతి, వరుస ఓలి, బారు, పౌయజు అనంగా 
పజ్డీ కిపేళ్ళు. కాత(మాను అన ఫలినము పేరు. 
పొన్న సురపొన్న పున్నాగమునకుడే పుళ్లు 
పొగడనాంగను వకుళంబుబొందె పేరు; 
నెమ్మియన వంజుళంబయ్యు నెగడె ధరణి; 
నేలకాహ్వయమేలకి నీలగాత్ర. 87 
పొన్న సురపొన్న అన ప పొగడ అన వకుళముపేరు. 
నెమ్మి అన వంజుళము పేరు. ఏలకి అన ఏలకిపే 
క. 


మూ 


సంపెంగ తుమ్మెదకంటును 

సంపెంగము సంపెంగయును చనుపక మనగన్‌ 

సంపంగియనాంగ జిలుంగన 

చంపకనామంబులౌను సారసనాభా. 88 

సంపెగ, తుమ్మెదకంటు, సంపెంగ, సంపెంగ, చనుపకము, సంపంగియు, 
జిలుగు అనంగా చంపకమునకుపేళ్ళు. 

ఆ.వె. రేంగు రేను రేవు నాంగ బదరికాఖ్య 

లమరి; లికుచమునకు నాఖ్యలౌను 

కమ్మరేంగనంగ గజనిమ్మయనంగను 

కమ్మరేను నాంగ కమలనేత్ర. 89 


138 ఆంధ్ర పద నిధానము 


రేంగు, రేను, రేవు అన బదరికాఖ్యలు. కమ్మరేంగు గజనిమ్మ, కమ్మరేను 


అనంగా లికుచమునకుపేళ్లు. 


గీ. 


ధరణి కాంచనమన కోవిదారమునకు; 
కలిగె కెంగేలియన నశోకంబు పేరు; 
యీడ నారింజ కిత్తలి యాడెయనంగ 
నొప్పెనారంగమునకాఖ్య లురగశయన. 90 


కాంచనము అన కోవిదారము పేరు. కెంగేలి అనగా అశోకవృక్షము పేరు. 


ఈడ, నారింజ, కిత్తలి, ఈడె అనంగ నారంగముపేళ్లు. 


గీ. 


ధరణి దాదిమ్మ నాంగను దాదినిమ్మ 

యనంగ దానిమ్మ దాళిమ్మయనంగ దాడి 

మాఖ్య; లొజ్బ్జికసిందయునన కచోర 

మనంగ కచ్చూరకాఖ్యలు వనజనాభ. 91 


దాడిమ్మ, దాడినిమ్మ, దానిమ్మ, దాళిమ్మ అనగా దాడిమము పేళ్లు. ఒజ్జికసింద, 


కచోరము అన కచ్చూరపేళ్లు. 


క. 


ఆ.వె. 


విరజాజియు జాజియనన్‌ 

విరజాదియు జాదియనంగ విరవాజియనన్‌ 

విరవాదియనంగ సప్తల 

కరుదుగపేర్లౌను తెలుంగునందు మురారీ. 92 


విరజాజి, జాజి, విరజాది, జాది, విరవాజి, విరవాది అనంగా సప్తలకుపేళ్లు. 


దేవదారినాంగ దేవదారువు పేరు; 

పారిభద్రమునకు బారిజమన 

బారదమ్మునాంగ వారిదమనంగను 

వారిజంబనంగ వాసుదేవ. 93 


దేవదారి దేవదారువుపేరు. బారిజము, బారిదమ్ము, వారిదము, వారిజము 


అనంగా పారిభద్రముపేళ్ళు. 


ద్వితీయ కాండము 139 


ఆ.వె. దాసనంబనంగ దాసానియన జపా 
వృక్షసంజ్ఞయు; కరవీరమునకు 
కలిగెపేళ్ళు బువిని గన్నేరు గన్నెరు 
నాంగ తెలుంగునందు నాగశయన. 94 


దాసనము, దాసాని అన జపావృక్షము. గన్నేరు, గన్నెరు అనంగా కరవీరమునకు 
పేళ్ళు. 
ఆ.వె. పాదిరి కలిగొట్టు పాదిలినాంగను 

పాటలికాఖ్యలై పరిఢవిల్లె; 

బొట్టుగు బొట్టువు బొటుగనంగనుపే పళ్ళు 

తిలకవృక్షమునకు దేవదేవ. 95 


పాదిరి, కలిగొట్టు, పాదిలి ఇవి పాటలికి పేళ్ళు. బొట్టుగు, బొట్టువు, బొటుగు 
అనంగా తిలకవృక్షముపే పళ్ళు. 


ఆ.వె. గేదంగి మొగిలియన కేతకి పేళ్లొను 
మల్లె మల్లియయన మల్లికాఖ్య 
లౌన; మరువకాఖ్యయౌ మరువంబన; 
కుందమునకు మొల్ల కువలయేశ 96 


గేదంగి, మొగిలి అన కేతకి పేళ్ళు, మల్లె, మల్లియ ఇవి మల్లికపేర్లు. మరువము 
అనంగా మరువకమపేరు. మొల్ల అన కుందమునకు పేరు. 
క. మోరటినాంగ ప్రియాళము 

పేరగుచున్వెలసె; ద్రాక్ష పేళ్లుదనకె నం 

గూరు కిసుమీసు దాకయు 

నారింజలె; యేపె సాల నామమగు పారీ. 97 

మోరటి అనంగా ప్రియాళముపేరు. అంగూరు, కిసుమీసు. నాక అనంగా 
ద్రాక్షకుపేళ్ళు. ఏపె అనంగా సాలమునకు పేరు. 
క. నేరేడన జంబువునకు 

పేరు; తపసి గారయనంగ పేళ్లింగుదికౌ; 

మారెడు మారేడన మా 

లూరంబునకాఖ్యలౌ కలుషకరిసింహో. 98 


140 ఆంధ్ర పద నిధానము 


నేరేడు అన జంబువునకు పేరు. తపసి, గార అనంగ ఇంగుదికి పేళ్ళు. 
మారెడు, మారేడు అనంగా మాలూరము పేళ్ళు. 


చ.  అరంటి యనంటి యంటి యననౌ కదళలీతరు నామధేయముల్‌ 
దొరల) యనంటియూంచయన దూంటయనంగ ననంటిచువ్వనా 
నరటిగడన్నపేళ్లు నలరారె భువిన్‌ గదళీకహారమున్‌; 
మటియును మావి మామిడియు మావిడినాంగ రసాలమౌహరి. 99 


అరంటి, అనంటి, అంటి అనగా కదలళీవృక్షము పేళ్ళు. అనంటి యూంచ, 
దూంట, అరంటిచువ్వ, అనంటిగడ అన కదళీకహారముపేళ్ళు. మావి, మామిడి, 
మావిడి అనంగా రసాలవృక్షము పేళ్ళు. 


ఆ.వె. కొరవి క్రోవి క్రొమ్మి గోరంటయు కురువ 
కమునకాఖ్యలౌను; కదిరమునకు 
చండ్ర యుండ్ర యుండ్రసయు నులిమ్రానన 
నామధేయములును నాగశయన. 100 


కొరవి, క్రోవి, క్రొమ్మి, గోరంట అనంగా కురువకమునకుపేళ్ళు. చండ్ర, 
ఉందడ్ర, ఉం(డ్రస, నులిమాను అనంగా కదిరమునకుపేళ్ళు. 


ఉ. అందుగునాంగ నందువన నాఖ్యలు సల్లకికొప్పిమీటి; ని 
ల్లెందయు నింద్రవల్లికిని లెక్కగొనె నృజి; చిల్లచెట్టునా 
నిందువు నిందుగన్నను మహింగతకాఖ్యలు; మేడి యత్తియ 
న్నందున నౌ నుదంబరమునామము; లర్జునసంజ్ఞ మద్దినాన్‌. 101 


అందుగు, అందువు అనంగ సల్లకి పేళ్ళు. ఇల్లెంద అన ఇంద్రవల్లి పేరు. 
చిల్ల, ఇందువు, ఇందుగు అనంగా కతకమునకుపేళ్ళు. మేడి, అత్తి అన ఉదుంబరము 
పేళ్ళు. మద్ది అనంగా అర్జునముపేరు. 


చ. గిరిసెము నా శిరీషమగు; కింశుక మొప్పెను మోదువన్న ప 
ప్పరయన మోదుగన్ననగు; బంధురనామము మంకెనన్న నౌ; 
కరకయనన్‌ హరీతకికి గల్గెను పేరు; మధుద్రుమాఖ్యయై 
పరిగొనె నిప్ప మ్రాననంగ పాతకభుజకుఠారపద్యుగా. 102 


ద్వితీయ కాండము 141 


గిరిసెము అనంగ శిరీషముపేరు. మోదువు, పంపర, మోదుగు అనంగ కింశు 


కముపేల్ళు. మంకెన అనగా బంధురముపేరు. కరక అనగా హరీతకి పేరు. ఇప్ప 
అనంగా మధుద్రుమము పేరు. 


క. 


ఉసిరికయన నామలకం 

బెసంగె నభిఖ్యగొని యిరుగుడిరువుడనంగన్‌ 

వెసగొనె శింశుపవృక్షము; 

ముసిండియనం బేరగు విష ముష్టికి శౌరీ. 103 


ఉసిరిక అన ఆమలకము పేరు. ఇరుగుడు, ఇరువుడు అనంగా శింశుపము 


ళ్ళు. ముసిండి అన విషముష్టికి పేరు. 


వాసంతికి తెలుంగున పే 

రౌ సరి పూలగురి వెంద యగు; కర్మటికిన్‌ 

దోసయగు; తినిశమునకు తి 

నాసము నెమ్మియనంబేళ్ళు నాళీకాక్షా. 104 


పూలంగురివెంద అన వాసంతికిపేరు. దోస యనంగా కర్కటికి పేరు. 


తినాసము, నెమ్మి అనంగా తినిశమునకుపేళ్ళు. 


క. 


గురివెంద గురిజయనగం 

జెలంగెను గుంజాఖ్యలగుచు, సింధుకమునకున్‌ 

బరగెను వావిలియన సిం 

దురమనపేళ్ళగుచు శౌరి దురితవిదారీ. 105 


గురివెంద, గురిజ అనంగా గుంజాఖ్యలు. వావిలి, సిందురము అనంగా 


సింధుకమునకు బేళ్లు. 


క. 


గిలక గిలగింత గిలగిల 

యలరెను ఘంటారవమున కాఖ్యావళియై; 

కలజువ్వినాంయగ తెలుంగున 

తలకొనె భువికందరాళ తరువునకుహరీ. 106 


గిలక, గిలగింత, గిలగిల అనంగా ఘంటారవమునకుపేళ్లు. కలజువ్వి అనంగా 


కందరాళముపేరు. 


142 


ఆంధ్ర పద నిధానము 


ఆ.వె. తీంగమెజుంగు ప్రొద్దుతిరుగుండునాంగ సూ 
ర్యానువర్తినికిని నాఖ్యలౌను; 
మోదెనంబనంగ మోదెన యన శివ 
మల్లిపేళ్ళు దనరె మదనజనక. 107 


తీంగెమెజుంగు, పొద్దుతిరుగుడు అనంగా సూర్యానువర్తికిని పేళ్ళు. మోదెనము, 
మోదెన అనంగా శివమల్లిపేళ్ళు. 


గీ. రేంగనంగ గొట్ల నాంగను రేవనంగ 
బదరికాఖ్య; లనాసనాం బనసయనంగ 
ఫణసనామాళి; కాసమర్దనముపేరు 
తెనుంగున కసిందయనం జెల్లె దేవదేవ. 108 
రేంగు, గొట్ల, రేవు అన బదరికపేర్లు. అనాస, పనస అన పణస వృక్షము పేర్లు. 
కసింద అన కాసమర్దనముపేరు. 
క. మొరటయు రాజాదనమగు; 
విరిగియు సుద్దాలమగును; వెలంగ కపిత్ధం 
బరయ; కొడిసె కుటజంబగు; 
కరిరమునకు వెణుతురగును కందనిభాంగా 109 


మొరట అన రాజాదనముపేరు. విరిగి అన ఉద్దాలము పేరు. వెలంగ అన 
కపిత్ధముపేరు. కొడిసె అన కుటజము పేరు. వెణుతురు అన కరీరముపేరు. 


క. ఉలిమిరి మొగలింగయనం 
జెలంగె వరణనామపంక్తి; శ్రీపర్టికి టే 
కలరె; మతి మల్టియన నా 
ఖ్యలు వటవృక్షమున కలరె కలుషవిదారీ. 110 
ఉలిమిరి, మొగలింగ అనంగా వరుణవృక్షము పేళ్ళు. టేకు అన శ్రీపర్టికిపేరు. 
మజథి, మళ్ళి అనంగా వటవృక్షము పేళ్ళు. 
గీ.  వెదురనంగను వేణువౌ; బదనికయన 
వెలసె వృక్షాదనికి; కురువేరనంగ 
బాలమునకొను; వేగి జీవకమునకును; 
వేంప వేమస నింబమౌ వేదవేద్య. 111 


ద్వితీయ కాండము 143 


వెదురు అన వేణువుం బేరు. బదనిక అన వృక్షాదనికింబేరు. కురువేరు అన 


బాలమునకుం బేరు. వేగి అన జీవకమునకుంబేరు. వేంప, వేమన నింబముం బేళ్ళు. 


గీ. 


(ప్రేంకకణము ప్రేంకడంబును బేంకనంబు 

నాం బ్రియాళాఖ్యలై; దొండనాంగ వబింబి 

కాఖ్య; చీంకటి మానననగు తమాల 

మునకు; గోలీధకాఖ్యయౌ మొక్కమనంగ. 112 


(పేంకణము, (పేంకడము, (పేంకకనము అనగా ప్రియాళముంబేళ్ళు. దొండ 


అనంగా బింబికకుంబేరు. చీకటిమాను అన తమాలముంబేరు. మొక్కము అన 
గోలీధముంబేరు. 


గీ. 


రావి అశ్వత్థమౌ; గంగరావి బ్రహ్మ 

దారువౌ; పక్క పిచులమౌ; తాండ్ర తాడి 

యన విభీతమునకు నాఖ్యలౌను; గొలుగు 

నాంగ పీలువునకుపేరు నాగశయన. 113 


రావి, అన అశ్వత్థముంబేరు. గంగరావి అనబ్రహ్మదారువుంబేరు. పక్క అన 


పిచులముంబేరు. తాండ్ర, తాండి అన విభీతకముబేళ్ళు. గొలుగు అన పీలువుబేరు. 


గీ. 


ఆయిటియనంగనగు బూరుగనంగ నిలను 

శాల్మిలికినామములు; నదీసర్దమునకు 

నేజుమద్ది భల్లాతకికెసగె జీడి 

మ్రాననంగ; నక్తమాలకు కానుగు హరి. 114 


ఆయిటి, బూరుగు అనంగా శాల్మలీవృక్షముం బేళ్ళు. ఏజుమద్ధి అన 


నదీసర్జముం బేరు. జీడి అనంగా భల్లాతికింబేరు. కానుగు అనంగా నక్తమాలకుం 


బేళ్ళు. 


గీ. 


144 


ధరణి నేలతామర మెట్టతమ్మియనంగ 

పైండితామరయన స్థలపద్నినికిని 

జెల్లై తింత్రిణి నామంబు చింత యనంగ; 

పాల మానుకు క్షీరిక బరిగె శౌరి. 115 


ఆంధ్ర పద నిధానము 


నేలతామర, మెట్టతమ్మి, పైడితామర అనంగా స్థలపద్మిని పేళ్ళు. చింత అనంగా 


తింటత్రిణికి పేరు. పాలమ్రాను అన క్షీరికకుంపేరు. 


గీ. 


కుంకుడనంగ నరిష్టంబు; కొండగోంగు 

నాంగ కర్ణికారమునకు నామమయ్యె; 

తుమికి తుమ్మికియన తిందుకమునకాఖ్య 

లలరె; గుగ్గులు నాంగ గుగ్గిలపుమ్రాను. 116 


కుంకుడు అన అరిష్టము బేరు. కొండగోగు అన కర్ణికారముబేరు. తుమికి 


తుమ్మికి అన తిందుకముబేర్లు. గుగ్గులపుమ్రాను అన గుగ్గులుబేరు. 


క. 


బేళ్ళు. 


టెంకాయ నారికడమును 

తెంకాయయు కొబ్బరియును తేంజెట్టనని 

శృంకనగు నారికేళా 

ఖ్యాంకములౌ తెలుంగునందు హరిహయరక్షా. 117 


టెంకాయ, నారికడము, తెంకాయ, కొబ్బరి, తేంజెట్టు అనంగా నారికేళమునకు 


ఏవరకడ యనిబల్మిన 

దావరడంగియన దేవతాడియనంగన్‌ 

డావరడంగియనంగ జన 

తావినుతపదాబ్ద దేవ తాళముపేళ్లె. 118 


ఏవరకడ, దావరడంగి, దేవతాడి, డావరడంగి అనంగా దేవతాళముబేళ్ళు. 


గిరక తాడు హింతాళమైబరగె తాడు 

తాదనంగ తాళనామముల్‌ దనగి తెనుంగు 

మీటి; ఖర్జూరమునకు కజ్టూరమనంగ 

నింక గజ్ఞూరమనంగ పేరీదనంగ. 119 


గిరకతాడు అన హింతాళముబేరు. తాడు, త్రాడు అన తాళముబేళ్ళు కజ్టూరము, 


గజ్ఞ్జారము, పేరీదు అనగా ఖర్జూరముబెళ్ళు. 


ద్వితీయ కాండము 145 


గీ. తుంట రసదాడి ముత్తెపుంబంట యించు 
చెజకు కన్నుల మ్రాననం జెల్లె పేళ్ళు 
నిక్షువునకు; నిక్ష్యగాఖ్యలెసయగ చెజకు 
కొనయనంగ వాడెదవయన కోమలాంగ. 120 


తుంట, రసదాడి, ముత్తెంపుబంట, ఇంచు, చెజకు, కన్నులమాను అన 
ఇక్షువుబేరు. చెజకుకొన, వాడెదవ అన అక్ష్యగ్రమునకుబేళ్ళు. 


క కవను కసవు గాదంబును 
గవతంబును పూరి పుల్లు గడ్డియనంగన్‌ 
భువి తృణమున కాఖ్యలు; కసు 
మవ టెల్లగు కాచగడ్డియగు శరమునకున్‌ 121 
కవను, కసవు, గాదము, గవతము, పూరి, పుల్లు, గడ్డి అన తృణము బేళ్ళు. 
కసుము, జిల్లు, కాచగడ్డి అనగా శరమునకుం బేళ్ళు. 
గీ. కుసుమ చందిరపూవన వెసకుసుంభ 
పుష్పమునకు నభిఖ్యలు భోగిశయన 
తెనుంగునను కోనచేరిక పలుకులుగల 


వరుసతోడ వనౌషధివర్లు ముగిసె. 122 
కునుమ, చందిరపూవు, అనంగా కుసుంభపుష్పము బేళ్ళు. 


వనౌషధివర్గు ముగిసెను 


సింహాదివర్లు 


ల్‌ 


తెజవాయిమెకమును తెలిమెకమును పచ్చ 
కన్నులమెకము సింగంబు బొబ్బ 

మెకము వెడంద మోముమెకము తెల్లమెకంబు 
మెకములటేండు నేనికలగొంగ 

బాకినోటిమెకంబు బాకినోటియు రెంట 
త్రాంగుడుతిందియునాంగ జడల 


146 ఆంధ్ర పద నిధానము 


మెకమన సింహంబునకు నభిఖ్యలుజెల్లె; 
కటకరంబు కడంతి కడతి నాంగ 


నమరె గంధర్వమృగమున కాఖ్యలగుచు; 

సివంగి మెకములతిండియు చివంగియును సి 

వంగియును సివ్వంగియును చివ్వంగియనంగ 

ధర తరుక్షువుపేళ్లొను దానవారి. 1283 


తెజవాయిమెకము, తెలిమొకము, పచ్చకన్నుల మెకము, సింగము, 


బొబ్బమెకము, వెడందమోముమెకము, తెల్లమెకము, మెకముల టేండు, ఏనికలగొంగ, 
బాకినోటిమెకము, బాకినోటి, రెంటత్రాగుడుతిండి, జడల మెకము అనంగతా 
సింహమునకుంబేళ్ళు. కటకరము, కడంతి, కడతి అనంగా గంధర్వ మృగముబేళ్ళు, 
సివగి, మెకములతిండి. చివంగి, సివంగి సివ్వంగి. చివ్వంగి అన తరుక్షవుబేళ్ళు. 


క. 


పులి మువ్వన్నె మెకము బె 

బ్బులియును పసితిండి కోలుపులి వాలము చా 

అలమెకము వేంగి దువ్వియు 

జలజాయతనేత్రయుగళ శార్జూలాఖ్యల్‌. 124 


పులి, మువ్వన్నెమెకము, బెబ్బులి, పసితిండి, కోలుపులి. వాలము. 


చాఅలమెకము, వేంగి, దువ్వి అనంగ శార్జూలముబేళ్ళు. 


క. 


చిబుతపులి చిబుతపురియన 

చిజుతయు పొన్నాడ దువ్వి చిన్నపులియనన్‌ 

వలెను చిత్రకనామము 

లజమరలేకయె మురారి యసురవిదారీ. 125 


చిజుతపులి, చిబుతపురి, చిజుత, పొన్నాడ, దువ్వి, చిన్నపులి అనంగా 


చిత్రకనామములగును. 


ఆ.వె. శరభమునకుపేళ్లు చౌగంటియనంగంజౌ 


గండ్లమెకమనంగం గలిగె; ఖడ్గ 
మృగముపేళ్ళు కటికెమెకమన నడిదపు 
మెకమనంగ నొప్పె మేఘవర్ణ. 126 


ద్వితీయ కాండము 147 


చాగంటి, చౌగండ్లమెకము అనంగా శరభమనకుంబేళ్ళు. కటిక మెకము, 
అడిదపుమెకము అనంగ ఖద్దమృగము పేళ్ళు. 


ఆ.వె. ఎలుంగుబంటి యెలుంగు నెల్లు నెలుగ్గొడ్డు 
పుట్టకూడుతిండి బొల్లిమోర 
మెకమువెనుక చూపు మెకము నేదడి లేదు 
పుట్టకాంపు భల్లమనకుపేళ్లు. 127 


ఎలుగుబంటి, ఎలుగు, ఎల్లు, ఎలుగ్గొద్దు, పుట్టకూడుతిండి, బొల్లిమోర మెకము, 
వెనుకచూపుమెకము, ఏదడి లేదు, పుట్టకాంపు అనంగ భల్లూకము పేళ్ళు. 


గీ. వాలుమెక మేకలీడును పందికొమ్ము 
కాండు చుల్లర మొంటరికాండు నొంటి 
కా డు ముట్టెమెకంబనం గలిగెపేళ్లు 
తెలుంగున వరాహమునకెౌను దేవదేవ. 128 


వాలుమెకము, ఏకలీడు, పంది, కొమ్ముకాండు, చుల్లరము, ఒంటరి కాండు, 
ఒంటికాండు, ముట్టెమెకము అనంగా వరాహమునకు పేళ్ళు. 


కం. ములుపంది యేదుపందియు 

సలు గాళుగ యేదనంగ శల్యకమునకా 

ఖ్యలు; గురుబోతన గవయం 

బలరెను కేసరియు రోహితాఖ్య మురారీ. 129 

ములుపంది, ఏదుపంది, సలుగు, అళుగ, ఏదు అనంగా శల్యకమునకు 
పేళ్ళు. గురుబోతు అనంగా గవయమునకు పేరు. కేసరి అనగా రోహితనామమగు. 
ఆ.వె. కారుపోతు దున్న కారెనుబో తెను 

బోతు పోతు దున్నపోతు దుంత 

నాంగ సౌరిభంబు; నక్క సగ్గారియు 

వజడు నరియడన శివకును పేళ్లు. 180 

కారుపోతు, దున్న కారెనుబోతు, ఎనుబోతు, పోతు, దున్నపోతు. దుంత 
అనంగా సైరిభము పేళ్ళు. నక్క సగ్గారి, వబడు, సరియడు అనంగా శివ అన 
జంబుకము పేళ్ళు. 


148 ఆంధ్ర పద నిధానము 


గీ. _ కొమ్మత్రిమ్మరి క్రోతింయయు కొమ్మమెకము 
చెట్టునట్టు మ్రాస్టిమ్మరి చింకిలిక్క 
తటుల మెకము మలమనికి తజులమోర 
మెకమనంగ వానరాఖ్యలు మేఘవర్ణం 181 
కొమ్మ తిమ్మరి, కోతి, కొమ్మమెకము, చెట్టునట్టు, మాన్చిమ్మరి, చింకిలిక్క 
తజులమెకము, మలమనికి, తజులమోరమెకము ఆనం వానరమునకుపేళ్ళు. 
గీ.  చెవులపిల్లి కుందేలును చెవులపోతు 
నాంగ కుందెలనంగ శశనామపంక్తి; 
చమరియగు జల్లిమెకమన సవరపు మెక 
మనంగం గుచ్చుల మెకమన నాఖ్యలు హరి. 182 


చెవులపిల్లి, కుందేలు, చెవులపోతు, కుందెలు అనంగా శశకమునకు పేళ్ళు. 
జల్లిమెకము, సవరపుమెకము, కుచ్చులమెకము అనంగా చమరీమృగముపేళ్ళు. 


ఆ.వె. లేటి యిల్టీ జింక లేడి మెకంబన 
హరిణమునకుం బేళ్లు; నాండుజింక 
నాంగ పిడిమెకంబునా లేటినా లేడి 
నాంగ స్రీహరిణమునకును బేళ్లు. 138 


లేటి, ఇట్టీ, జింక, లేడి, మెకము అనంగా హరిణము బేళ్ళు. ఆడుజింక, 
పిడిమెకము, లేటి, లేడి అనంగా స్రీహరిణముబేళ్ళు. 
క. కడం జనంగను కణంజనంగను 

కడితియునాంగ గణితియనంగా గోకర్ణం; 

బడకారు కొమ్ముమెకమును 

పొడలమెకము దుప్పియన చమూరువుపేళ్తౌ. 134 

కడంజు, కణంజు, కడితి, కణితి అనంగా గోకర్ణమృగముబేళ్ళు. కారు 
కొమ్ముమెకము, పొడలమెకము, దుప్పి అనంగా చమూరువుబేళ్ళు. 
గీ. మనును ముక్కొమ్ముమెకమును మనుమెకంబు 

మన్న నంగను బుష్యనామంబులయ్యె; 

చీలి నాసియు పిల్లినాం జెల్లెపేళ్లు 

ధరణి మార్జాలమునకును దానవారి. 135 


ద్వితీయ కాండము 149 


మను, ముక్కొమ్ముమెకము, మనుమెకము, మన్ను అనంగా బుష్యమృగము 


బేళ్ళు. చీలి, నాసి, పిల్లి అనంగా మార్జాలముబేళ్ళు. 


గీ. 


కమ్మపిల్లి కస్తురిపిల్లి కమ్మమెకము 

పునుంగుపిల్లియనంగను దనరెతెలుంగు 

నందు కస్తూరిమృగమున కాఖ్యలు; మెక 

మనంగ మెగమన మృగమున కాఖ్యలు హరి. 136 


కమ్మపిల్లి, కస్తురిపిల్లి, కమ్మమెకము, పునుంగుపిల్లి అనంగా కస్తూరిమృగము 


బేళ్ళు. మెకము, మెగము అనగా మృగముబేళ్ళు. 


పంచపాది. కొక్కునాంగను గరిమిడికొక్కు పంది 


కొక్కనంగ మూషికాఖ్యలైనిక్కె నెలుక 

యెలిక యన మూషకముపేళ్ళు చెలంగె; కొండ 

ముచ్చు కొండెంగయును కొండముసువు నాంగ 

దనరె ధరణి గోలాంగూలమునకుపేళ్లు. 187 


కొక్కు గరిమిడికొక్కు పందికొక్కు అనంగా మూషి కాఖ్యలు. ఎలుక, ఎలిక 


అన మూషకముబేళ్ళు. కొండముచ్చు, కొండెంగ, కొండముసువు అన గోలాంగులము 


బేళ్ళు. 


గీ. 


ఖురమగును గిట్ట దెక్కయు గొరిసె గొరిజ 

యనంగ; వాలంబునకు తోళయనంగ మట్ట 

నాంగ; రోమంధమును సేయునామసంజ్ఞ 

నెమరుపెట్టు నెమర్చును నెమరుచనంగ. 188 


గిట్ట, డెక్క గొరిసె, గొరిజ అనం ఖురమునకుబేళ్ళు. తోక, మట్ట అనగా 


వాలముబేళ్ళు. నెమరుపెట్టు, నెమర్చు, నెమరుచు అన రోమంధముసేయుటబేళ్ళు. 


క. 


150 


నెలత్రావుడనంగ వెన్నెల 

పులుంగనంగను చందమామపులుంగు చకోరం 

బలరెను; జక్కవయు గుడుసు 

పులుంగును జక్కువయు కోకమును నభిఖ్యల్‌. 189 


ఆంధ్ర పద నిధానము 


నెలత్రావుడు, వెన్నెలపులుంగు, చందమామపులుంగు అనంచకోరము పేళ్ళు. 


జక్కవ, గుడుసుపులుంగు. జక్కువ అనచక్రవాకముపేళ్ళు. 


గీ. 


పావురంబును కూకీయు పారువంబు 

పల్లటీ కూకియును నేలపల్లటీయు 

పావురాయి లకోరియు పార్వము బక 

దారినాంగను పారావతంబుపేళ్ల. 140 


పావురము, కూకీ, పారువము, పల్లటీ కూకి, నేలపల్లటీ, పావురాయి, లకోరి, 


పార్వము, బకదారి అనంగా పారావతముపేళ్ళు. 


క. 


పులుకాసిపులుంగు చదువుల 

పులుంగు చిలుక, రామతమ్మ పూవిల్గొరక 

త్తళమును చక్కెరతిండియు 

పలుకుందత్తడి యనంగబరగె శుకాఖ్యల్‌. 141 


పులుకాసిపులుంగు, చదువులపులుంగు, చిలుక, రామతమ్మ, పూవిల్గొరకత్తళము, 


చక్కెరతిండి, పలుకుందత్తడి అనంగా శుకమునకు పేళ్ళు. 


క. 


తలిరులతిండియనంగ కో 

యిలయనంగను కెంపుకంటి యెసయగగామతియు కో 

గెలయన పరితంబన కో 

వెలయన ననమేపరియనం బికమున కాఖ్యల్‌. 142 


తలిరుతిండి, కోయిల, కెంపుజంటి, కోగెల, పరితము, కోవెల, ననమేపరి 


అనంగా కోకిలముపేళ్ళు. 


ఆ.వె. గోరువంక గోర గొరువంక గోర్వంక 


సారె బట్టికాండు శారికయగు; 
వానకోయిలయును వాననెచ్చెలియన 
చాతకంబు పేళ్లు పాతకాంత. 143 


గోరువంక, గోర, గొరువంక, గోర్వంక, సారె, బట్టికాండు అనంగా శారిక 


పేళ్ళు. వానకోయిల, వాననెచ్చెలి అనంగా చాతకమునకుపేళ్ళు. 


ద్వితీయ కాండము 151 


ఆ.వె. 


అజ్జవాలు కోడియగు మెట్టవాల్‌ పిట్ట 
యనంగ కుక్కుటమున కాఖ్యలయ్యె; 
పెగ్గురును వలికియు బెగ్గురు వానకో 
యిలయు సారసమున కెసం౧ శౌరి. 144 


అజవాలు, కోడి, మెట్లవాల్‌పిట అనగా కుక్కుటము పేళ్ళు. పెగ్గురు, వలికి, 
జ ల ల ౧ 


బెగ్గురు, వానకోయిల అన సారసపక్షిపేళ్ళు. 


క. 


కలహంసాభిఖ్యలు హరి 

తెలుంగుననగు తూండుందింది తెలిపిట్ట యనం 

దొలకరిసూండును తెలినెటి 

పులుంగును మణతీవానజాలిపులుం గంచ యనన్‌ 145 


తూండుతిండి, తెలిపిట్ట, తొలకరిసూండు, తెలినెజిపులుంగు, వానజాలి 


పులుంగు, అంచ అనగా కలహంసము పేళ్ళు. 


ఆ.వె. 


రాజహంసమౌను రాయంచనా; టిట్టి 

భమునకాను లకుముకి; మజియును క 

పోతమౌను గువ్వ పొల్లపార్వ మ్మన; 

లావుకంబు పేరు లావుకయన. 146 
రాయంచ అన రాజహంసముపేరు. లకుముకి అన టిట్టిభముపేరు. గువ్వ, 


పొల్లపార్వము అన కపోతముపేళ్ళు. లావుక అనంగా లావుకము పేరు. 


గీ. 


బొల్లికోడియు బుడకోడి పుల్లకోడి 

గుడ్డంగి చిలవనా జలకుక్కుటాఖ్య 

లగును; గండభేరుండాఖ్యలగు నిరుదల 

పులుంగు దుగ మోములపులుంగు నలరె శౌరి. 147 


బొల్లికోడి, బుడకోడి, పుల్లకోడి, గుడ్డంగి, చిలవ అనంగా జలకుక్కుటము 


పేళ్ళు. ఇరుదలపులుంగు, దుగమోములపులుంగు అన గండభేరుండము పేళ్ళు. 


152 


నట్టువు పక్కినా నమిలినాంగను నమ్మియు కప్పుగొంతుమేల్‌ 

పిట్టయు నెమ్మినా నెమిలిపిట్టయనన్‌ పురిపుల్లునా మణిన్‌ 

నట్టుపులుంగు నెమ్మలియునాంగను పించెపుకుం చెపిట్టనా 
జుట్టుపులుంగునాంగ మధుసూదన బర్షికి నామధేయముల్‌. 148 


ఆంధ్ర పద నిధానము 


నట్టువుపక్కి నమిలి, నమ్మి, కప్పుగొంతు మెల్పిట్ట, నెమ్మి, నెమిలి, పురిపుల్లు, 
నట్టువులుంగు, నెమ్మలిపిట్ట, పించెపుకుంచెపిట్ట, జుట్టుపులుంగు అనంగా 
మయూరముపేళ్ళు. 


క. పించియమన పురియనంగా 
పించెంబన పింఛమునకు పేళ్లు; బకాఖ్యల్‌ 
కొంచయును కొక్కరాయన 
క్రాంచయనన్‌ వక్కుపులుంగు కొంగయన హరీ. 149 


పించియము, పురి, పించెము అనంగా పింఛమునకుపేళ్ళు. కొంచ, కొక్కరాయి, 
కొంచ, వక్కుపులుంగు, కొంగ అనంగా బకమునకుపేళ్ళు. 


గీ. కాకి గుమికాడనంగను కాకమునకు 
గలిగె; రావుల్లు రాబందు కంకమునకు; 
కోటడును గ్రుడ్లగూబయు కొరడు పలుగు 
పిట్టయన ఘూకమునకగు పేళ్లు శౌరి. 150 


కాకి, గుమికాండు అనంగా కాకమునకు పేళ్ళు. రాపుల్లు, రాబండి అన 
కంకము పేళ్ళు. కోటడు, (గుడ్డగూబ, కొరడు, పలుగుపిట్ట అనంగా ఘూకమునకు 
పేళ్ళు. 
గీ. పైండికంటియు సకినాలపక్కి గుబిలి 

గుమిలినాంగను కనకాక్షికమరె; గిజ్జి 

గాండు పచ్చపిట్టయు గిజగాడునా హ 

రీతి; తిత్తిరికినిపేరు తీతువనగ. 151 


పైడికంటి, సకినాలపక్కి గుబిలి, గుమిలి అనంగా కనకాక్షికి పేళ్ళు. గిజ్జిగాడు 
చ్చపిట్ట, గిజిగాడు అన హరీతముపేళ్ళు. తీతువు అనంగా తిత్తిరిపక్షిపేరు. 


es 


సీ  ఏటిరింతయనం గ నేట్రింతనాంగ మం 
గలపిట్ట నల్లచ్చిగా డనంగ 
నలరె; భారద్వాజమై భువి కుమ్మరి 
గువ్వ కాటుకపిట్ట అువ్వుంబులుంగు 
ఖంజరీటము; కంజు కౌంజు కముజన కపిం 


ద్వితీయ కాండము 153 


జలము; కేరజమన కేర్ణమౌను; 
జావడం బడుజును జాలియ నేలాయపు 
జాలె యోరణమును సాళువంబు 


సాళ్వమణుజును లగడును సారణంబు 

బాజు చెంచడము కురుజు బైరి వైల 

గిడ్డియును వేసడంబును గిద్దనంగ 

శ్యేనభేదంబులకుంబేళ్ళు శేషశయన. 152 


ఏటిరింత, ఏట్రింత, మంగలపిట్ట, నల్లచ్చిగాడు అన భారద్వాజ పేళ్ళు. 


కుమ్మరిగువ్వ, కాటుకపిట్ట, అువ్వుంబుల్డు అనంగా ఖంజరీటము పేళ్ళు. కంజు, కౌంజు, 
కముజు అనగా కపింజలము పేళ్లు. కేరజము అన కేర్ణముపేరు. జావడము, అడుజూ, 
జాలియ, ఏలాంపు, జాలె, ఓరణము, సాళువము, సాళ్వము, అణుజు, లగడు, 
సారణము, బాజు, చెంచడము, కురుజు, బైరి, వైల, గిడ్డి, వేసడము, గిద్ద, అనంగా 
శ్యేనవిశేషముల పేళ్ళు. 


స్పీ 


భరతపక్షికి పేళ్ళు బరగెను కూంకటి 
గుడ్డంగి కూంకటికువ్వె మజియు 
కూంకటి మూంగనాం గూదిను; కారండ 
వమునకు కన్నెలేడి మరికరడు 
కల్లేడునాంగను జెల్ల నింకను కళిం 
గము పేళ్ళు కైజన కైదునాంగ 
నుల్లంకి కక్కెర యుల్లాము చింద చీ 
పురుపిట్ట దోరువా పరజు చీంద 


యనంగ పక్షవిశేషంబులౌను, కంక 

ణాయి యోదెకొటుకు కంకణంబునోదె 

కొంగ యాడే లడెలునా విహంగపతిర 

థాంక! యగు జలపక్షిభేదాఖ్యలపని. 153 


కూంకటిగుడ్డంగి, కూంకటికువ్వె, కూంకటిమూంగ అన భరతపక్షికి పేళ్ళు. 


కన్నెలేడి, కరడు, కల్లేడు అనంగా కారండవముపేళ్ళు. కైజు, కైదు అనంగ 
కళింగపక్షికి పేళ్ళు. ఉల్లంకి, కక్కెర, ఉల్లాము, చింద, చీపురుపిట్ట, దోరువా, పరజు, 


154 


ఆంధ్ర పద నిధానము 


చీంద అన పక్షి విశేషములు, కంకణాయి, ఓదెకొజుకు, కంకణము, ఓదెకొంగ, 


ఆడేలు, అదెలు, అనంగా జలపక్షి విశేషములు. 


క. 


పిట్ట యనం బులుంగన నిరు 

పుట్టువు పక్మియన గుద్దుపుట్టవనంగ గూ 

డ్చుట్టువన గూడుకాన్సన 

దిట్టరి హరి! పక్షి పేళ్ళు తెనుగుంనవెలసెన్‌. 154 


పిట్ట, పులుంగు, ఇరుపుట్టువు, పక్కి గుడ్డుపుట్టువు, గూడ్చుట్టువు, గూడుకానుపు, 


గూడుకాన్సు, అనంగ పక్షికి పేళ్ళు. 


గీ. 


తేంటియును మొగరంబంబు తేనెతిండి 

జంటముక్కాలి తుమ్మెద సంజ్ఞ భ్రమర 

మునకు; మిడుంగుజు మిణుంగురుబురువు మిణుంగు 

అనంగ ఖద్యోతమున కభిఖ్యలు మురారి. 155 


తేటి, మొగరంబము, తేనెతిండి, జంటముక్కాలి, తుమ్మెద అనంగా 


భమరమునకు పేళ్ళు. మిదుంగుఖజు, మిణుంగుటుబురువు, మిణుంగుజు అన 
ఖద్యోతమునకు పేళ్ళు. 


గీ. 


గబ్బిడాయియు జిబ్బటీ గబ్బిలాయి 

జిబ్బడాయియు గబిలంబు గబ్బిలంబు 

తైలపాయి కభిఖ్యలై తనరె; నీవ 

యీంగ యన మక్షి కాఖ్యలౌ నింద్రరక్ష 156 


గబ్బిడాయి, జిబ్బటీ, గబ్బిలాయి, జిబ్బడాయి, గబిలము, గబ్బిలము అనంగా 


తైలపాయికకుపేళ్ళు. ఈవ, ఈగ అన మక్షికపేళ్ళు. 


క. 


ఉరిడె యనంగను కుమ్మరి 

పురుగన మృత్మీటమౌను; భువి రుల్లికపే 

రరయ యిలకోడి చిమ్మట 

పురవనంగను మతియు నీల పుర్వన శౌరీ. 157 


ఉరిడె, కుమ్మరిపురుగు అనంగా మృత్మీటము పేళ్ళు. ఇలకోడి, చిమ్మటపురువు, 


ఈలపుర్వు అన ర్సుల్లిక పేళ్ళు. 


ద్వితీయ కాండము 155 


ఆ.వె. పురుషమృగము పోతు; పురషపక్షికి పుంజు 


చెల్లు; పెంటి పిడియు స్రీమృగంబు; 
పెట్టనాంగ వెలసె పేరు స్ర్త్రీపక్తికి 
విమలకమలనేత్ర వేదపాత్ర. 158 


పోతు అన పురుషమృగముపేరు. పుంజు అనంగా పురుషషక్షికిపేరు. పెంటి, 


పిడి అనంగా స్రీమృగముపేర్లు. పెట్ట అనంగా స్రీపక్షికిపేరు. 


ఆ.వె. 


పిలుక కొదమ బోద పిల్లనా శిశువౌను; 

జోడు దొందు దోయి జోక కవయు 

యుగ్మమౌను; ద్వంద్వయుతమౌను జతగూడు 

పెంటిపడును మజియు దండకట్టు. 159 


పిలుక, కొదమ, బోద, పిల్ల అనంగా శిశువునకు పేళ్ళు. జోడు, దొందు, 


దోయి, జోక, కవ అన యుగ్మమునకు పేళ్ళు. జతంగూడు, పెంటిపడు, దండకట్టు 
అనంగా ద్వంద్వమగుట పేళ్ళు. 


క. 


దంటయు సంగడి జమిలియు 

జంటయు నుద్ది కవ నెట్టె జతయును గెడయున్‌ 

పొంటయనన్‌ సంగతమన 

మింటియడుగువేల్ప! తోంచె మిధునము పైళ్ళె. 160 


దంట, సంగడి, జమిలి, జంట, ఉద్ది, కవ, నెట్టె, జత, గెడ, పొంట, సంగతము 


అనంగా మిథునముపేళ్ళు. 


గీ. 


మిట్టిపడు, మిడిమేలంబు మిడిసిపడన 

నాంధ్రమున నుద్దమించుటకౌను; తొంగు 

నాం దొరంగన తొంగలినాంగ తొరంగు 

ననంగ వ్రాలన సండీర్ణమునకుబేళ్ళు. 161 


మిట్టిపడు, మిడిమేలము, మిడిసిపడు అనంగా ఉద్దమించుటపేళ్ళు. తొంగు, 


తొరంగు, తొంగలి తొరంగు, వ్రాలు అన సండీర్ణమునకుపేళ్ళు. 


156 


ఆంధ్ర పద నిధానము 


ఎగు రెవయు నుం కొడియు నెగ వెగయు దూంటు 

కొను నెగయు దెంచు పల్లటీల్లొనునెగయును 

మిట్టు పల్లటీల్‌ వైచును మిడియు పల్ల 

టీలుదాటన నుద్ద మాఖ్యాళి శౌరి. 162 


ఎగురు, ఎవయు, ఉంకు, ఒడియు, ఎగవు, ఎగయు, దూంటుకొను, 


ఎగయుదెంచు, పల్లటీల్లొను, ఎగయు, మిట్టు, పల్లటీల్యైచు, మిడియు, పల్లటీల్‌దాటు 
అనంగా ఉద్దమము (ప్రడీనము) పేళ్ళు. 


గీ. రెక్కచెట్టుప చట్టుప టెక్క రేకు 

గతి నెజినెరక గరుదభిఖ్యలగు; టేకు 

లాంక గోటాపనయు మతి యాకయనంగ 

పక్ష్మమగు; లావు లవిటినా బక్షతి యగు. 163 

రెక్క చెట్టుప, చట్టుప, టెక్క రేకు, గటి, నెటి, ఎరక అన గరుత్తుపేళ్ళు. 
టేకు, లాంక, గోటాపన, ఈంక అనంగా పక్ష్మముపేళ్ళు. లావు, లవిటి అన 
పక్షతిపేళ్ళు. 
గీ. ముక్కనంగ చంచువగు; నీంక చిక్కన నెటి 

యనంగ ఛదపాళిసంకీర్ణమగును; మేంత 

పొంగిలి యనంగ నాహారమునకుం బేళ్ళు; 

నారెనా గోరనంగ నఖ్యాఖ్యలౌను. 164 

ముక్కు అన చంచువుపేళ్ళు. ఈంకచిక్కు నెటి అనంగా ఛదపాళి సంకీర్ణము 
పేళ్ళు. మేంత, పొంగిలి అనంగా పక్షుల ఆహారముపేళ్ళు. ఆరె, గోరు అన నఖరము 
పేళ్ళు. 
గీ. అంతు రొదయు హళాహళి అంపనంగ 


కలకలధ్వని పేళ్ళు; అంపిలునన రొద 
సేయు అంతిల్లు నా ధ్వనిసేయుట; పొది 
పదువునా స్వజాతిగణంబు పరమపురుషు 165 


అంతు రొద, హళాహలి, జంపు అనంగా కలకలధ్వని పేళ్ళు. అంపిల్లు, 


రొదసేయు, అంతిలు అన ధ్వని సేయుట పేళ్ళు. పొది, పదుపు అన స్వజాతిగణము 


పేరు. 


ద్వితీయ కాండము 157 


ag 


రాశికి పేళ్ళు, కుప్పము, కుప్పతిల్లు కుప్పంగూర అన రాశింగూడు టకుపేళ్ళు. 


గీ. 


బేళ్ళు. 


158 


అట్టియ గుమి గమి యంట జంజా దాటు 
కూటువ కూటువు గుబురు గుమురు 
తుటుము తుట్టియ తొగ త్రుట్టియ తెగ తెవ 
దండు లోలా పరి దడము తుడుము 
కదుపు చేరువ తుట్టె గడ పొది బిందెంబు 
మూంక సంగడి పిండు ముంపు లేక 
తెరలిక దిమ్మన బరగె సమూహంబు; 
కుప్ప కూటువ కువ్వ లప్ప తెప్ప 
కుజుకు తిట్టయు దోరయు కువయు లోద్ద 
ప్రోవు ప్రోకయు వామియు ప్రోగనంగ 
నొప్పె రాశికి; కుప్పంబు కుప్పతిల్ల 
కుప్పంగూర యనంగ రాశిగూడుటకును. 


166 


అట్టియు, గుమి, గమి, అంటు, దాటు, కూటువ, కూటువు, గుబురు, గుమురు, 
తుటుము, తుట్టియ, తొగ, త్రుట్టియ, తెగ, తెవ, దండు, లోలా, పరి, దడము, 
తుడుము, కదుపు, చేరువ, తుట్టె, గడ, పొది, బిందెము, మూంక, సంగడి, పిండు, 
ముంపు, లేక, తెరలిక, దిమ్ము అనంగా సమూహముపేళ్ళు. కుప్ప, కూటువ, కువ్వ, 
లప్ప, తెప్ప, కుజుకు, తిట్ట, దోర, కువ, లోద్ద, ప్రోవు, ప్రోక, వామి, ప్రోగు అనంగా 


గబ్బులుంగన సకినాల [గగ్రద్దనాంగ 

సకినపు పులుంగనంగను శకునపక్షి 
భేదములకయ్యె తెలుంగున నాదితేయ 
దుర్గనుతపాద! సింహాదివర్గుముగిసె. 


167 


గబ్బులుంగు, సకినాల గ్రద్ద, సకినపుపులుంగు అనగా శకునపక్రివిశేష్యములకు 


సింహాదివర్లు ముగిసెను 


ఆంధ్ర పద నిధానము 


మనుష్యవర్లు 


క. మగదనంగను మగవాందన 
మగబుట్టువు మొగయనంగ మానిసియనంగన్‌ 
నెగడె మనుష్యులకును పే 
రగు; పజయన ప్రజకునామ మౌనుమురారిీ. 168 


మగండు, రూ॥మొగ, మగవాండు, మగబుట్టువు, మొగ మానిసి అనంగా 
మనుష్యుని పేళ్ళు. పజ అన ప్రజకుపేరు. 
సీ అతివ పొలంతుక యాండది యాండుది 
యాంటది యుగ్మలియన్ను కన్నె 
యింతి యువిద మెల్త యెలనాగ పయిదలి 
కొమ్మ కొమిరెకొమ యెమ్మెలాడి 
చెలియ గుబ్బెత చెలి చెల్వచేడియ చేడె 
చాన కన్నియ కల్కి చామ చెలువ 
తొయ్యలి నెలంతుక తోయలి పడంతుక 
నవలా నవల పాల్తి నాతి గోతి 
పడంతి తెజవ బోటి పైదలి నాతుక 
పొలంతుక నెలంతయు పొలంతి మగువ 
మెల్తుక పొల్తుక మెలంత మెలంతుక 
వలంతి విత్తరి లేమ వెలంది జోటి 


గీ. ముదిత ముద్దియ మడంతుక ముదియ మడంతి 
సకియ వెలందుక జోటిక సకి మడంతి 
యనంగ తెలుంగున స్త్రీలనామాళివెలసె 
భర్మమృదుచేల మునిలోల ధర్మశీల. 169 


అతివ, పొలంతుక, ఆండది, ఆండుది, అంటది, ఉగ్మలిక, అన్ను, కన్నె 
ఇంతి, ఉవిద, మెల్త, ఎలనాగ, పయిదలి, కొమ్మ, కొమిరె, కొమ, ఎమ్మెలాడి, చెలియ, 
గుబ్బెత, చెలి, చెల్వ, చేడియ, చేడె, చాన, కన్నియ, కల్కి చామ, చెలువ, తొయ్యలి, 


ద్వితీయ కాండము 159 


నెలంతుక, తోయలి, పడతు, నవలా, నవల, పొల్త, నాతి, గోతి, పడంతి, తెజవ, 
బోటి, పైదలి, నాతుక, పొలంతుక, నెలంత, పొలంతి, మగువ, మెల్తుక, పొల్తుక, 
మెలంత, మెలంతుక, వలంతి, బిత్తరి, లేమ, వెలంది, జోటి, ముదిత, ముద్దియ, 
మడంతుక, ముదియ, మడంతి, సకియ, వెలందుక, జోటిక, సకి, మడంతి అనగా 
స్రీలకుపేళ్ళు. 


స్ప 


అందకత్తె యొయారి యలరుంబోండి మిటారి 
యొయ్యారి యోయారి యొప్పులాడి 
కొమరాలు జవరాలు కుల్ములాదియు మచ్చి 
కంటి వాలుగకంటి కలువకంటి 
తెలిగంటి వాల్గంటి తీంగబోండియు లేడి 
కంటి యొప్పులకుప్ప క్రాలుంగంటి 
చిల్మలకొలికియు చిగురుబోడియు తమ్మి 
కంటియు లతకూన కపురగంది 


ముద్దులాడియు సింగారి ముద్దుగుమ్మ 

మించుబోడియు ననబోండి మెజుంగుబోణి 

చిన్నెలాడి యొజపులాడి వన్నెలాడి 

యనంగ స్రీవిశేషాఖ్యలౌ నమరవినుత. 170 


అందకత్తె, ఒయారి, అలరుబోండి, మిటారి, ఒయ్యారి, ఒయారి, ఒప్పులాడి, 


కొమరాలు, జవరాలు, కుల్ములాడి, మచ్చెకంటి, వాలుకంటి, కలువకంటి, తెలింగంటి, 
వాల్దంటి, తీగబోడి, లేడికంటి, ఒప్పులకుప్ప, క్రాలుంగంటి, చిల్మలకొలికి, చిగురుబోణి, 
తమ్మికంటి, లతకూన, కపురగంది, ముద్దలాడి, సింగారి, ముద్దుగుమ్మ, మించుబోణి. 
ననబోండి, మెజుంగుబోండి, చిన్నెలాండి, ఒఅపులాడి, వన్నెలాడి అనంగా స్తీ 
విశేషణనామములు. 


క. 


160 


అయిదువరా లైదువ ము 

త్తయిదువ ముతోయనంగ నగును చిరంట్యా 

హృయములిలు; పేరంటాలు న 

రయ జక్కిని నాంగ మృతచిరంటికభిఖ్యల్‌ 171 


ఆంధ్ర పద నిధానము 


అయిదవరాలు, ఐదువ, ముత్తైదువ, ముతో అనంగా సువాసినికి పేళ్ళు. 


పేరంటాలు, జక్కిని అనంగా మృతసువాసినికి పేళ్ళు. 


గీ. 


జాణత గయ్యాళి గయా లి జంత గట్టి 

వాయి గొంటియనంగ ధూర్తవధువగు; జవ 

రాలు నా జవ్వనియు కొమరాలనంగ 

యౌవనస్తీ కభిఖ్యలౌ నంబుజాక్ష 172 


జాణత, గయాళి, గయ్యాళి, జంత, గట్టివాయి, గొంటి అన ధూర్త స్త్రీ, 
జవరాలు, జవ్వని, కొమరాలు అనంగా యౌవనస్ర్తీ పేళ్ళు. 

ముగ్గ ముగుదయు ముద్దరాల్‌ ముగ్గపేళ్లు 

కన్నియ పడుచు చిజుతుక కన్నె గోల 

కన్యకాఖ్యలగును; వంజకత్తె గొంజ 

కత్తె గొద్దుది నా వంధ్య కమలనాభ. 1783 


ముగ్ధ, ముగుద, ముద్దరాలు అనంగా ముగ్ధకు పేళ్ళు. కన్నియ, పడుచు, 


చిజుతుక, కన్స గోల అనకన్యక పేళ్ళు. వంజకత్తె, గొంజకత్తె, గొద్దుకత్తె అనంగా 
వంధ్యకు పేళ్ళు. 


గీ. 


రాణివాసంబనంగను రాణివాసి 

యనంగ నంతఃపుర స్తీకి నలరెను; దొర 

సాని దేవేరి దేవెరి రాణి దుండి 

నాంగ రాజమహిషిపేర్లు నలిననాభ. 174 


రాణివాసము, రాణివాసి అనగా అంతఃపుర స్తీకి పేళ్ళు. దొరసాని, దేవేరి, 


దేవెరి, రాణి, దుండి అన రాజమహిషి పేళ్ళు. 


గీ. 


గట్టువాలన సైరంధ్రి; కుట్టనికిని 

కుంటనియు పొంతకత్తె నాంగూడె పేళ్లు; 

తాపికత్తియనాంగ సంధానవధువు; 

దొడవనాం౭గ కురూపియౌ జడధిశయన. 175 


గట్టువాలు అన సైరంధ్రిపేరు. కుంటని, పొంతకత్తె అన కుట్టనిపేళ్ళు. తాపికత్తె 


అనసంధానస్తీపేరు. దొడవ అన కురూపిపేరు. 


ద్వితీయ కాండము 161 


ఇలను హెగ్గడికత్తియ హెగ్గడియును 

పక్కిరాలు నంతఃపురపాలనియగు; 

చదుర చదురాలును సమర్థవధువుపేళ్ళు; 

దూతికకు జూజి యెడకత్తె ఖ్యాతిమీరె. 176 


హెగ్గడికత్తియ, హెగ్గడి, పక్కిరాలు అనంగా అంతఃపురపాలని పేళ్ళు. చదుర, 


చదురాలు అన సమర్దురాలిపేరు. జాజి, ఎడకత్తె అన దూతిపేర్లు. 


క. 


చెలికత్తె జోటికత్తియ 

చెలి సకియయు బోటికత్తె చెల్మివెలందియుం 

జెలిమరి గమికత్తియ సకి 

చెలంగెను సఖికాహ్వయములు శేషశయనా. 177 


చెలికత్తె, జోటికత్తియ, చెలి, సకియ, బోటికత్తె, చెల్మివెలంది, చెలిమరి, 


గమికత్తియ, సకి అనంగాసఖికి పేళ్ళు. 


గీ. 


పారికయు దాసురాలును బానిసయును 

తొత్తనంగ దాసియగు; తాంటకత్తె మోస 

కత్తెయన వంచనాకృతకాంత పేళ్లు 

కుంకయన బాలవిధవయౌ పంకజాక్ష, 178 


పారిక, దాసురాలు, బానిస, తొత్తు అనంగా దాసికి పేళ్ళు. తాంటకత్తె, మోసకత్తె 


అనంగా వంచనాకృత స్తీకిపేళ్ళు. కుంక అన బాలవిధవపేరు. 


క. 


మెలరి గరితయు క్రొత్తడి 

వాలెంబు పతివతయగు; బాలెంతయనన్‌ 

బాలంతరాలనంగ పురు 

టాలనంగ ప్రసూతకాఖ్యలగును ముకుందా. 179 


మేలరి, గరిత, క్రొత్తడి అనంగా పతివ్రతకుపేళ్లు. బాలెంత, బాలెంతరాలు, 


పురుటాలు అన ప్రసూతకు పేళ్ళు. 


గీ. 


162 


చెడిప దిచ్చరి నసగూటి చెడుగు బసివి 

అంకులాడియు అం౩త జాంగ ననుపు 

కత్తె విటుకులాడియు విటకత్తె అంకు 

టాలు మిండత జారిణికాఖ్యలు హరి. 180 


ఆంధ్ర పద నిధానము 


చెడిప, దిచ్చరి, నసంగూటి, చెడుగు, బసివి, అంకులాడి, అంకెత, జాంగ, 


ననుపుకత్తె, విటుకులాడి, విటకత్తె, అంకుటాలు, మిగండత అన జారిణిపేళ్ళు. 


క. 


తెనుంగుననగు మగడనంగను 

పెనిమిటియన సామియనంగ పెన్మిటియన టే 

డన నొడయండన నొడయుం 

డన భర్తకుపేళ్ళు వినుత హంసతురంగా. 181 


మగడు, పెనిమిటి, సామి, పెన్మిటి, టేండు, ఒడయండు, ఒడయండు అన 


భర్తకుబేళ్ళు. 


గీ. 


పేళ్ళు. 
పేళ్ళు. 
గీ. 


తండ్రి, 


ఆలు పెండ్లాము పెండ్ల మిల్లాలు గరిత 

రాణి ప్రోయాలనంగ భార్యకౌను; తోడి 

కోడ లేరాలు యాతాఖ్యకోటికగు; స 

వతియు సవతాలునాంగ సపత్సిశౌరి. 182 


ఆలు, పెండ్లాము, పెండ్లము, ఇల్లాలు, గరిత, రాణి, ప్రోయాలు అన భార్య 
తోడికోడలు, ఏరాలు అన యాతకుబెళ్ళు. సవతి, సవతాలు అన సపత్ని 


అమ్మ యమ యవ్వ యవ యప్ప యపయు తల్లి 

తాయి తలి నాంగ జననియౌ; తండ్రి యయ్య 

యప్ప యయ తండిరియు నప యబ్బ పితురుం 

దన బితృవు; (భ్రాతృవున కన్న యనయు శౌరి. 183 


అమ్మ, అమ, అవ్వ, అవ, అప్ప, అప, తల్లి, తాయి, తలి అని జననికిపేళ్ళు. 
అయ్య, అప్ప, అయ, తండిరి, ఆప, అబ్బ, పితరుంద అన జనకునకుం 


బేళ్ళు. అన్న అన అనంగ బ్రాతృనింబేళ్ళు. 


గీ. 


తోడబుట్టు తోంబుట్టు సైదోడు తమ్ముం 

డన సహోదరుండగు; నప్ప యక్క యపయు 

నాంగ జ్యేష్టభగిని పేళ్ళు; నాగశయన! 

దాది దాదిలియన స్తన్యదాయిజనని. 184 


ద్వితీయ కాండము 163 


తోడబుట్టు, తోంబుట్టువు, సైదోడు, తమ్ముడు అన సహోదరునింబేళ్ళు. అప్ప, 


అక్క ఆప అనంగా జ్యేష్టభగినిబేళ్ళు. దాది, దాదిలి అన ధాత్రికి పేళ్ళు. 


గీ. 


చెల్లియలును తోంబుట్టువు చెల్లె లాడు 

తోండు చెలియలు చెల్లె సైదోడనంగ 

సోదరికి పేళ్ళగును; తోండిచూలు తోండు 

నాంగ సహజన్మునకుపేళ్ళు నలిననాభ. 185 


చెల్లియలు, తోబుట్టువు, చెల్లెలు, ఆండుతోడు, చెల్లియలు, చెల్లె, సైదోడు 


అనంగా సోదరికి పేళ్ళు. తోండిచూలు, తోడు అనంగా సహజన్ములకుబేళ్ళు. 


క. 


పట్టి కొమారుడు కొమరుండు 

బొట్టె కొడుకు కుట్ట కూన బొట్టియండును తో 

పుట్టువు బిడ్డడు కుజ్జిడు 

బొట్టియ బిడ్డ యన వెలసె పుత్రుని పేళ్ళి. 186 


పట్ట, కొమారుండు, కొమరుండు, బొట్టె, కొడుకు, కుట్ట, కూన, బొట్టియండు, 


మేపుట్టువు, బిడ్డడు, కుట్టిడు, బొట్టియ, బిడ్డ అనంగా పుత్రునకుపేళ్ళు. 


గీ. 


కూతురు కొమార్త కొమరిత కూన కూంతు 
పట్టి మేపుట్టువు కొమారి బొట్టె యాండు 
బిడ్డ కన్నె కొమారిత బిడయనంగ 
(ట్‌ య 
జెల్లె పుత్రికాభిఖ్యలై శేషశయన. 187 


కూతురు, కొమార్త, కొమరిత, కూన, కూంతు పట్టి, మేపుట్టువు, కొమారి, 


బొట్టె, ఆండుబిడ్డ, కన్నె కొమారిత, బిడ్డ అనంగా పుత్రికకు పేళ్ళు. 


ఆ.వె. అల్లువాండనంగ నల్లుడనంగ జా 


మాతృసంజ్ఞ మామ మాతులుండు 
తాతనాంగ తం[డ్రితం[డ్రియనంగ పితా 
మహని కాఖ్యలౌ రమాహృదీశ. 188 


అల్లువాడు, అల్లుడు అనంగా జామాత పేళ్ళు. మామ అన మాతులునిపేరు. 


తాత, తండ్రితండ్రి అనంగా పితామహుని పేళ్ళు. 


164 


ఆంధ్ర పద నిధానము 


జగిలెడన సడ్డకుండన జగిలెకాండు 

నాంగ మరి తోండియల్లుండునాంగ షడ్డ 

కాఖ్యలౌ; బావ యన దేవరాఖ్య; వదినె 

నాంగ భాతృజాయ, మజందినాంగ స్యాల. 189 


జగిలడు, సడ్డకుండు, జగిలెకాండు, తోండియల్లుండు అన షడ్డకునిపేళ్ళు. 


బావ అన దేవరకు పేరు. వదినె అన (భ్రాతృభార్యకు పేరు. మటంది అన స్యాలనామము. 


గీ. 


ప్ర 
పేరు. 
గీ. 


చూలు వేంకటి కరువును చూండినాంగ 
గర్భిణికి పేళ్ళు; ప్రసవాఖ్య కానుపౌను; 
గర్భిణులయిచ్చలకు పెరు గంట్లమౌను; 
సంతనంగ సంతానమౌ సత్యశీల. 190 


చూలు, వేంకటి, కరువు, చూండి అనంగా గర్భిణికి పేళ్ళు. కానుపు అనంగ 


సవముపేరు. గంట్లము అన గర్భిణులయిచ్చకుపేరు. సంతు అనంగా సంతానము 


వెలసె బయ్యంకలనగ వేవిళ్లనంగ 

దౌహృదము; రజస్వలకగు తలగు ముట్టు 

చెజంగుమాయు నన గం బేళ్ళు జెల్లై మావి 

నాంగ గర్భాశయముపేరు నలిననాభ. 191 


బయ్యంకలు, వేవిళ్లు అనంగా దౌహృదముపేళ్ళు. తలగు, ముట్టు చెజంగు 


మాయు (బుతుమతి) అనంగా రజస్వలకుపేళ్లు. మావి అన గర్భాశయముపేరు. 


ఆ.వె. 


పాప బుడుత బిడ్డ పట్టి బురుక కందు 

కుట్టి కున్న సిసువు కూన నిసుగు 

నిసువునా శిశువగు; కసుగందు నెజగందు 

చూలి పూప తరుణ శిశువుపేళ్ళు. 192 


పాప. బుడుత, బిడ్డ, పట్టి, బురుక, కందు, కుట్ట, కున్న సిసువు, కూన, 


నిసుగు, నిసువు అన శిశువుపేర్లు. కసుగందు, ఎజగందు, చూలి, పూప అన తరుణశిశు 
వుపేళ్ళు. 


ద్వితీయ కాండము 165 


బొట్టెండు పిల్లకాయ చొటు బోడిక కొండొక పైద ఠరింగణా 
బొట్టియ పాపండున్‌ పడుచు బుర్మడుకొండికపిల్లగాడనన్‌ 
బొట్టెయనంగ చోజయన పూపయనంగను పిల్లండన్న నౌ 
పట్టియనంగ కుట్టిడన బాలునకాఖ్యలు హాటకాంబరా. 193 


బొట్టెడు, పిల్లకాయ, చొటు, బోడిక, కొండొక, పైద, రింగణా బొట్టియ, పాపడు, 


పడుచు, బుర్మడు, కొండిక, పిల్లగాడు, పొట్టెచోఆ, పూప, పిల్లడు, పట్టి, కుట్టిడు 
అనంగా బాలునకు పేళ్ళు. 


గీ. 


చన్గుడుచు గుడ్చు నిముకన స్తన్యపాన 

మౌను; తడవాడు దోంగు దోంగా పదోంగి 

యాడు నంబాడు తదవన నౌను జాను 

కరతలగమనమున కభిఖ్యలు మురారి. 194 


చన్గుడుచు, కుడుచు, నిముకు అనంగా స్తన్యపానము పేళ్ళు. తడవాడు, దోంగు, 


దోంగాడు, దోంగియాడు, అంబాడు, తడవు అనంగా జానుకరతలగమనముపేళ్లు. 


గీ. 


పారడయు నుగ్గుచిప్పయు పాలడయన 

సంజ్ఞయగు శివుస్వాదితశంబుకం బు 

నకును; బోరుకాడించన నామధేయ 

మౌ శిశుస్నానకృత్యం బహార్యభరణ. 195 


పొరడ, ఉగ్గుచిప్ప, పాలడ అనంగా శిశుస్వాదిత శంబుకము పేళ్ళు. 


బోరుకాడించు, రూ॥ బోర్మాడించు అనంగా శిశుస్నానకృత్యంబునకుపేరు. 


ఆ.వె. కొమరుందనమనంగ కొమరన తజఅపినా 


పాయమనంగ నీరుపాయమనంగ 
జవ్వనంబనంగ సరిపాయమనంగను 
గోవనాంగనౌను యౌవనంబు. 196 


కొమరుందనము, కొమరు, తటబిపి, పాయము, నీరుపాయము, జవ్వనము, 


సరిపాయము, గోవ అన యౌవనముపేళ్ళు. 


166 


ఆంధ్ర పద నిధానము 


పే 


గీ. 


ముదిమియనంగ కారనంగను 

ముదుసలినా ముసలినాంగ ముదుకయనంగన్‌ 

ముదినాంగను వృద్ధాప్యము 

పొదిగొనె; నన్నగళ యన నపుంసకుడు హరీ. 197 


ముదిమి, కారు, ముదుసలి, ముసలి, ముదుక, ముది అనగా వృద్ధాప్యము 


ళ్ళు. అన్నగళ అన నపుంసకునిపేరు. 


కోడెకాండన బోజుంగన కోడెనాంగ 

జుమ్మండన ననుకాందన జుమ్మకాండు 

నాం జెలువుండన మిండండు నాంగ వెచ్చ 

కాండు విటకాండునా విటాఖ్యలు ముకుంద. 198 


కోడెకాండు, బొజుంగు, కోడె, జుమ్మడు, నన్సుకాండు, జుమ్మకాండు, 


చెలువుండు, మిండడు, వెచ్చకాండు, విటకాండు అన విటునకు పేళ్ళు. 


గీ. 


తొత్తు వెలయాలు వేడుకకత్తె లంజ 

యాటవెలంది రోవెలదియు నాటకత్తె 

గడనకత్తె గణకత్తె పడపుంగొమ్మ 

వేల్చుబానిస లంజెత వేశ్య పేళ్ళు 199 


తొత్తు వెలయాలు, వేడుకకత్తె, లంజె, ఆటవెలంది, రోవెలంది, అటకత్తె, 


గడనకత్తియ, గణనకత్తె, పడపుంగొమ్మ, వేల్పుబానిస, లంజెత అన వేశ్యకుపేళ్ళు. 


గీ. 


తొంద తొందు లందయు దొద్దు తుందిలాఖ్య 

లౌను; బంబోతునా మొక్కండన బలసిన 

వాందనంగ స్టూలాంగుండౌ బక్కవాండు 

బక్కనాంగ కృశాంగుడౌ పద్మనేత్ర. 200 


తొంద, తొందు, లంద, దొద్దు అనంగా తుందిలునిపేళ్ళు. బంబోతు, మొక్కడు, 


బలసిననాండు అనంగా స్టూలాంగునిపేళ్ళు. బక్క వాండు, బక్క అన కృశాంగుని 


పేళ్ళు. 


ద్వితీయ కాండము 167 


ఆబూతికాండు తిండీ 

డాబూతీడు పెనుతిండి హాబూతియు నా 

నా బూతి తిండిపోతన 

నాంబడె నతిభక్షకునకు నాఖ్యలు శౌరీ. 201 


అబూతికాందు, తిండీడు. ఆబూతీడు, పెనుదిండి, హాబూతి, ఆబూతి, 


తిండిబోతు అన అతి భక్షకుని పేళ్ళు. 


క. 


వటువునకుపేళ్ళు. అవిటు, కొనటి అన అంగహీనుని పేళ్తు. 


క. 


పొటి రింగణా బుడుతయును 

గిటక పొదరు పొట్టి గుజ్జు గిడ్డ బుడుగనన్‌ 

వటునకు నభిఖ్య; లవిటుకో 

నటినా హరి యంగహీను నకు నామంబుల్‌. 202 


పొటి, రింగణా, బుడుత, గిటక. పొదరు, పొట్టి, గుజ్జు, గిడ్డ, బుడుగు అనంగా 


జ 


౧ 


చెవుటియన చెవుటివాయడన 

నవని బధిరునకు నభిఖ్యలగు; చీకనక 

న్నవిటియును గ్రుడ్జివాండన 

నవు నంధునకాహ్వయంబు లాంధ్రమున హరీ. 203 


చెవుటి, చెవుటివాండు అన బధిరునకుబేళ్ళు. చీకు, కన్నవిటి, గుడ్డి వాండు 


అనంగా అంధునకుపేళ్ళు. 


గీ. 


కుంటినా గుంటనంగ పిచ్చుకుంటనంగ 

కుంటు పిచ్చుక పిచ్చుక కుంటనంగ 

పంగువగు; నోరు మెంగయు ముంగ మూంగ 

యొడ్డినాంగను మూకాఖ్యలెసంగె శౌరి. 204 


కుంటి, కుంటు, పిచ్చకుంటు, కుంటు, పిచ్చుక, పిచ్చుకకుంటు అన పంగువు 


పేళ్ళు. నోరుమెంగ, ముంగ, మూంగ, ఎడ్జి అనంగామూకలపేళ్ళు. 


168 


నలుకువయన తెగులనంగా 

నలినా తెవులనంగ రోగ నామంబులగున్‌; 

తెలుంగున వెజ్జన వైద్యుం 

డలరెను; మందనంగ నౌష ధాఖ్య మురారీ. 205 


ఆంధ్ర పద నిధానము 


నలుకువ, తెగులు, నలి, తెవులు అనంగా రోగమునకు పేళ్ళు. వెజ్జు అనంగా 


వైద్యునకుబేరు. మందు అన జెషధముపేరు. 


ఆ.వె. 


వావి, 


బేళ్ళు. 


పాలివాండు దాయ పాలిచుట్టము పాలి 

పాలికాంపునాంగం బరగె జ్ఞాతి; 

వావిచుట్టటికము బంధుత్వమునకాను; 

వావి వరుస బాంధవక్రమంబు. 206 


పాలివాండు, దాయ, పాలిచుట్టము, పాలి, పాలికాంపు అనంగా జాతికి పేళ్ళు. 
చుట్టరికము, అన బంధువులపేర్లు. వావి, వరుస అన బాంధవ్య క్రమము 


బందువుడన చుట్టంబన 

బందుగుడన విందనంగ బహువచనంబుం 

జెందినచుట్టలు చుట్టా 

లుం దగు బంధువునకాఖ్యలును శ్రీరమణా. 207 


బందువు, చుట్టము, బందుగు, బవిందవు, చుట్టాలు, అన బంధువు నకుపేర్లు. 


మేనన మైనా నొడలన 

మేనాంగను బొందినాంగ మేయియు నోలం 

బౌనన దేహము పేళ్లగు 

దానవకులవన సమూహ దావానలమా. 208 


మేను, మై, ఒడలు, మే, బొంది, మేయి, ఓలము అనగా దేహమునకు 


జడనిధిశయనా! యుడువన 

నడయనంగా జోకయనంగ నౌ పొడవనంగన్‌ 

పొడయనంగా రూపనంగను 

వడసెను రూపంబుం బేళ్ళు వసుధ తెలుంగునన్‌. 209 


ఉడువు, ఆడ, జోక, పొడలు, పొడ, రూపు అనంగా రూపమునకుబేళ్ళు. 


ద్వితీయ కాండము 169 


ఆ.వె. పుట్టి పుణియ పునుక పుల్టియ నాంగ కపా 
లంబుపేళ్ళు; పోతరంబు మత్తు 
పీచ మామికయును పించంబు హామిక 
మంపు క్రొవ్వు నాంగ మదముపేళ్లు. 210 
పుట్టి, పుటియ, పునుక, పుల్టియ అనంగా కపాలమపేళ్ళు. పోతరము, మత్తు, 
పీచము, ఆమిక, పించము, హామిక, మంపు, కొవ్వు అన మదము పేళ్ళు. 
గీ. ఎముక యెమ్ముక యెమ్మును బొమికె బోయె 
ముడుసు నాంగ బహువచనమునను మక్కె 
లనంగ శల్యాఖ్యలౌ హృదయంబు పేళ్లు 
గుండెకాయ కందనకాయ గుండె యనంగ. 211 
ఎముక, ఎమ్ముక, ఎమ్ము, బొమికె, బోయె, ముడుసు, బ॥ మక్కెలు అనగ 
శల్యములపేళ్ళు. గుండెకాయ, కందనకాయ, గుండె అన హృదయముపేళ్ళు. 
కం. మూలుగనగ నెమ్మూటయు 
పూలుగునా జెక్కెమనంగ పూల్లును నెనడున్‌ 
వాలెంబు మజ్జమంబా; 
నీలాంగా! బక్కియనంగ నెగడె త్వ గాఖ్యల్‌. 212 
మూలుగ, ఎమ్మూట, పూలుగు, చెక్కెము, పూల్లు, నెనడు అన మజ్జము 
పేళ్ళు. బక్కి అన త్వక్కుపేరు. 
అడు గడ్డు మెట్ట యజ్ఞము 
నడువును హజ్జయన నంజయన నం్రికి ప 
ళ్లడరెను; మీగాలనంగను 
బడసె ప్రపదమునకుపేరు పంకజనాభా. 213 
అడుగు, అద్దు, మెట్ట, అజ్జ, అడువు, హజ్జ, అంజ అనంగా అంధఘికి పేళ్ళు. 
మీగాలు అనంగా ప్రపదముపేరు. 
క. కుడికాలు మించుకాలన 
బడె దక్షిణపాదమునకు; ప్రసృతము పేళ్లన్‌ 
బడసెను పిక్నయనంగ చిజు 
తొడనా జంగయన భువిని తోయజనాభా. 214 


170 ఆంధ్ర పద నిధానము 


కుడికాలు, మించుకాలు అన దక్షిణపాదముపే పర్లు. పిక్క చిజుతొడ, జంగ 


అనంగా ప్రసృతముపేళ్ళు. 


క. 


ముడుమనగంను మోకాలన 

నడరెను జానువున కాఖ్యలగుచు తెనుగునన్‌; 

తొడయనంగను కురువన మతి 

యొడినా నూరువున కాఖ్యలొప్పె మురారి. 215 


ముడుము, మోకాలు అన జానువునకుపేర్లు. తొడ, కురువు, ఒడియన 


ఊరువునకు పేళ్లు 


గీ. 


ఆరు నూగారు రోమాళికౌను; బొడ్డు 

పొక్కిలి యనంగ నాభియౌ; పొట్ట బొజ్జ 

కడుపు బొబి డొక్క బొజ్జయు కడ్పునాంగ 

గర్భమున కాఖ్యలైయొప్పె కమలనాభ. 216 


ఆరు, నూగారు అన రోమాలిపే పళ్ళు. బొద్దు, పొక్కిలి, అనగా, పేళ్ళు. పొట్ట, 


బొజ్జ, కడుపు, బొజ్జ, డొక్క బొజ్జ కడు అనంగా గర్భమునకుపే బళ్ళు. 


క. 


మడతయు మడుపును తతియును 

ముడుతయు నిత్యబహువచనమున స్రుక్కులనం 

బడె వళులకుపేళ్లున్‌, మొల 

నడుము కవును కౌను నడ్ము నాంగటిపేళ్ళా. 217 


మడత, మడుపు, తటి, ముడుత, బ॥ స్రుక్కులు అని వళులకుపే పళ్ళు. మొల, 


నడుము,కవును, కౌను, నడ్ము అన కటిపేర్లు. 


క. 


వెనునా వెన్నన వీంపన 

గను పృష్టము; కొప్పర మజకయు పుత్తయు మూ 

పన స్మంధముపే లుళ్లగు; పిజఖుం 

దన పిజి పిజ్ఞియన నగు నితంబము శౌరీ. 218 


వెను, వెన్ను, వీంపు అన ప పృష్టమునకుపే పర్లు. కొప్పరము, అఅక, పుత్త మూపు 


అనంగా స్మంధమునకుపేర్లు. పిఖుందు, పిటి, పిజ్ద అన నితంబమునకు పేళ్లు. 


ద్వితీయ కాండము 171 


చనునాం జన్నన గుబ్బయ 

నను చాచియనంగ బహువచనంబున పాలిం 

డన కుచసంజ్ఞయు; చనుమజ 

యన చూచుకవృత్తనీలమగు మధువైరీ. 219 
చను, చన్ను గుబ్బ, చాచి, బ॥ పాలిండ్లు అన కుచముపేర్లు. చనుమజ అన 


చూచుకము చుట్టువుండు నీలవర్ణమునకుపేరు. 


క. 


కామ బొగడ యంచును చ 

న్మోమును చన్మానయు బొడ్జె మొన చన్ముక్కున్‌ 

నామములు చూచుకమునకు 

సామజరాడ్వినుతనామ సంగరభీమా. 220 


కామ, బొగడ, అంచు, చన్నోము, చన్న్మొన, బొడ్జె, మొన, చన్ముక్కు అనంగా 


చూచుకమునకు బేర్లు. 


భువిని కోలెమ్ము నా పూసబొక్క కోలె 

ముకము నాకషేరువుపేళ్ళు; టిక మనగ గు 

దో పరితటి శల్వముచు; చంకము, మడిసందు 

చక్కిలియుం జంకిలియన కక్షంబు పేర్లు 221 


కోలెము, పూసబొక్క కోలెముక అన కశేరుపేర్లు. టికమన గుదోపరితటి 


శల్యము పేరు. చంక, మడిసందు, చక్కిలి చంకిలి అన కక్షము పేరు. 


గీ. 


అక్కనగ కౌంగిలియు బోరయనంగ టొమ్ము 

నాంగ వక్షంబు; పక్క యనంగనంక 

నాంగ నంచల బహువచనంబున ఇట్టి 

యలన పార్వంబునకుం బేర్లు జలజనాభ. 222 


అక్కు కౌంగిలి, బోర అంక, రొమ్ము, అంచల, బ॥ ఇల్టీయలు అనంగ 


పార్వంబునకుంబేళ్లు. 


గీ. 


172 


జబ్బ బుజ రెట్ట యెజక బుజమన భుజము; 

చెయ్యి చేం జెయికై చేయి చెట్ట కేలు 

కయి యనంగ బాహువునకు; ప్రగందమునకు 

దండచేయియు సందిలి దండనాంగ. 228 


ఆంధ్ర పద నిధానము 


జబ్బ, బుజ, రెట్ట, ఎఆఅక, బుజము అనగా భుజముపేర్లు. చెయ్యి, చే, చెయి, 
కై, చేయి, చెట్ట, కేలు, కయి అన బాహువుపేర్లు. దండచేయి సందిలి, దండ అనగా 
(ప్రగండముపేర్తు. 


గీ. _ కూర్చరంబు మోజెయ్యి; ప్రకోష్టమునకుం 
చేళ్ళు ముంగేలు ముంజెయ్యిం జెల్లెను; మణి 
బంధమగు మణికట్టన; పాణిపేళ్ళు 
కేలు క్రేంగయినాంగను నీలదేహ 224 


మోజెయ్యి అన కూర్చరము పేరు. ముంగేలు, ముంజెయ్యి ప్రకోష్ట్రము పేర్లు 
మణికట్టు అన మణిబంధము పేరు. కేలు, క్రేగయి అన పాణి పేళ్ళు. 


సి అంగుళసంజ్ఞ వేలనంగ వ్రేలనంగ; నం 
గుష్టంబుసంజ్ఞ యంగుటము బొటన 
వేలు పెద్దనట్రేలు వెలసె; తర్ణనినామ 
వివరంబు చూపుడువేలనంగ 
జుత్తనవేలన జుట్టన వ్రైలన; 
దనరె మధ్యాంగుళమునకు నడిమి 
ప్రే; లనామికసంజ్ఞ విలసిల్లై భువి; దబ్బ 
వే; లృనిష్టకమగు పిల్లవేలు 


గి. నాంగ చిజువేలు చిటికెన నాంగ; నఖము 
గోరనంగ పేరునాందె; నంగుష్ట తర్జ 
నికిని మధ్యభాగముపేరు నెగడె దనుజ 
వంశమర్దన యుప్పలవాయినాంగ. 225 


వేలు, వ్రేలు అన అంగుళముపేర్లు. అంగుటము, బొటనవేలు, పెద్దన ట్రేలు 
అన అంగుష్ట్రమునకుపేర్లు. చూపుడువైలు, జుత్తనటప్రేలు. జుట్టనువేలు, అన తర్జనికి 
పేర్లు. నడిమివ్రేలు అన మధ్యాంగుళము పేరు. దబ్బ(బ్రేలు అన అనామికముపేరు. 


పిల్లవేలు, చిజువేలు, చిటికిన అనగా కనిష్టమునకు బేర్లు. గోరు అనగా నఖము 
. ఉప్పలవాయి అనంగా అంగుష్ట... భాగమునకుపేరు. 


eb 


ద్వితీయ కాండము 173 


గీ. 


దోయిలియు పట్టిలియు నాంగ దోసిలియన 

నంజలికిపే పుళ్లు; కొడిదిలియన కొణిదిలి 

యనంగ చేరయునాం బ్రతాఖ్యలు; పిడికిలి 

గుప్పిలియు పిదినాంగ నికుబ్దమౌను. 226 


దోయిలి, పట్టిలి, దోసిలి అన అంజలికిపేర్లు. కొడిదిలి, కొణిదిలి, చేరయు 


ప్రతముపేర్షు. పిడికిలి, గుప్పిలి, పిడి అన నికుబ్దముకే పెర్లు 


క. 


పుడిసిడియన కమియనంగను 

కొడిదిలి యన కమికిలి యునువొణిదిలియనంగన్‌ 

బడసె ప్రసృతినామంబులు 

జడధితరంగగణశయన సారసనయనా. 2277 
పుడిసిడి, కమి, కొడిదిలి, కమికిలి, కొణిదిలి అనంగా ప్రసృతికి పేర్లు. 
శిరము తల యవుందల నాంగ శిరముపేళ్లు; 

వాయి నోరును వా నాంగ వక్రసంజ్ఞ 

యట్లు కుత్తిక గొంతుక యజు కుతికయు 

గొంతు మెడ యన గళమౌను కోమలాంగ. 228 


శిరము, తల, అవుంద అన శిరముపే పర్లు. వాయి, నోరు. వా అన వక్రముపేర్లు 


అట్బు, కుత్తిక, గొంతుక, అటు కుతిక, గొంతు, మెడ అన గళముపే పర్లు. 


క. 


ముకు ముక్కననాసికయగు 

మొకము మొగము మోమనంగ ముఖమౌ; పొటమున్‌ 

ముకుం జెమర చెరను పొడము 

న్ముకుంజెజమయుం బెరమ ఘ్రూణపుటమౌ శౌరీ. 229 


ముకు, ముక్కు అన నాసికపే పర్లు. మొకము, మొగము, మోము, అన 


ముఖముపేర్లు. పొటమునకు, తెమర, చెరమ పొడము, ముకుజెజమ (రూముకు) 
జెజమ అన నాసాపుటముపేర్లు. 


174 


సోణమనంగ నాసామూలమౌను; సోడు 

నాంగ చోడన నుచ్చియనంగ బ్రహ్మ 

రంధ్రమగును; మొక్కట్టన రాజులె భువి 

నాంధ్రమున ముఖవైఖరి కాఖ్య శౌరి. 280 


ఆంధ్ర పద నిధానము 


సోణము అన నాసామూలముపేరు. సోడు, చోడు, ఉచ్చి,.. బ్రహ్మరంధ్రము 


పేర్లు. మొక్కట్టు అన ముఖవైఖరిపేరు. 


క. 


పలుకప్పన పెదవియనం 

బలుందెరయన మోవినాంగ వాతెరయన ప 

ల్వలువయనంగ వా తెజయన 

నలినాయతనేత్ర యధర నామంబులగున్‌. 231 


పలుకప్పు, పెదవి, పలుదెర, మోవి, వాతెర, పల్వలువ, వాతెజ అనంగ 


అధరము పేర్లు. 


క. 


గరువనంగను చెక్కిలియన 

చెరపయు చెక్కంనగ చెంక చెంపయనంగన్‌ 

బరగె కపోలాఖ్యలు ని 

ద్ధర దాళువ దవుడ దౌడ తాలువు పేర్లున్‌. 232 


గరువు, చెక్కిలి, చెరప, చెక్కు చెంక, చెంప అనంగా కపోలాఖ్యల పేర్లు. 


దాళువ, దవుడ, దౌడ అన తాలువుపేర్లు. 


గీ. 


పణంతనా పడంతయు బహువచనమందు 

కటమరలునాంగ హనువౌను; గద్దువయన 

వెలసె చుబుకంబు; చెలిమెయు సెలవి సృక్వ 

మౌను; పలు పల్లు రదనాఖ్యలౌ మురారి. 233 


పణంత, పదంత, ఒ॥ కటమరలు, అనంగా హనువుపేర్లు. గద్దువయన 


చుబుకముపేరు. చెలిమె, సెలవి సృక్వముపేర్లు. పలు, పల్లు అన రదముపేర్లు. 


గీ. 


పేర్లు. 


నాలికయు నాలుకయు నాల నాంగ జిహ్వ; 

నొసలు నుదురన ఫాలాఖ్యలెసగె; చూడి 

కన్ను క నును నేత్రమౌ; కందెరయుయును 

రెప్ప రెప్పయు పక్ష్మాఖ్యలొ ప్పె శౌరి. 234 
నాలిక, నాలుక, నాల్మ అన జిహ్వకు పేర్లు. నొసలు, నుదురు లన ఫాలము 
చూడికి, కన్ను కను కన్‌, అన నేత్రము పేర్లు. చూడికి రెప్ప టెప్ప, అను 


పక్ష్మముపేర్లు. 


ద్వితీయ కాండము 175 


పాప యాబయు తారకాప్రతిమకాఖ్య 

తాను క్రేంగన్ను కడగన్న పాంగమౌను; 

బొమ్మ బొమయన భ్రూసంజ్ఞబొందెను; పెర 

యనం దృగంతర రక్తరేఖాఖ్య శౌరి. 235 
పాప, ఆబ అన తారకలోబింబములపేర్లు. కేంగ్రన్ను కడంగన్ను అన 


అపాంగముపేర్లు. బొమ్మ, బొమ, అన భ్రూవుపేర్లు. పెర అన కనుగ్రుడ్డు రక్తరేఖ పేరు. 


క. 


కనుకలి యన చూపనంగను 

కనుంబాటన చూడికియనం గనుపొడనాంగన్‌ 

గనుచూపన చూడ్మియనన్‌ 

దినకర తుహినాంశునేత్ర దృష్టికి పేర్ల. 236 
కనుకలి, చూపు, కనుంబాటు, చూడికి, కనుపొడ, కనుచూపు, చూడి అనంగా 


దృష్టికి పేర్లు. 


గీ. 


గొంతు గుంతయనంగ యతగుంతునాంగ 

వావికయునాంగ కంఠకూబరము; వీను 

నాంగ జానుగునాం జెవినాంగ లాంగ 

రియన కర్ణంబునకుపేర్లు కృష్ణవర్ణ. 237 
గొంతు, గుంత, అతగుంట, వావిక, అనంగ కంఠకూబరముపేర్లు. వీను, 


జానుగు, చెవి, లాంగరి అనంగా కర్ణము పేర్లు. 


గీ. 


గిల్లచూపును మెల్లయు గిల్లకన్ను 

నాంగ కేకరమౌను; కణంత కడంత 

యనంగ బువిని శిరపార్వమౌను; 

కొలికి నాసికాగ్ర భాగాక్షకోణంబు పేరు 238 


గిల్లచూపు, మెల్ల, గిల్లకన్ను అనంగా కేకరముపేర్లు. కణంత, కదతం అన 


శిరః పార్వముపేర్లు. కొలికి అనంగా నేత్రాగ్రముపేరు. 


క. 


176 


నెబికలనన్‌ నెరులనంగను 

వెజకలనం గురులనంగ వెండ్రుకలనంగన్‌ 

వజఅలెను కేశాభిఖ్యలు 

కఠివేలుప! బొచ్చు నింద్యగత రోమాళిస్‌. 239 


ఆంధ్ర పద నిధానము 


నెబికలు, నెరులు, వెజకలు, కురులు, వెండ్రుకలు, కేశములపేర్లు. బొచ్చు, 
అన నింద్యగతమైన రోమాళిపేర్లు. 


గ్‌. కురులు ముంగురులనగంను కుంతలములు 
వేనలియు కీలుజడనాంగ వేణిసంజ్ఞ; 
కూంకటియు పిల్లజుట్టన కాకపక్ష 


సంజ్ఞ; సిక సిగనా శిఖసంజ్ఞశౌరి. 240 
ఇ Ey 


కురులు, ముంగురులు, అన కుంతలములపేర్లు. వేనలి, కీలుజజడ ఆన 


౧ 


వేణి పేర్లు. కూకంటి పిల్లజుట్టు అన కాకపక్షముపేర్లు. సిక, సిగ అన శిఖకుపేర్లు. 


౧ 


గీ. _ కొప్పు వెద వేనలియు మూల క్రొవ్వెదయును 
తురుమునాంగను కబరియై వజలె; నూనె 
ముడియు వేనలినాంగ క్రొమ్ముడియు కీలు 
గంటనంగను ధమ్మిల్లమౌ కమలనాభ. 241 


కొప్పు, వెద, వేనలి, మూల, కొవ్వెద, తుజుము, అనంగా కబరి పేర్లు. 
నూనెముడి, వేనలి, క్రొమ్ముడి, కీలు; గంట అనంగా ధమ్మిల్లము పేర్లు. 


క. తొడవన నగయన సొమ్మన 

తొడువన రవణంబనంగ తొడ్వన్న మతిం 

దొడగన దొడ్డన తెలుగున 

నడరెను భూషణముపేళ్లు హాటకచేలా. 242 

తొడవు, నగ, సొమ్ము, తొడువు, రవణము, తొడ్వు, తొడుగు, తొద్దు అనంగా 
భూషణము పేర్లు. 
చ. కులగిరిధీర! కమ్మలును కుంటెనకుచ్చులు బావిలీలు జం 

పులు బవిరెల్‌ మణిన్‌ పడగపూలును పంజులకమ్మలింక గొ 

ల్సులు జుమికీలు ప్రోగులును లోలకులొంపులు గమ్మతీలుంప 

జులు మణికమ్మపంజులన సొంపుగ గస్త్రీతతి కర్ణభూషలౌ 243 

కమ్మలు, కుంటెనకుచ్చులు, బావిలీలు, జంపులు, బవిరెలు, పడగపూలు, 
పంజులకమ్మలు, గొలుసులు, జుమికీలు, ప్రోగులు, లోలకులు, లొంపులు, గుమ్మతీలు, 
పంజులు, కమ్మపంజులు అన స్తీ కర్ణభూషావిశేషములపేర్లు. 


ద్వితీయ కాండము 177 


ధర నాసాభూషకు ము 

కృరయన ముక్కజయు ముక్కుకమ్మియనంగ ముం 

గరయన ముకుపోగన బే 

సరియన నామాళిజెల్లె సారసనాభా 244 


ముక్కర, ముక్క, ముక్కుకమ్మి, ముంగర, ముకుపోగు, బేసరి అన 


నాసాభూషణము పేర్లు. 


క. 


నెలవంక సూనకము జా 

బిలిపువు చిన్నిపువును జడబిల రాకిడియుం 

దలమానికంబనంగను 

వెలసె శిరోభూషణాలి భేదములగుచున్‌ 245 


నెలవంక, సూనకము, జాబిలిపువు, చిన్నిపువు, జడబిల్ల, రాకిడి, 


తలమానికము, అన వేర్వేరు శిరోభూషణముల పేర్లు. 


క. 


ముంగామురారి కడియము 

ముంగామురువును మురుగును ముంగామురమున్‌ 

ముంగమురము సూడిగమును 

ముంగమురా మనంగకటకమునకునభిఖ్యల్‌. 245 


ముంగామురారి, కడియము, ముంగామురువు, మురుగు, ముంగామురము, 


ముంగమురము, సూడిగము, ముంగమురాము అనంగా కటకమునకుపేర్లు. 


గీ. 


బాజుబందులు పోంచీలు పట్టెలు మురి 
డీగొలుసులు నొత్తులును పాటీలు బొద్దు 
లనంగ హస్తభూషణములౌ; నంగుళీయ 
మునకునుంగ్రంబు నుంగరమును సికాయు. 247 


బాజుబందులు, పోంచీలు, పట్టెలు, మురిడీగొలుసులు, ఒత్తులు పాటీలు, 


బొద్దులు అన హస్తభూషణవిశేషములు ఉం(గము, ఉంగరము, సికా, అనగా 
అంగుళీకము పేర్లు. 


178 


ఆంధ్ర పద నిధానము 


ఆ.వె. అందెపాగడంబు నందియ పాడగ 
మనంగ నూపురాఖ్యలౌను; జంగి 
యలుననంగ బరుజులన గజ్జెలన కింకి 
ణికి నభిఖ్యలౌను నీలదేహ. 248 


అందె, పాగడము, అందియ, పాడగ అన నూపురముపేళ్ళు. జంగియలు, 
బరుజులు, గజ్జెలు అనంగా కింకిణినామములు. 


ఆ.వె. సరిగె యెత్తు మాలె సరి సోంగుక్రోవయు 
దండ తావళంబు దామమౌను; 
తాళి, పతక మింక తాళలీయనంగను 
తరళమునకుబేళ్లు పరమపురుష 249 
సరిగె, ఎత్తు, మాలె, సరి సోంగు, క్రోవ, దండ, తావళము అన నామము 
పేళ్ళు. తాళి, పతకము, తాళీ లన తరళము పేళ్ళు. 
గీ.  చెంపసరి గౌడసరమును చెంపకల్లి 
నాంగ పడగలదండ బన్నసరి ముత్తె 
సరియు హారవిశేషముల్‌; విరిసరియును 
మాలె దందయునాం బుష్పమాల శౌరి. 250 
చెంపసరి, గౌడసరము, చెంపకల్లి, పడగలదండ, బన్నసరి, ముత్తెసరి అనంగా 
హారవిశేషముల పేళ్ళు. విరిసరి, మాలె, దండ అన పుష్పమాలిక పేళ్ళు. 
క.  నేవడమన మానికపుం 
దావడమన బన్నసరము నా గుబ్బసరిన్‌ 
నేవళమన నేహారము 
నా విలసిల్లై మణిహారనామములు హరీ. 251 
నేవడము, మానికపుందావడము, బన్నసరము, గుబ్బసరి, నేవళము, నేహారము 
అన మణిహారముపేళ్ళు. 
క. _ సరిపణి యుత్తండములున్‌ 
సరిపెణ యును నానుక్రోవి సరదు సరిపణీ 
పరగెను భువి తెలుంగున హత 
మురగళభూషావిశేషముల నామంబుల్‌. 252 


ద్వితీయ కాండము 179 


సరిపణి, ఉత్తండములు, సరిపేణ, నానుక్రోవి, సరదు, సరిపణి లనంగా 
కంఠభూషణవిశేషముల పేళ్ళు. 


క. కరినుత మొడ్డాణమున క 
మరు నొడిదారంబు తీయగ మత్‌ మొలనూల్మ 
మ్మరు మొలక ట్టొడిక ట్టన 
హరువుగ తెలుంగునను మేఖలాఖ్యలు ధరణిన్‌. 258 


ఒద్దాణము, కమరు, ఒడిదారము, తీగ, మొలనూలు, కమ్మరు, మొలకట్టు, 
ఒడికట్టు అన మేఖల పేళ్ళు. 


గీ. హవణికయనంగ కైసేతయనంగ నొప్పి 
దంబు సింగారము కయిసేతయన పాట 
న యన హవణింపు నాంగను నలిననాభ 
యాంధ్రమున నలంకారాఖ్య లలరెభువిని. 254 


హవణిక, కైసేత, ఒప్పిదము, సింగారము, కయిసేత, పాటన, హవణింపు 
అనంగా అలంకారమునకు పేళ్ళు. 


ఉ. పావడ బట్ట కప్పడము వల్వము పుట్టము దుస్తు పాంత హే 
రావళి చీర హేరవళి ప్రాంతయు వీణము కోక వల్వ సే 
లా వలువంబు వల్వు కపళంబును సుగ్గడితం బనంగ టై 
ర్లా వనజాక్ష వస్తమున కాంధ్రపదావళి నిద్ధరాస్థలిన్‌. 255 


పావడ, బట్ట, కప్పడము, వల్వము, పుట్టము, దుస్తు, పాంత, హేరావళి, చీర, 
హేరవళి, ప్రాత, వీణము, వీణాము, కోక, వల్వ, సేలా, వలువము, వల్వు, కపళము, 
నుగ్గడితము, అనంగా వస్త్రముల పేర్లు. 
క. జరి జలతారును తగటీ 

జరబాజును తగటు తగటి జంటీయు జరీ 

బురుసా మాతావి సరిగ 

జరతయు నాంగనక తంతు సంజ్ఞలు శౌరీ. 256 

జరీ, జలతారు, తగటీ, జరబాజు, తగటు, తగటి, జంటీ, జరీ, బురుసా, 
మాతావి, సరిగ, జతర అనంగా కనకతంతువుపేళ్ళు. 


180 ఆంధ్ర పద నిధానము 


ag 


కుతినీయు పట్టును బతినీ యనంగ కౌ 
శేయ నామంబులై చెలంగ; తాపి 
తా వెలిపట్టును తాపిత నా శ్వేత 
కౌశేయమున కభిఖ్యలగు; నెట్టి 
పట్టు బుర్చా రక్తవర్ణకౌశేయమై 
తనరెనుపేళ్లు; మాందాళి మాడ 
ళంబును మాదావళంబు మాదావళి 
పచ్చపట్టన పీతవర్ణచీన 
చేలమగు; సకలాతును సాలువయును 
సాలు సాల్వయు రాంకవాఖ్యాళకియౌను; 
రేంటమన గెంటమనంగను రెంటమనంగ 
ద్వంద్వ తంత్వంబరముపేళ్లు దానవారి. 257 


కుతినీ, పట్టు, బతినీ అన కౌశేయముపేళ్ళు. తాపితా, వెలిపట్టు తాపిత అనంగా 


శ్వేతకౌశేయము పేళ్ళు. ఎజ్జపట్టు బుర్సా (రూ) బురుసా అనంగా రక్తకౌశేయము 
పేళ్ళు. మాందాళీ, మాదళము, మాదావళము, మాదాళి, పచ్చపట్టు అనంగ 
పీతకౌశేయముపేర్లు. సకలాతు, సాలువ, సాలు, సాల్వ, అనంగా రాంకవముపేర్లు. 
రేంటము, గెంటము, రెంటము అనంగా జమిలినేత ద్వంద్వతంత్వంబరము పేర్లు. 


క. 


కంబళియన గొంగడియన 

కంబడియన వెలసెపేళ్లు కంబళమునకున్‌ 

శంబరరిపుజనకా మో 

దంబున నేరాజు కనక తంత్వంబరమౌ. 258 


కంబళి, గొంగడి, కంబడి అనంగా కంబళముపేర్షు. నేరాజు అనంగా 


కనకతంత్వంబరము పేరు. 


గీ. 


దట్టమనం గాగరయు నంగదట్టమనంగ 

పావడయన తాబందన పరికిణియని 

యనంగ నెజికయు చల్లాడమనంగ నొప్పె 

వలిభయుత వలయాకార వస్త్రమునకు. 259 


ద్వితీయ కాండము 181 


దట్టము, గాగర, అంగదట్టము, పావడ, తాబందు, పరికిణి, నెజిక, చల్లాడము 


అనంగా వలిభయుతవలయాకారవస్తమున (లంగా.) కు పేర్లు. 


పం.గీ. చీర దువ్వల్వ కోక జేబు జీబు 


నాంగ స్తీ బంధనాంబర నామములగు; 

కుప్పసము చన్నుకట్టును కువసము చను 

గప్పుచన్మజఖువును జిక కంచెలయును 

అవిక నాం గంచుకముపేళ్లు భవవినాశ. 260 


చీర, దువ్వల్వ, కోక, జేబు, జీబు అన స్త్రీలు ధరించు వస్ర్రముపేర్లు కుప్పసము, 


చన్నుగట్టు, కువసము, చనుగప్పు, చన్మజుపు, జైక, కంచెల అవిక అన కంచుకముపేర్షు. 


క. 


వలిపంబన కోకయనన్‌ 

జిలుగన సాలువమనంగ జిల్లనంగ మటథిన్‌ 

వెలిపంబన వలువయనం 

గులపర్వతధర భువిని దుకూలముపేర్లు. 261 


వలిపము, కోక, జిలుగు, సాలువము, జిల్లు, వెలిపము, వలువ అనంగా 


దుకూలముపేర్షు. 


గీ. 


దుప్పటియు దుప్పటీయన దువ్వలువయు 

బైరవాసంబునాంగ జామారునాంగ 

నౌను సెల్లాయు పోరువయనంగ దుప్ప 

టంబనంగ నుత్తరీయమౌ నంబుజాక్ష 262 


దుప్పటి, దుప్పటీ, దువ్వలువ, బైరవాసము, జామారు, సెల్లా, పోరువ, 


దుప్పటము అనంగా ఉత్తరీయముపేర్లు. 


గీ. 


వసుధ చింగననిత్యైకవచనమందు 

నెతీయు నెజికయు పింజెనా నిత్యబహువ 

చనమునందున కదబుకుచ్చెళ్ళు ననంగ రింగు 

లనంగ వలిభాహ్వయంబులు వనజనాభ. 26౩ 


చింగు, నిత్యేకవచమున నెలటి, నెటిక, పింజె, నిత్యబహువచనమున 


కుచ్చెళ్ళు, రింగులు అనంగా వలిభముల పేళ్ళు. 


182 


ఆంధ్ర పద నిధానము 


గీ. పయంట పయ్యెంట పయ్యెద పైంట పయింట 
చెలంగె నంశుకమై; కొంగు చెంగును చెజిం 
గనంగ చేలాంచలము; నీవికాఖ్యలౌను 
భువి వలపుకీలు గనయంబు పోంకముడియు. 264 


పయంట, పయ్యెంట, పయ్యద, పైంట, పయింట, అన అంశుకముపేర్తు. 
కొంగు, చెంగు, చెజంగు, అన చేలాంచలముపేళ్ళు. వలపుకీలు, గనయము, పోంకముడి 
అనంగా నీవికిపేర్లు. 


గీ. బొట్టు తిలకంబగు; పుదియబొట్టు నూర్ధ్వ 
పుండ్రమౌ; మోదమన జలపోత నాంగ 
నౌను జంటీయు స్వర్ణలేష్యంబు లత్తు 
కయన పారాణినా నలక్తకము శౌరి. 265 


బొట్టు అనంగా తిలకముపేరు. పుదియబొట్టు అన ఊర్థ్వపుండ్రముపేరు. 
మోదము, జలపోత, జంటీ అనంగా స్వర్ణలేప్యము (మొలామ) పేర్లు. లత్తుక, పారాణి 
అన అలక్తకముపేర్షు. 


క. _ పదకయు పానుపు పజపును 

దడిబంబును మెత్త సెజ్జ తలివంబు మణిన్‌ 

పడకయు పక్నయు పజుపన 

నడరెను శయ్యాఖ్యలగుచు నంబుజనాభా. 266 
పడక, పానుపు, పజపు, దడిబము, మెత్త, సెజ్జ, తలివము, పడక, పక్క 
అన శయ్యకుపేర్లు. 


es 
ట్ర 
(ట్‌ 


ON 


అరపయు కంకటి కంగటి 

పరియంకము పానుపనంగ పర్యంకంబౌ; 

నరయంగ మంచము పదకయు 

పరగ తెలుంగునందు స్వల్ప పర్యంకంబౌ 267 


అరప, కంకటి, కంగటి, పరియంకము, పానుపు అన పర్యంకముపేర్లు, 
మంచము, పడక అనంగా స్వల్పపర్యంకముపేర్లు. 


ద్వితీయ కాండము 183 


తేండు తెన్నుందు తొన్నుండు తెండు తొంగు 

పండు పన్నుండు పవళించు పవ్వలించు 

పవ్వడించు పరుండును పండుకొనన 

వెలసె శయనించుటకు పేళ్లు వేదవేద్య 268 


తేండు, తెన్నుండు, తొన్నుండు, తెండు, తొంగు, పండు, పన్నుండు, పవళించు, 


పవ్వళించు, పవ్వడించు, పరుండు, పండుకొను అన శయనించు పేర్లు. 


క. 


దేరా గొల్లెన వీడు గు 

డారము గూడారమును గుడారును మజియున్‌ 

దేరీజ చప్పరము గూ 

డారును వేలంబునాం బటకుటీరంబా. 269 


డేరా, గొల్లెన, వీడు, గుడారము, గూడారము, గుడారు, దేరీజ చప్పరము, 


గూడారు, వేలము అనంగా పటకుటీరముపేర్లు. 


గీ. 


పృథ్వి నవగోజ పెన్వీడు పెద్దవేల 

మనం మహద్దూష్యమౌను; జవనిక గండ 

వడము తెరయనంగా కాండపటమగు; పట 

కుడ్యమునకు సరాతియౌ కోమలాంగ. 270 


నవగోజ, పెన్వీడు, పెద్దవేలము అనంగా మహద్దూష్యముపేర్లు. జవనిక, 


గండవడము, తెర అనంగా కాండపటమునకుపేర్లు. సరాతి అన పటకుడ్యముపేరు. 


క. 


184 


వనరుహలోచన యుల్లడ 

యనంగను మేల్మట్టునాయగ నగు చందువనాం 

గను చందువా యనంగ తెలుం 

గున నుల్లాభంబు పేళ్లు కుంఖినివెలసెన్‌. 271 


ఉల్లడ, మేలుకట్టు, చందువ, చందువా అనంగా ఉల్లాభము పేళ్ళు. 


తలయంపి జీవపటమును 

తలాడయును బిల్లదిండు తల్లడ ద్రిండుం 

దలగడయు బటువువిళ్లయు 

నలరుచు నుపధానమౌను హాటకచేలా 272 


ఆంధ్ర పద నిధానము 


తలయంపి, జీవపటము, తలాడ, బిల్ల, దిండు, తల్గడ, ద్రెండుం తలగడ, 


బటువుబిళ్ల, అన ఉపధానముపేళ్లు. 


పం.గీ. 


ఒఅగుబిల్ల దురాడంబునొరగు బిల్ల 

యొజగు బాలీసు లోడన నొప్పె మత్త 

వారణముపేళ్లు; తెలుంగునవజలెను తల 

యంపినాంగను తల్లంపియన తలాంపి 

యనశిరస్థాఫనమున కాఖ్యలౌను శౌరి. 2783 


ఒజగుబిల్ల, దురాడము, ఒరగు, బిల్ల, ఒజగుబాలీసు, తోడు అనంగా 


మత్తవారణము పేళ్ళు. తలయంపి, తల్లంపి, తలాంపి అనంగ శిరన్థానమునకు 


పేళ్ళు. 
క 


గంబురమును చలియిసుకయు 

గంబూరము కప్పురంబు కప్రము నెలయున్‌ 

గంబూర గంబురాయును 

గంబుర కపురంబనంగ కర్పూరంబౌ 274 


గంబురము, చలియిసుక, కంబూరము, కప్పురము, కప్రము, నెల, గంబూర, 


గంబురా, గంబుర, కపురము అన కర్పూరముపేర్లు. 


క. పునుంగనంగ నిజ్దిగోరజ 

మనంగ మెకపుబామనంగ నగు కస్తురినాం 

ళను ఒంకపాొక్కిలి యన 

గను కసూరికిని పేర్లు కాంచనచేలా. 

పునుంగు, ఇల్టిగోరజము, మెకపుబాము, కస్తురి, ఒంకపొక్కిలి అనంగా 
కసూరి పేళ్లు. 
గీ. గందము మలాక, వేదన చందనంబు; 


పచ్చకప్పురమన నెలవత్తినాంగ 
నగు భువి నుహత్మృర్పూర; మార్టచూర్ణ 
మునకు బగ్గుండినాం గులాలనంగ శౌరి. 276 


ద్వితీయ కాండము 185 


గందము, మలాక, వేదు అన చందనముపేళ్ళు. పచ్చకప్పురము, నెలవత్తి 


అనంగా మహోత్మర్ఫూరము పేళ్లు, బగ్గుండి, గులాలు అనంగా ఆర్జచూర్ణమునకు 


పేళ్ళు. 
గి. 


అత్తరన కమ్మనూనెనా నత్తరు వన 

నంబరన తావినూనియయన ప్రబోధ 

నంబు; పూనీరు పన్నిరునా హిమాంబు 

వౌను; కొడి యన దీపశిఖాఖ్య శౌరి. 277 


అత్తరు, కమ్మనూనేె, అత్తరువు, అంబరు, తావినూనె అన ప్రబోధనము 


పేళ్లు. పూనీరు, పన్నీరు అన హిమాంబువుపేళ్లు. కొడి అనంగా దీపశిఖకుపేరు. 


క. 


చెందిరమన చందురమన 

సిందురమన చంద్రమనంగ సిందూరము పెం 

పొందెను; పీంటయనంగ పే 

రొందెను పీఠంబు భువిని యురగశయానా. 278 


చెందిరము, చందురము, సిందురము, చంద్రము అనంగా సిందూరము 


పేళ్ళు. పీంట అన పీఠముపేరు. 


పం.గీ. 


దివియ దిబ్బెంబు దీవియ దివ్వెయు దివె 

దివ్య జోతియనంగను దీపమౌ; జ 

వాజినా జవాదియన జవ్వాజినా జ 

వాదు జవ్వాదు నాంగ జవ్వాదియనంగ 

సంకుమదమున కాఖ్యలౌ సారసాక్ష్మ 279 


దివియ, దిబ్బెము, దీవియ, దివ్వె, దివె, దివ్య, జోతి అన దీపముపేర్లు. 


జవాజి, జవాది, జవ్వాజి, జవాదు, జవ్వాదు, జవ్వాది అన సంకుమదముపేర్లు. 


గీ. 


186 


తమ్ములపుటాకు తెలనాకు తములపాకు 

కమ్మెరాకును తెల్లనా కిమ్మహినగు 

నాగవల్లీదళంబు; తద్భాగబంధ 

నమగు మావటమన మోద నాంగ శౌరి. 280 


ఆంధ్ర పద నిధానము 


తమ్ములపుటాకు, తెలనాకు, తములపాకు, కమ్మెరాకు, తెల్లనాకు అన 
నాగవల్లీదళముపే పెర్లు. మావటము, మోద అన తద్భాగబంధనము (తములపాకులకట్ట) 
పేరు. 


గీ.  అడపమన సంబెళయన వక్కాకుసంచి 
యనంగ తాంబూలపట పేటికౌను; తబుకు 
కంపెయును జాలవల్లిక కుంపెయనంగ 
నలరౌ తాంబూలవాత్రాఖ్యలగుచు శౌరి. 281 


అడపమ, సంబెళ, వక్కాకుసంచి అనంగ తాంబూలపట పేటికకుపే పర్లు. 
తబుకు, కంపె, జాలవల్లిక, కుంపె అన తాంబూల పాత్రమునకుంపేర్లు. 


క.  విడెమును తములము వీడెము 
విడియంబును తమ్ములంబు విడ్యమును మటథిన్‌ 
విడియము వీద్యము వక్కా 
కడరెను తాంబూలమునకు నాఖ్యలు శౌరీ. 282 


విడెము, తమలము, వీడెము, విడియము, తమ్ములంబు, విడ్యము, విడియ, 
వీద్యము, వక్మాకు అన తాంబూలముపేర్లు. 


గీ. పృథ్వి తాంబూలవస్తు కల్పితగుళికకు 
కవిరి యన కైరవడియన గల్లెపే పర్లు; 
పడిగమును తమ్మపడిగంబు పడిగ తమ్మ 
తసుకు కాళంజినాంగ పతద్దహణము. 283 


కవిరి, కైరవడిఅనంగా తాంబూలవస్తుకల్పితగుళికకు పేర్లు. పడిగము, 
తమ్మపదిగము, పడిగ, తమ్మతసుకు, కాళంజి అన పతద్దహణముపేర్లు. 


క. ఆకొత్తన నడకొత్తన 
పోంకొత్తన శంకులయగు; భువి వక్నయనన్‌ 
పోంకయు వాసారంబన 
శ్రీకర పూగంబుపేళ్ళు చెలంగె తెనుంగునన్‌ 284 


ఆకొత్తు, ఆడకత్తు, పోకొత్తు అన శంకులకుపే పర్లు. వక్క పోక, వాసారము 
అనంగ పూగమునకు పేర్లు. 


ద్వితీయ కాండము 187 


జోటిపని పైసరంబును 

కూటమి మసకంబు రంతు గూడ రతికిపే 

రౌ టయు; మగపాడియు పై 

కూటమి మగలా గనంగ నగు నుపరతి కిలన్‌. 285 


జోటిపని, పైసరము, కూటమి, మసకము, రంతు అన రతిక్రియకుపేర్లు 


మగపాడి, పైకూటమి, మగలాగు అన ఉపరతికి పేర్లు. 


పం.గీ. మసకంగొను గండాడన మహి రమించు 


పేళ్లు; వెలిగ్రుక్క లోగ్రుక్క వెలసె మణిత 

మగుచు; మసకంబునాం గెలవన రతేచ్చ; 

పొలయలుక నెయ్యపుటలుక చెలంగె ప్రణయ 

కోపమునకు నభిఖ్యలు కోమలాంగ. 286 


మసకంగొను, గండాడు అన రమించుపేర్తు. వెలిగ్రుక్క లోగ్రుక్క అన 


మణితముపేర్లు. మసకము, కెలవు అన రతేచ్చకు పేర్లు, పొలయలుక, నెయ్యపుటలుక 
అనంగా ప్రణయకోపముపేర్షు. 


గీ. 


అలముకొను కౌగిలింతన నలము కవుంగి 

లింపునాంగను పేళ్లు నాలింగనమున 

కగును; పలుకెంపు పల్లొత్తునయగ తెలుంగు 

నందు దంతక్షతంబున కాఖ్యలుహరి. 287 


అలముకొను, కౌంగిలింత, అలము, కవుంగిలింపు అన ఆలింగనము పేర్లు. 


పలుకెంపు, పల్గొత్తు అనంగా దంతక్షతమునకుపేర్లు. 


క. 


నెలకూనలు చిట్టంటులు 

నెలవంకలు గోటి గీట్లు నెలపిల్లలు జా 

బిలిబుడతలు గోటిచెనకు 

లలరె నఖక్షతములగుచు నమరనుతాం[ఘీ 288 


నెలకూనలు, చిట్టంటులు, నెలవంకలు, గోటిగీట్లు, నెలపిల్లలు, జాబిలి 


బుడతలు, గోటిచెనకులు అనంగా నఖక్షతములపేర్లు. 


188 


ఆంధ్ర పద నిధానము 


అదుమునా నొక్కునాంగ నొత్తనంగ పీడ్ర 

నాఖ్యలగు; గీజు, అక్కన నగునురేఖ 

పేర్లతోంగూడి కుండలిభిత్తురంగ 

వసుధ నాంధ్రమున మనుష్యవర్లు ముగిసె. 289 


అదుము, నొక్కు ఒత్తు అనంగా పీడనమునకుపేర్లు. గీటు, అక్కు అన 


రేఖకుపేర్లు. 


మనుష్యవర్లు ముగిసెను 
(బ్రహ్మవర్లు 


వంగడమన కొలమనంగను 
వంగసమన సంతునాంగ వంశముపేర్షౌ; 
రంగ ద్రాక్షసరాజవి 


భంగా బాంపన యనంగ బ్రాహ్మణకులమౌ. 290 


వంగదము, కొలము, వంగసము, సంతు అనంగ వంశముపేర్షు. బాంపన 


అన బ్రాహ్మణ కులముపేరు. 


క. 


బాంపనివాం డిరుపుట్టువు 

బాంపనుండును నేలవేల్పు పాజఖుండును మణిన్‌ 

బాంపనయ పాజువాందన 

బాంపండు బొమ్మందననౌను బ్రాహ్మణుండు హరీ. 291 


బాంపనివాండు, ఇరుపుట్టువు. బాంపనుండు, నేలవేల్పు, పాజుండు బాంపనయ, 


పాజువాండు, బాంపండు, బొమ్మండు అన బ్రాహ్మణునకుంబేర్లు. 


గీ. 


బాంపతయు పాజుటక్నయు బాంపనక్క 

పాజుత యనంగ బ్రాహ్మణభామపేళ్ళు; 

జన్నమన గంగియన యజ్ఞసంజ్ఞు "హోమ 

మునకు వేలమియౌ; యాజకునకు నొజ్జ 292 


ద్వితీయ కాండము 189 


బాంపత, పాజుటక్క బాంపనక్క పాజుత అన బ్రాహ్మణ స్తీ పేర్లు. జన్నము, 


గంగి అన యజ్ఞముపే ర్లు. వేలమి అన హోమముపేరు. ఒజ్జ అన యాజకునకుపేరు. 


క. 


ఆపోసనమని యనంగా 

నాపోసానమన ధరణి నాపోశనమౌ; 

నాపైన వారంబట్టన 

నాపోశించుటకుపేరు హాటకచేలా. 293 


ఆపోసనము, ఆపోసానము అన ఆపోశనముపే పర్లు. వారంబట్టు అనంగా 


ఆపోశించు పేరు 


గీ. 


పృధ్వి జన్నపుటొజ్జనా బుత్వికాఖ్య 

యలరె; యిగిరిక యివిరికయన హవిస్సు; 

చిదుగు వేలమి కట్టెనాం జెలంగి సమిధ 

లయ్యె; సోమాసియన సోమయాజిపేరు. 294 


జన్నపుటొజ్జ అన బుత్విక్కునిపే పరు. ఇగిరిక, ఇవిరిక అన హవిస్సు పేర్లు. చిదుగు 


వేలిమి కట్టె అన సమిధపే పర్లు. సోమాసి అన సోమయాజిపేరు. 


గీ. 


ఒజ్జనా నొజ్జబంతినా నోజబంతి 

యనంగం జదువులయ్యయు నోజయనంగ నాంధ్ర 

మున నుపాధ్యాయులకు పేళ్ళుదనరె; చట్టు 

నాంగ శిష్యునకాఖ్యయౌ నాగశయన 295 


ఒజ్జ, ఒజ్జబంతి, ఓజబంతి, చదువులయ్య, ఓజ అనంగా ఉపాధ్యాయులకు పేర్లు, 


చట్టు అన శిష్యునకుంబేరు. 


గీ. 


వేల్పుకై సేతనా పూజపేరు; దబ్బ 

యనంగ దర్భాఖ్యయగును; నోమనం ఒతమన 

వ్రతమగును; తబమనంగ తపస్సు తెనుంగు 

నను; వడుగు వదువన నుప యనమగును. 296 


వేల్చుకైసేత, అన పూజపేరు. దబ్బ అన దర్భకు పేరు. నోము, ఒతము అన 


వ్రతముపేర్లు. తబము అన తపస్సుపేరు. వడుగు, వడువ అన ఉపవయమునకు 


పేళ్ళు. 


190 


ఆంధ్ర పద నిధానము 


చాగమునాం దేగమునా 

నీగియు పుడుకన నొసంగన నీవియు నొప్పున్‌ 

నాంగ తెగువయును తెంపన 

త్యాగముపేళ్ళగు; నెజియన నాచారంబౌ 297 


చాగము, తేగము, ఈగి, పుడుకు, ఒసంగు, ఈవి, ఒసవు, తెగువ తెంపు 


అన త్యాగముపేర్లు. నెటి అన ఆచారముపేరు. 


గీ. 


బాసవాలును రుసి నిరాబారి జోగి 

తపసి జడదారియన బుషితనరె; జోడ 

నాంగ కావితాల్పనంగ సన్నాసియనంగ 

నౌను విన్నాణియన పేళ్ళు యతికిజెల్లు. 298 


బాసవాలు, రుసి, నిరాబారి, జోగి, తపసి, జడదారి, అనబుషికిం బేర్లు. 


బోడ, కావితాల్పు, సన్నాసి, విన్నాణి అనంగా యతికింబేళ్ళు. 


క. 


వడుగును వడువు తడుపుదా 

ల్పుడుమెణకరి బొమ్మచారి ముంజీండు మరిన్‌ 

వడుగండును గోచిబాంపండు 

నడరెను భువి బ్రహ్మచారి కాఖ్యలయి హరీ 299 


వడుగు, వడువు, తడుపుదాల్పు, మెణకరి, బొమ్మచారి, ముంజీడు, వడుగడు, 


గోచిబాంపండు అనంగా బ్రహ్మచారికింబేళ్ళు. 


గీ. 


గేస్తునాం గాంపనంగ గృహస్థు పేళ్లు, 

లంబి లంబీయు లెంబి కుటుంబమౌను; 

ప్రాచితమన ప్రాయశ్చిత్త భావమౌను; 

బొజియచూలినాం వాల్మీకివబిలె శౌరి. 300 


గేస్తు కాంపు, అన గృహస్థు పేళ్ళు, లంటి, లంబీ, లెంబి అన కుటుంబము 


పేళ్ళు. ప్రాచితము అన ప్రాయశ్చిత్తముపేరు. బొటియచూలి అన వాల్మీకులపేరు. 


గీ. 


జడయు తిరినాంగ జట పేళ్లు; జడలచుట్ట 

చాళియమును చొళ్ళెమనంగను తెనుంగునందు 

నిలం జెలంగె జటాళిఖ పేళ్ళు; నిల్థితోలు 

నాంగ కృష్ణాజినముపేరు నలిననాభ. 301 


ద్వితీయ కాండము 191 


జడ, తిరి అన జటకుంబేళ్ళు, జడలచుట్ట, చాళియము, చొళ్ళెము అనంగా 


జటాశిఖకు పేళ్ళు. ఇల్టితోలు అన కృష్ణాజినముపేరు. 


గీ. 


కక్షపాలకు కకపొల కక్కపాల; 

దండమునకు లాతాము లాతము; కమండ 

లంబునకును జాడియన డంబుమీటె; 

క్షౌరమునకు కొటుగు కోంగు శ్యామలాంగ 302 


కకపాల, కక్కపాల అన కక్షపాలంపేళ్ళు. లాతాము లాతము, దండము 


పేళ్ళు. జాడీ అన కమండలముపేరు. కొజంగు కోంగు అన క్షౌరము నకుం బేళ్ళు. 


క. 


చెయిదంబన చెయ్దియనం 

జెయిదియు పనిచెయ్వనంగ చెయ్డంబనంగన్‌ 

జెయువని యనంగా మౌనిహృ 

దయ వికచాంబురుహషట్పదా కర్మాఖ్యల్‌ 38038 


చెయిదము, చెయి, చెయిది, పని, చెయ్యు, చెయ్డము, చెయువు అనగా కర్మ 


జందియము జన్నిదంబును జందెమనంగ 

జంధ్యమునకు నామంబులౌ; జడకమనంగ 

బొంతనాంగను కుచ్చలిగంత నాంగ 

కంధకు నభిఖ్యలౌ నీలకంధరాంగ. 304 


జందియము, జన్నిదము, జందెము, అన జంధ్యము పేర్లు, జడకము బొంత, 


కుచ్చలి, గంత అన కంధకుంబేళ్ళు. 


గీ. 


పోటముంజియు గోణంబు పుట్టగోంచి 

గోవణంబును గోణాము గోసి గోంచి 

బొట్టమును కచ్చడంబును పొట్టము తడ 

పనంగ కౌపీనమున కాఖ్యలౌను శౌరి 805 


పోటముంజి, గోణము, పుట్టగోంచి, గోవణము, గోణాము, గోసి, గోంచి, 


బొట్టము. కచ్చడము, పొట్టము, తడపు అన కౌపీనముపేళ్ళు. 


192 


ఆంధ్ర పద నిధానము 


గాస మెజ యారగింపును గాతి తిండి 
యన నాహారమున కాఖ్యలయ్యె; నిలియు 
నిట్లు నిప్పస్తు నుంకును నిట్లు మతి యు 
అ ఆతి అ 
పాసమన పస్తునా నుపవాసమౌను 306 
గాసము, ఎర, ఆరగింపు, గాతి, తిండి అన ఆహారముపేర్లు. ఇలి నిట్ట, 


నిప్పస్తు, నుంకు, నిట్లు, ఉపాసము, పస్తు అన ఉపవాసముపేర్లు, 


గీ. 


ఆకలియన గొదయనగ నంగదయన 

క్షుథకు నాఖ్యలగును; వటించునన నుపవ 

సించుటకు పేరు; నాకంలిసేసెన నాయక 

లిగొనె నాంకొనె నాంగ క్షుథగొను పేళ్లు 307 


ఆకలి, గొద, అంగద అనంగా క్షుధకుం బేర్లు. వటించు అన ఉపవసించుట 


పేరు. ఆంకలిసేసె, ఆంకలిగొనె, ఆంకొనె అనగా క్షుధగొను పేర్లు. 


గీ. 


డప్పి దగ దూప నీర్వట్టు దప్పి నీరు 

పట్టు దప్పిక యనంగ పిపాసయౌను; 

దూపటిల్లన దూపించు దూపిలునన 

దప్పిగొనన దాహముగొను టొప్పె శౌరి. 308 


దప్పి, దగ, దూప, నీర్వట్టు దప్పి నీరుపట్టు, దప్పిక అన పిపాసము పేర్లు, 


౧ 


దూపటిల్లు, దూపించు, దూపిలు, దప్పిగొను అన దాహముగొనుపేర్లు. 


గీ. 


పెంగ్లియన చెట్టబట్టన పెండిలియన 

దనరె నుద్వాహమునకును; తాలిబొట్టు 

నాంగ మినుకన మూసకనాంగ తాలి 

యనంగ మంగళసూత్రమౌ నసురవైరి. 809 


పెండ్లి, చెట్టబట్టు, పెండిలి అనంగా ఉద్వాహమునకుపేర్లు. తాలిబొట్టు, మినుకు, 
గా టట న్‌ ల 


మూసక, తాలి అనంగా మంగళసూత్రము పేర్లు. 


గీ. 


ఆమెతయు విందనంగ బువ్వమనంగ బంతి 

నా వివాహబంధువుభోజనంబు పేర్లు; 

ప్రాకెనయును ప్రాకన్నయు పాకెనయు న 

నంగ వివాహత్రిదిన భోజనంబు పేళ్లు. 310 


ద్వితీయ కాండము 193 


ఆమెత, విందు, బువ్వము, బంతి అన వివాహములలో జరుగు బంధు 


భోజనము. ప్రాకెన, ప్రాకెన్న పాకెన అనవివాహమునకు త్రిదిన భోజనముపేర్లు. 


గీ. 


పొసంగె పెనువిందునాం హరిబువ్వమనంగ 

భువి వివాహ చతుర్దిన భోజనంబు 

పేళ్లు సంకువ యోలినాం బేళ్లు కన్య 

కారి శుల్మంబునకుంజెల్లు హరిమురారి. 311 


పెనువిందు, హరిబువ్వము అన వివాహ చతుర్దినభోజనము పేర్లు ఉంకువ, 


ఓలి, అన కన్యాశుల్మము పేర్లు. 


క. 


బికిరాలమారియనంగను 

బికారియు బికాసియనంగ భిక్షకుడౌ భి 

క్షకు జొగ్గు నాయవారము 

బికిరము జోగు తిరిపమన బేళ్ళగు శౌరీ. 312 


బికిరాలమారి, బికారి, బికాసి, అనంగభిక్షకునిపేర్లు. జొగ్గు, అయవారము, 


బికిరము, జోగు, తిరిపము అనంగా భిక్షకు పేర్లు. 


స 


194 


జోహారువనంగను జోహారనంగ జొ 
హారువనంగ కోపనంగ నొరిగ 
యనంగ జోతంబు జోహారన జొతయన 
గను జొతామన దందమనంగ (మొక్కు 
డనంగ టెంకణమని యనంగ జేజేయన 
మొక్కనంగను కేలుమొగ్గనాంగ 
కై మోడుపన నమస్మారంబునకు బేళ్లు; 
చెంగనాల్‌ గొబ్బిళ్ళు చిన్నపువులు 


కేకిసలు గిడిగిల్లు డింగిల్లును కయి 

చాపులును కేలుదోయిల్లు చాగిలింత 

లేటికో క్లైరంగుళ్ళన నిల నమస్సు 

భేదమునకు నభిఖ్యలౌ వేదవేద్య. 3183 


ఆంధ్ర పద నిధానము 


జోహారువు, జోహారు, జొహారువు, కోపు, ఒరిగ, జోతము, జోహారు జోత, 
జోతాము, దండము, (మొక్కుడు, టెంకణము, జేజే, మొక్కు కేలుమొగ్గ కైమోడుపు 
అనంగా నమస్మారమునకుంబేర్లు. చెంగనాలు, గొబ్బిళ్లు, చిన్నిపువులు, కేకిసలు, 
గిడిగిల్లు, డింగిల్లు, కయిచాపులు, కేలుదోయిళ్లు, చాగిలింతలు, ఏటికోళ్లు, ఎర 
గుళ్ళు, అనంగ నమస్మారవిశేషముల పేరులు. 


గీ. _ ఎరంగనంగ మొక్క నియనంగ నెజిగనంగ 
నగు నమస్మ రించుటకాఖ్య లాంధ్రమునను 
బాంపనకులపు చేరువపల్ములుగల 
(బ్రహ్మవర్గు ముగిసె స్వర్ణపాలపక్ష్మ 


ఎరంగు, మొక్కు ఎఅంగు అనంగా నమస్మరించుటపేర్లు. (బ్రహ్మవర్లు 


క్షత్రియవర్లు 


అరుసు దేవర యొడయండు సామి యేలిక 
యొడయుండు టేండు రాయండును జియ్య 
యెకిమీడు పాదుసా యేలినవాండును 
పుడమీశుండును మన్నియండును రావు 
మన్నీడు మన్నెడ మన్నెకా డును దొర 
నేలతాలుపు దణి నేలటేండు 
నాయండు మన్నియ నాయకుండును పాదు 


సాహి యనంగ రాజసంజ్ఞలు; పబు 


2 


గీ. వును వఠారి వఠర సమర్గునకు; మణివ 
కాండునా పబువన నధికారి తెలుంగు 
నందు; రారాజు రాజటేందనంగ చక్ర 
వర్తి కలరెను నామాళి వాసుదేవ. 315 


ద్వితీయ కాండము 195 


అరుసు, దేవర, ఒడయండు, సామి, ఏలిక, ఒడయుండు, టేండు, రాయండు, 
జియ్య, ఎకిమీడు, పాదుసా, ఏలినవాండు, పుడమీశుడు, మన్నియండు, రావు, మన్నీడు, 
మన్నెడు, మన్నెకాండు, దొర, నేలతాల్పు, దణి, నేల టేండు, నాయండు మన్నియ, 
నాయంకుండు, పాదుసాహి, అనంగా రాజుపేర్లు. పబువు, వఠారి, వఠర, అన 
సమర్భునిపేర్లు. మణివకాండు, పబువుఅనంగా అధికారిపేర్లు, రారాజు, రాజేంయఅనంగ 
చక్రవర్తికిపేర్లు. 


గీ. పుడమి గొంతి కుంతియగును; వడముడి వలి 
మొలక తోండేటిబొజ్జ భీమునకుంజెల్లె; 
కల్టి వివ్వచ్చు క్రీడియు కవ్వడియన 
ఫల్లునుండు; ద్రోవదియును ద్రౌపది మురారి. 316 


గొంతి అన కుంతికిపేరు. వడముడి, వలిమొలక, తోడేటిబొజ్జ, అనంగా 
భీమునికి బేర్లు. కతి వ్రివ్వచ్చు, క్రీడి, కవ్వడి, అనంగా అర్జునునిపేర్లు. ద్రోవది అన 
ద్రౌపదికి బేరు. 


క. చనువన నాయకరంబన 
మణిగము పార్పత్తెమనంగ మన్నెటికమనన్‌ 
మణివంబు పారుపత్తెం 
బనంగా నధికారమునకు నాఖ్యలుగానౌ 317 


చనువు, నాయకరము, మణిగము, పార్చత్తెము, మన్నెజికము, మణివము, 
పారుపత్తెము అనంగా అధికారమునకుంబేర్లు. 
గీ.  రాచయనంగను రానాంగ రాజసంజ్ఞ 

బుజముపుట్టువు నాం రాచపుట్టువన గ 

రాచవాండన క్షత్రియవ్రాతము; తగ 

వరియు తీర్చరి న్యాయాధిపతికి పేళ్లు. 318 


రాచ, రా అన రాజసంజ్ఞకుం బేర్లు. బుజముపుట్టువు, రాచపుట్టువు రాచవాండు 
అన క్షత్రియునింబేర్లు. తగవరి, తీర్చరి అనన్యాయాధిపతింబేర్లు. 


196 ఆంధ్ర పద నిధానము 


క. ఏలుబడి యేలుటయు నన 
పాలనమునకాఖ్యలౌను; పాలించుటనో 
నేలుకొను నేలుననం ముని 
పాలితపద! యొజ్జనాంగ పౌరోహితుడా. 319 


ఏలుబడి, ఏలుట అనంగా పాలనమునకుంబేర్లు. ఏలుకొను, ఏలు అనగా 
పాలించుటకుం బేర్లు. ఒజ్జ అన పురోహితునిబేరు. 


క. పెగడయన న్మంతిరియన 
(ప్రెగడయు హేజీబనంగ ప్రైగ్గడయనంగా 
నగు మంతన ప్రవదయనన్‌ 
నగరాద్ధర! ముఖ్యమంత్రి నామంబులగున్‌ 320 


పెగడ, మంతిరి, ప్రెగడ, హేజీబు, ప్రైగ్గడ, పైవడ అన మంత్రికిం బేర్లు. 


గీ. మండమన మాడెమనంగను మండలాధి 
పతి ధరామండలము; పిడివాటునాంగ 
నగు నొడంబడికయునాయగ నగును రాజ 
శాసనమున కభిఖ్యలు శ్యామలాంగ 321 


మండెము, మాడెము అనగా మండలాధిపతి దేశమునకుంబేర్లు. పిడినాటు, 
ఒడంబడిక అనంగా రాజశాసనమునకుం బేర్లు. 


గీ. ధర దణాపెద్ద దళవాయి దళవరి గమి 
కాండు దడవాయి చేరువకాండును పడ 
వాలు మొనకాండు దొరయు పడాలును దడ 
వరి దణాయండు సేనాధిపతికిం బేళ్లు. 322 


దణాపెద్ద, దళవాయి, దళవరి, గమికాండు, దడవాయి, చేరువకాండు, 
పడవాలు, మొనకాండు, దొర, పడాలు, దడవరి, దణాయండు అన సేనాధిపతికింబేర్లు. 


గీ. అవని కటుక కట్టుక నకీబనంగ నిత్య 
బహువచనమున కోలలవారనంగ 
నగును వేత్రహస్తులు; ప్రతీహారుండగును 
గొల్ల పడిహారి పణిహారి కోమలాంగ. 323 


ద్వితీయ కాండము 197 


కటుక, కట్టుక, నకీబు ని॥బ॥ కోలలవారు అన వేత్రహన్లునింపేర్లు. గొల్ల, 
పడిహారి, పణిహారి అనంగా ప్రతీహారునిపేర్లు. 


గీ. లేంక గుండండు బోడిక లెంక బంటు 
వరవుండును డింగరీండన భటునికాహ్వ 
యంబులొప్పెను; బానిసీండనంగను పడి 
గాపునా సేవకునిపేళ్లు గానలోల 324 


లేక, గుండండు, బోడిక, లెంక, బంటు, వరవుండు, డింగరీండు అన 
భటునిపేర్లు. బానిసీండు; పడిగాపు అనసేవకుని పేర్లు. 


క. పగవాండు గొట్టు మార్తుండు 
పగతు పవతు దాయ గొంగ బరిమాజుతుండున్‌ 
పగదారి సూడు వెట్టం 
బగు బహువచనమునను పగటబిన శత్రువుండా. 325 


పగవాండు, గొట్టు, మార్తుడు, పగతు, పవతు, దాయ, గొంగ, బరి, 
మాటుతుండు, పగదారి, సూడు, వెట్టము, ని।బ॥|పగటు అన శత్రువునింబేర్లు. 


మ. _అమరేంద్రా శ్రితపాద! కూర్మిచెలి నేయంబంటుపొంతంబు నే 
స్తము చెల్మిం జెలికారముం జెలిమియున్‌ సంగాతముం బొందునె 
య్యమియున్‌ సంగడి నంటు (ప్రేముడియు నెయ్యంబున్మరిన్‌ సంగడం 
బమరెన్‌ క్షోణిని స్నేహనామములు నాంధ్రాభ్యాస వాక్యంబులన్‌. ౩326 


కూర్మి, చెలి, నేయము, అంటు, పొంతము, నేస్తము, చెలి, చెలికారము, 
చెలిమి, సంగాతము, పొందు, నెయ్యమి, సంగడి, నంటు, ప్రేముడి నెయ్యము, 
సంగడము అనంగా స్నేహమునకుంబేర్లు. 


క. చెలిమరి నెయ్యరి నెయ్యుండు 
చెలి సకుండును నంటుకాండు చెలిమాండుద్దీ 
డల రుద్దికాండు మిత్తయు 
చెలికాండును పొందుకాండు స్నేహితునాఖ్యల్‌. 327 
చెలిమరి, నెయ్యరి, నెయ్యుండు, చెలి, సకుండు, నంటుకాండు, చెలిమీడు, 
ఉద్దీడు, ఉద్దికాండు, మిత్త, చెలికాండు. పొందుకాండు అన స్నేహితునిపేర్లు. 


198 ఆంధ్ర పద నిధానము 


ఆప్తతకును పల్లాయన మగును; మండె 
మేలమగు ద్వేషమున కీసుమీటిపేరు; 

కంటు నొడ్దారమును సూడు కంటకంబు 

పగయనంగ శత్రుత్వమౌ పంకజాక్ష 328 


పల్లాయనము అన ఆప్తతపేరు. మందెమేలము అనద్వేషమునకు ఈసుమీథిం 


బేరు. కంటు, ఒడ్దారము, సూడు, కంటకము, పగ అన శత్రుత్వము పేర్లు. 


గీ. 


జోస్యమన వేలుపనంగను జ్యోతిషంబు; 
జోసి జోస్యుండనంగను జ్యోతిషుండు; 
తెరువరియు బాటసారియు తెర్వరియన 
పథికునకుంబేళ్లు జెల్లును పద్మనాభ. 329 


జోస్యము, వేలుపు అన జ్యోతిషము పేళ్ళు. జోసి, జోస్యుండు అన జ్యోతిషుని 


ళ్ళు. తెరువరి, బాటసారి, తెర్వరి అనంగా పథికుని పేళ్ళు. 


వ్రాంతసాకిరియనంగను వ్రాంతకాండ 

నంగను వాయసకాండననగును లేఖ 

కునకుంబేళ్లును; వ్రాయసమనంగ ప్రాంత 

యనంగ లేఖనమునకౌను హరిముకుంద. 330 


వ్రాంతసాకిరి, వ్రాంతకాండు, వాయసకాండు అనంగా లేఖకునకుంబేళ్ళు. 


బ్రాయసము, ప్రాంత అన లేఖనముపేళ్ళు. 


గీ. 


వేగునాం గోటినా వార్తవెలసె; కొట్టి 

కాండు వేగరియును వేగుకాండు దాడి 

కాండు కొటికాండు మతి కోటికాండనంగ 

చెలంగి ఉపసర్పునకుంబేళ్లు జెల్లె శౌరి. 331 


వేగు, కోటి అన వార్త పేళ్లు. కొట్టికాండు, వేగరి, వేగుకాండు, దాడికాండు, 


కొటికాండు, కోటికాండుఅన ఉపసర్చుని పేళ్ళు. 


ల్త్‌ 


౧. 


ఉక్కడీండును బంటు నెక్కటీండును బంకు 
మాసటి దునెదారి మాసటీండు 


ద్వితీయ కాండము 199 


మగండు పోటరి పోటుమగండు దునేదారి 
వాండిమగండును వాలుమగండు 

మొక్కలి గండండు మొనకాండు నెజసరి 
వజ్జీండు సరదారు ప్రాయికాండు 

వజ్జీరుండును జోదు ప్రాయీడును వజీరు 
నాంగ శూరునకగునామపంక్తి 


దావరీండు దావరియనందనరె వీరు 

నకును; గందరగందండు 

గల్గె నతిశూరునకు; నెడకాండు తార్చు 

వాండు కాలరియన దూతవటబలె శౌరి. 332 


ఉక్కడిండు, బంటు, నెక్కటీండు, బంకు, మాసటి, దునెదారి మాపటీండు, 


మగండు, పోటరి, పోటుమగండు, దునేదారి, వాడిమగండ వాలుమగండు, మొక్కలి, 
గండండు, మొనకాండు, నెజసరి, వజ్జీండు, సరదారు, ప్రాయికాండు, వజ్జీరుండు, 
జోదు, ప్రాయీండు, వజీరు అన శూరునకుంబేళ్ళు. దావరీండు, దావరి అన వీరునకుం 


బేళ్ళు. 


గండరగండడు అన మహాశూరునకుం బేరు. ఎడకాండు, తార్చువాండు, 


కాలరి అనంగ దూతకుం బేళ్ళు. 


క. 


పెందేరము పెండారము 

పెండెము పెండియము గండ పెండారంబున్‌ 

పెండెరమన తెలుగున [బ్ర 

హ్మాండావన! బిరుదనూపురాభిఖ్యలగున్‌ 333 


పెండేరము, పెండారము, పెండెము, పెండియము, గండపెండారము, 


పెండెరము అనంగా బిరుదునూపురము పేళ్ళు. 


గీ. 


200 


కట్నమును కాన్మ పోరచి కట్టనంబు 

పావడము సూడిదయు నులుపా యులుపయు 

దరిసెనము నుడగరయును దర్గెనంబు 

కానిక యనంగ నుపహారమౌను దేవ. 334 


ఆంధ్ర పద నిధానము 


కట్నము, కాన్మ (కానుక) పోరచి, కట్టనము, పావడము, సూడిద, ఉలుపా, 
ఉలుప, దరిసెనము, ఉడుగర, దర్శనము, కానిక అనంగా ఉపహారముపేళ్ళు. 


ఆ.వె. అప్పనంబనంగ కప్పంబునాం బంజి 
యనంగ పలచమనంగ నరియనంగ 
పగిదినాంగ మజియు పన్నన కానుక 
నాంగ రాజకరము నాగశయన. 335 


అప్పనము, కప్పము, పంజి, పలచము, అరి, పగిది, పన్ను, కానుక అన 
రాజకరము పేళ్ళు. 


గీ గద్దె సింగపుబీంటయు గద్దియ యన 
నలరి సింహాసనంబున కౌను; గొడుగు 
ఛత్రమగును; జాలీ జంపు జల్లిలాల 
సరియు జాలరు లాలంబు ర్వుల్లరియగు. 336 


గద్దె, సింగపుంపీట, గద్దియ అనంగా సింహాసనముపేళ్ళు. గొడుగు అనంగా 
ఛత్రమునకుంబేరు. జాలీ, జంపు; జల్లి, లాలసరి, జాలరు, లాలము అన ర్వుల్లరి 
పేళ్ళు. 
పం.గీ. సురటి సురటీయు సీవిరి సూరె పాను 

నాంగ తాళవృంతము; జల్లినాంగ జల్లె 

డెయ్యవీచోపులన సీవిరియన మటియు 

సాగె వింజామరంబు వింజామరయనం 

జెల్లై చామరనామముల్‌ శేషశయన 337 


సురటి, సురటీ, సీవిరి, సూరెపాను అన తాళవృంతముపేళ్ళు. జల్లి, జల్లెడె, 
బ॥ వీచోపులు, విశే॥ సీవిరి, వింజామరము, వింజామర అనంగా చామరముపేళ్ళు. 
చు పముజు దదంబు రాణువయు పాళియముం జదలంబు దందుబ 

లము పరి యెట్టపోగు బలగంబును సంగడమున్‌ దణా పటా 


లముదుముదారుకొమ్మునుదళంబును వెల్లువమూంకవాంగుపా 
శెము మొనపంజు తత్తబడ లీలను సైన్యముపేళ్లు మాధవా 338 


ద్వితీయ కాండము 201 


పముజు, దదము, రాణువ, పాళియము, చదలము, దండు, బల్లము, పరి, 
ఎట్టపోగు, బలగము, సంగడము, దణా, పటాలము, దుముదారు, కొమ్ము దళము, 
వెల్లువ, మూంక, వాయు, పాళెము, మొన, పంజు, తత్తబడ అన సైన్యము పేళ్ళు. 


గీ.  ఆరెకుండునాయగ తలవరియన తలారి 
నాంగ నారక్షకున కాఖ్యలౌను; కాలి 
బంటు కాల్మానిసియును కాల్బలము కాల్వు 
రు నడజోదుమ కాలరియన పదాతి. 339 


ఆరెకుడు, తలవరి, తలారి అనంగా ఆరక్షకుని పేళ్ళు. కాలిబంటు, కాల్మానిసి, 
కాల్బలము, కాల్వురు, నడజోదు, కాలరి అన పదాతిపేళ్ళు. 


గీ.  ఎక్కుడు మెకంబు నేనిక యేనుంగు బలు 
హజ్ఞమెకమును గౌరును హత్తి గవురు 
చేంగలమెకంబు మతి గబ్బు చెంకమెకము 
రెంట ద్రావుదనంగ గజమంటి శౌరి. 340 


ఎక్కుడుమెకము, ఏనిక, ఏనుగు, బలుహజ్ఞమెకము, గౌరు, హత్తి, గవురు, 
చేంగలమెకము, గబ్బుచెంకమెకము, రెంటద్రాగుడు అనంగా గజము పేళ్ళు. 


గీ.  మదగజమునకు మస్తీయు మదపుటేనుం 
గనంగ నామంబులగు; గజహస్తమునకు 
చెయ్యి తొండంబు కేలనం జెల్లెను; పరి 
కాండు పట్టపేనునంగు భద్రగజముపేళ్లు. 341 


మస్తీ, మదపుటేనుంగు అనంగా మదగజముపేళ్ళు. చెయ్యి, తొండము, కేలు 
అనంగా కరిహస్తము పేళ్ళు. సరికాండు, పట్టపేనుంగు అన భద్రగజముపేళ్ళు. 


గీ. . మావటీండు మావంతుండును మావటి బరి 
కాండు మావంతు మావటివాండు నాంగ 
హస్తిపకునాఖ్యలై చెల్లై సంకువమన 
నంకుశమునకు నామధేయంబు శౌరి. 342 


మావటీండు, మావతు, మావటివాండు, బరికాండు, మావంతు, మా వటి 
అనంగ హస్తిపకుని పేళ్లు. అంకుసము అని అంకుశము పేరు. 


202 ఆంధ్ర పద నిధానము 


క. ఆమన మస్తన మత్తన 
నామికయన క్రొవ్వన మద మగు; తోత్రముకు 
న్నామంబులు బరిగోలయు 
నా మాధవ బహువచనమునను సిళ్లనంగన్‌. 343 


ఆము, మస్తు, మత్తు. ఆమిక, క్రొవ్వు అనగా మదముపేళ్ళు. బరిగోల, బ॥ 
సిళ్లు అనంగా తోత్రముపేళ్ళు. 
స్ప తట్టువ తత్తడి తట్టువంబు గుబింబు 
బాబా తురికి జక్కి వారువంబు 
గోడా హుమావును గుట్టంబు నడగండు 
తేజీ కిలాతంబు తేజి కుదిర 
వార్వంబును హుమాయి వారంబనంగను 
తురగనామంబులై తొంగలించె; 
కత్తలానియనంగ కత్తళందనంగను 
కర్తలాణమునకాఖ్యలు తనర్చె; 


గీ.  నత్తడియనంగ గోడికయనంగ బడబ 
యగును; సాంబ్రాణి సామాణియనంగ నుత్త 
మాశ్వనామంబులు; రవగాలన రవాలు 
నాంగ నశ్వగతికి పేళ్లు నాగశయన. 344 


తట్టువ, తత్తడి, తట్టువము, గుజిము, బాబా, తురికి, జక్కి వారువము, 
గోడా, హుమావు, గుజ్జము. నడగండు, తేజీ, కిలాతము, తేజి, కుదిర, వార్వము, 
హుమాయి, వారము అన తురగముపేళ్ళు. కత్తలాని, కత్తళండు అన కర్తలాణము 
పేళ్ళు. అత్తడి, గోడిక అన బడబపేళ్ళు. సాంబ్రాణి, సామ్రాణి అన ఉత్తమాశ్వము 
పేళ్ళు. రవగాలు, రవాలు అన అశ్వగతి పేళ్ళు. 


ఆ.వె. అంకెవన్నె వన్నెయనంగ నశ్వారోహ 
సాధనంబగు, కయిజాయనంగ 
నౌను తెలుంగునను ఖలీనాంతవాలా[గ్ర 
బంధనంబుపేరు పరమపురుష, 345 


ద్వితీయ కాండము 203 


అంకెవన్న వన్నె అన అశ్వారోహసాధనము పేళ్ళు. కయిజా అనగా 
ఖలీనాంతవాలాగ్రబంధనముపేరు. 


గీ. _ కళ్లియంబును కళ్యంబు కళ్లెమనంగ 
నగు ఖలీనాఖ్యలును; లాడమనంగలాళ 
మన ఖురాంకితలోహసాధనముపేళ్లు; 
గొరపమనంగను పేరౌను కురుపమునకు. 346 


కల్లియము, కళ్యము, కళ్లెము అనంగ ఖలీనముపేళ్ళు. లాదము, లాళము 
అనంగా ఖురాంకితలోహసాధనము పేళ్ళు, గొరపము అన కురుపముపేరు. 


క. నయన పల్లంబన 
నమన తెలుంగునందు పల్యాయనమౌ; 
నుల్లారన సగతనంగా 


ఫుల్లాంబురు హేక్షణ కుధమునకు నభిఖ్యల్‌. 347 


పల 

౧ 
పల్ల 
౧౧ 


పల్లన, పల్లము, పల్లనము అనంగా పల్యాయనము పేళ్ళు. ఉల్లారు, సగతు 
అన కుథమునకుబేళ్ళు. 

వాగె నా వల్ణయగు; మొగనడమనంగ 

జాలరన జల్లినా లాలసరియనంగ 

నగు కుధాంచలర్హుల్లరియగు; మతి సకి 

లింత సగిలింతనా హేష వంతుకెక్కె 348 


వాగె అన వల్లపేరు. మొగనడము, జాలరు, జల్లి, లాలసరి అనంగ కుధాంచల 
రుల్లరిపే బళ్ళు. సకిలింత, సగిలింత అన హేషకుపే బళ్ళు. 


గి. ధర కరాళించు సకిలించు దనరె తెలుంగు 
నందు హేషించుటకు; బండి నాంగ గాడి 
యనంగ తేరన కంచరమనంగ కచ్చ 
డంబనంగను శకటమౌ నంబుజాక్ష్మ 349 


కరాళించు, సకిలించు అన హేషించుటకు పేళ్ళు. బండి, గాడి తేరు, 
కంచరము, కచ్చడము అనంగా శకటముపేళ్ళు. 


204 ఆంధ్ర పద నిధానము 


గీ. అరదమనంగను తేరననౌ రథంబు; 
తేరుకాందన రధికుండౌ; తేరు పూను 
పరియనంగను సారధివబలె; గీరె 
కల్లు కలు కన్ను నాంగ చక్రంబుపేళ్లు. 350 


అరదము, తేరు అన రథము పేళ్ళు. తేరుకాండు అన రథికుని పేరు. తేరు 
పూన్సరి అన సారథిపేరు. గీరె, కల్లు, కలు, కన్ను అన చక్రము పేళ్ళు. 
గీ. అందలము పల్లకీయు పల్యంకి కాఖ్య 
లగును పన్నాగమనంగ పల్యంకికాచ్చ 
దనమగును; ముసనాబన దనరె యాప్య 
యానపార్వ్వభాగాచ్చాదనాంబరంబు. 351 
అందలము, పల్లకీ అన పల్యంకి పేళ్ళు. పన్నాగము అన పల్యంకిపైకప్పుపేరు. 
ముసనాబు అన యాపష్య యానమున కిరుభాగముల కప్పుతెర పేరు. 
క. యతినుతపద రౌతన రా 
వుతునా సరదారనంగ రవుతునాంగను నా 
హుతునా రాహుత్తనంగను 
క్షితి వాహరోహకునుకు జెల్లెను పేళ్ళె. 352 
రౌతు, రావుతు సరదారు, రవుతు, రాహుతు. రాహుత్తు అనంగా 
వాహనారోహకునకుం బేళ్ళు. 
గీ. _ ఎక్కిరింతయు నెకిరింత యెక్కుడును ప 
టానియన వాహనంబుపేళ్లను; జోదు 
దొరయు నుక్కలుందన యోధ పరగా; జెట్టి 
మాసటీండు మాసటినాంగ మల్లుండౌను. 3538 
ఎక్కిరింత, ఎకిరింత, ఎక్కుడు, పటాని అన వాహనము పేళ్ళు. జోదు, దొర. 
ఉక్కలుడు అన యోధపేళ్ళు. జెట్టి, మాసటీండు, మాసటి అన మల్లుని పేళ్ళు. 
గీ. నెట్టెమును గుండుపాగయు నెట్టియమన 
నగుశిరోవేష్టన; మగు లాగు గుడిగియు చ 
లాడమును చల్లడంబు చల్లాడమనగ 
జానుమితవస్తకవచంబు సారసాక్ష్మ 354 


ద్వితీయ కాండము 205 


నెట్టెము, గుండుపాగ, నెట్టియము అనంగా శిరోవేష్టనముపేళ్ళు. లాగు, గుడిగి, 


చలాడము, చల్లడము, చల్లాడము అన జానుమితవస్త్రకవచము పేళ్ళు. 


క. 


ఉయ్యెలయనంగ నుయేలయు 

నుయ్యలనా లాలియనంగ నూయేలయునా 

నుయ్యేలయన నుయాలయు 

నుయ్యాలయనంగ డోలకొప్పె నభిఖ్యల్‌. 855 








ఉయ్యెల, ఉయేల, ఉయ్యల, లాలి, ఊయేల, ఉయ్యేల, ఉయాల, ఉయ్యాల 


అన డోలకుపేళ్ళు. 


క. 


వనజాక్ష జిరాయన జో 

డన కత్తళమనంగ చట్టయనంగను జీరా 

యన బొందళమన మేమటు 

వన మటువన బొందడమన నగు కవచంబున్‌. 356 


జిరా, జోడు, కత్తళము, చట్ట, జీరా, బొందళము, మేమజుపు, మటువు, 


బొందడము అనకవచముపేళ్ళు. 


ఉ. 


206 


న్యాయముమీజి వస్రకవచాఖ్యలు నంగియు కుప్పసంబు చొ 
కాయియు కూసము న్మతి చొకాకుపనంబును మేనికప్పుచా 
క్మాయరచట్టయు న్మరిచొగా నిడుచట్టయనంగ చొక్కచా 
కాయయు కుప్తుసంబనంగంగ్రాలునుధారుణి యందుమాధవా. 


అంగి, కుప్పసము, చొక్కాయి, కూసము, చొకా, కుపసము, మేని కప్పు, 
అరచట్ట, చొగా, నిడుచట్ట చొక్క చొక్కాయ, కుప్పసంబు అనంగా వస్త్రకవచము 


టోపియనంగ తాజనంగను 

తోపియు కుళ్ళాయనంగ తొప్పియనంగా 

నాపై కుళ్ళాయయనం 

గా పటకృతమకుటమౌను కాంచనచేలా. 3538 


టోపి, తాజు, తోపి, కుళ్లా తొప్పి, కుళ్తాయ అన పటకృతమకుటము పేళ్ళు. 


ఆంధ్ర పద నిధానము 


బొమిడికము బొమ్మిడిక మును 

బొమిడీకము బొమ్మిడీకమును సీసకమున్‌ 

బొమికంబు బొమ్మికంబును 

జొమిడిక నా౭గను కిరీటమునకాఖ్యలగున్‌. 3859 


బొమిడికము, బొమ్మిడికము, బొమిడీకము, బొమ్మిడీకము, సీసకము 


బొమికము, బొమ్మికము, బొమిడిక అన కిరీటము పేళ్ళు. 


గీ. 


ప్రోంగు పోంగును తమ్మంటు నాంగ కుండ 
లాఖ్యలగును; సందిడి దండయనంగ సంది 
కడియమన సందిదండనాంగ మతిబాహు 
పురియనంగ కేయూరమౌ పుణ్యపురుష, 360 


ప్రోయగు, పోంగుం, తమ్మంటు అన కుండలము పేళ్ళు. సందిడిదండ, సంది 


కడియము, సందిదండ, బాహుపురి అనంగా కేయూరము పేళ్ళు. 


గీ. 


ఇల తలాటంబనంగ తురాయియు తురాయ 

నంగ మకుటాంకకనక సూనంబుపేళ్లు; 

డాలువారు చిల్లోటియు డాలు కేడె 

మరిగ హరిగయనంగ ఖేటకాఖ్యలు హరి. 361 


తలాటము, తురాయి, తురా అనంగా మకుటాంకకనకసూనముపేళ్లు 


డాలువారు, చిల్లోటి, డాలు, కేడెము, అరిగ, హరిగ అకట ఖేటముపెళ్ళు. 


స్ప 


జంజాడి యడిదంబు జముదాడి జంజాళి 
తరవలి వేడంబు తరవరియును 
కగ్గంబు వేలంబు కరవాలు కిరుసును 
మోహదా పట్టియమును పటాయు 
కత్తి పట్టెంబు తేగాకత్తి వాలును 
నారాజియును కరాచూరియును క 
రాచురి తేగా నరాజీ మటియును నా 
రాజీయు పట్టాన రాజియనంగ 


ద్వితీయ కాండము 207 


ఖద్దమున కభిధానముల్‌; ఖద్గముష్టి 

పేళ్లుజెల్లును జరనాంగ పిడియనంగ 

పరుంజునాంగను నెమ్మలి పరుంజునాంగ 

నాను గాజాపరుంజన దానవారి. 362 


జంజాడి, అడిదము, జముదాడి, జంజాళి, తరవలి, వేడము, తరవరి, కగ్గము, 


వేలము, కరవాలు, కిరుసు, మొహదా, పట్టియ, పటా, కత్తి, పట్టెము, తేగాకత్తి, 


వాలు, 


నారాజి, కరాచూరి, కరాచురి, తేగా, నరాజీ, నారాజీ, పట్టా, నరాజి అన 


ఖద్దమునకుంబేళ్ళు. జర, పిడి, పరుంజు, నెమ్మలిపరుంజు, గాజాపరుంజు అనంగా 
ఖద్దముప్టికి పేళ్ళు. 


క. 


సురెనాంగ చూరకత్తియు 

సురియయు చూరీయనంగ చురకత్తియనం 

జురియనంగ. చూరియనంగను 

ఛురికాభిఖ్యలు దనర్చు సూరినుతాంఘీ 363 


సురె, చూరకత్తి, సురియ, చూరీ, చురకత్తి, చురి, చూరి అనంగా ఛురికకు 


పిడెమనంగను వంకిణియన 

పిడియంబన బాంకనంగ వెలసె మజియు ము 

ప్పిడినా వంకియనంగ మును 

బడెవక్రచ్చురిక పేళ్లు భవగిరివజ్రీ. 364 


పిడెము, వంకిణి, పిడియము, బాంకు, ఉప్పిడి, నంకి అనంగా వక్రచ్చురిక 


గుమితినాగుమ్మతి యనంగ గుప్తఖడ్డ 

మౌ కటారన చికటారియన కటారి 

యనంగ చిక్కటారియనంగ నౌ కఠార 

మునకు తెలుంగున నామముల్‌ మునివిలోల. 365 


గుమితి, గుమ్మతి అన గుప్తఖద్గముపేళ్ళు. కటారు, చికటారి, కటారి, చిక్కటారి 


అనంగా కఠారమునకుంబేళ్ళు. 


208 


ఆంధ్ర పద నిధానము 


కొజడునాంగ సామంతరాగోలనాంగ 

నుండసురియనాంగ సబిడీయును సిరాణి 

యనంగ వాయిదారయనంగ దనరె ఖడ్గ 

భేదమునకు నభిఖ్యలు వేదవేద్య. 366 


కొబుడు, సామంతరాగోల, ఉండసురియ, సబిడీ, సిరాణి, వాయిదార అన 


AX మ్‌ 
ఖడ్గవి శేషముల బళ్ళు. 


గీ. 


కుప్పెకో ల్ముల్కి కట్టియ కోల గసిక 

యంబును లకోరియను జిరాయమ్ము చిల్కు 

సరడు జీరా లకోరియు గొరక తూయు 

నారసము బరిగోలయనంగ శరము. 367 


కుప్పెకోలు, ములికి, కట్టియు, గసిక, కోల, అంబు, లకోరి, జిరా, అమ్ము, 


చిలుకు, సరడు, జీరా, లకోరీ, గొరక, తూంపు, నారసము, బరిగోల అన శరము 


పేళ్ళు. 
గి. 


అంపకోలయు చిల్కు దోంటమ్ము బొట్టె 

కోలయును మతి నెలవంకకోల మటియు 

గన్నెరాక మ్మనంగను కమలనాభ 

శరవిశేషంబులకు పేళ్లుసాగె ధరణి. 368 


అంపకోల, చిల్కు దోంటమ్ము బొట్టెకోల, నెలవంకకోల, గన్నెరాకమ్ము అనంగా 


శరవిశేషములకుం బేళ్ళు. 


గీ. 


అలుగు చిల్లాణమును కైదు వల్లు కయిదు 

వ యన బాణఫలాఖ్యలవని; ధనుస్సు 

పేళ్లు సింగాణి సింగిణి విలు మజియును 

సింగిణీ సింగిడియనంగ శేషశయన. 369 


అలుగు, చిల్లాణము, కైదువు, కయిదువ అన బాణఫలముపేళ్ళు, సింగాణి, 


సింగిణి, విలు, సింగిణీ, సింగిడి అన ధనుస్సుపేళ్ళు. 


ద్వితీయ కాండము 209 


గీ.  అల్లెయన గొనయంబన నల్లియ యన 
నారి యన నెక్క్మనంగ మోపునాంగ నెక్కు 
డనంగ మౌర్వికి పేళ్లొప్పె, నరియనంగ 
బాణసంధానమునకౌను పంకజాక్ష్మ 370 
అల్లై గొనయము, అల్లియ, నారి, ఎక్కు మోపు, ఎక్కుడు అన మౌర్విపేళ్ళు. 
అరి అన బాణసంధానముపేరు. 
గీ. . పింజయన శరపుంఖంబుపేరు; వింటి 
నడుము పిడికట్టు లస్తకనామమౌను; 
కొప్పనంగ కోపనంగ వింటికొనయనంగ 
గనయమనంగను ధన్వగ్రమునకుబేళ్లు. 371 
పింజ అన శరపుంఖముపేరు. వింటినడ్ము, పిడికట్టు అన లస్తకము పేళ్ళు. 
కొప్పు, కోపు, వింటికొన, గనయము అన ధన్వగ్రముపేళ్ళు. 
క. గుతి సూటినాంగ లక్ష్యము; 
గుతివెట్టన లెప్పమనంగ గుర్వెట్టనంగన్‌ 
గుజికొనునన లెప్పయనన్‌ 
వజలెను లక్షించుటకును వాసవవినుతా. 372 
గుతి, సూటి అన లక్ష్యము పేళ్ళు. గుణీవెట్టు, లెప్పము, గుర్వెట్టు, గుతికొను, 
లెప్ప అన లక్షించుటకు పేళ్ళు. 
గీ.  దెప్పమన కూటలక్ష్యంబునొప్పె; తూంపు 
దెబ్బ యేటన శరహతి కబ్బె పేళ్లు; 
దనరె శింజినీసంధానమునకు నెక్కి 
డనంగ మోపెట్టునా మోపిడినంగం జెల్లు. 373 
దెప్పము అన కూటలక్ష్యము పేరు తూంపుదెబ్బ, ఏటు అన శరహతికి పేళ్ళు. 
ఎక్కిడు, మోపెట్టు, మోపిడు అనగా శింజినీసంధానము పేళ్ళు. 
క. బత్తలికయు తరకసమును 
బత్తడికయు దొనయు పొదియు పాణివడంబున్‌ 
బత్తకియు తరకసాయన 
నత్తెను తూణీరమునకు నాఖ్యలుశౌరీ. 374 


210 ఆంధ్ర పద నిధానము 


బత్తళిక, తరకసము, బత్తడిక, దొన, పొది, పాణివడము, బత్తళి, తరకసా 


అనంగా తూణీరమునకుంబేళ్ళు. 


క. 


తెలుంగున నీటియ బరిచి స 

బళమును కొంతంబు నీటె బరిచీ మటి య 

త్తలమును డొంకెన దొంకెన 

చెలంగెను కుంతలముపేళ్లు చిన్మయమూర్తీ. 375 


ఈటియ, బరిచి, సబళము, కొంతము, ఈటె, బరిచీ, అత్తలము, డొంకెన, 


దొంకెన అనకుంతలముపే బళ్ళు. 


గీ. 


నేజమనంగ నేజాయన నేజనాంగ 

చిల్లకోలయనంగను జెలంగె తోమ 

రాఖ్యలౌ; లౌడినా లౌణియనంగ గుదియ 

బరిసనాంగను జెల్లెను పరిఘమునకు. 376 


నేజము, నేజా, నేజ, చిల్లకోల అన తోమరముపే పళ్ళు. లౌడి, లౌణి, గుదియ, 


బరిస అనగా పరిఘమునకుబేళ్ళు. 


గీ. 


కూచినా వాందినాంగను క్రూరన పద 

ననంగ నైశిత్యమగును; వాయనంగ వాద 

రయనంగా జెల్లు ఖడ్గధారకును; వాలి 

కయును వాలారు వాండినాంగను శితంబు. 377 


కూచి, వాండి, క్రూరు, పదను అనంగా నైశిత్యమునకుంబేళ్ళు. వా, వాదర 


అనంగా ఖడద్దధారకుపే బళ్ళు. వాలిక, వాలారు, వాండి అననిశితముపే బళ్ళు. 


గీ. 


పదను సేయును తీడును వాండిసేయు 

ననంగ శితకృత్యమగు; గనీబన నాజయన 

ఖద్దకోశంబగును; బాణగణముపేరు 

జెల్లై నంపజయనంగను శేషశాయి. 378 


పదనుసేయు, తీడు, వాండిసేయు అనగా శితకృత్యమువే పళ్ళు. గనీబు, ఒఅ 


అన ఖడ్గకో శము పేళ్ళు. అంపజ అన బాణగణముపేరు. 


ద్వితీయ కాండము 211 


పోరాటన్న దురంబనం గలంకునాంబోట్లాటనా నన్నినాం 
బోరాటంబనంగా పెనంకువయనం బోటన్న నాలంబు కం 
గారన్నం గలనన్న నౌ పదవనాం గయ్యంబనంగా ననిం 
బోరున్‌ నాంగను కంగిసన్న జగడంబుం జువ్వనా యుద్ధమౌ. 


పోరాట, దురము, కలంకు, పోట్లాట, అన్ని పోరాటము, పెనంకువ, పోటు, 


ఆలము, కంగారు, కలను, పదవ, కయ్యము, అని, పోరు, కంగిస జగడము, చివ్వ 
అనంగా యుద్ధమునకుంబేళ్ళు. 


క. 


పోరాటము జగడము నా 

ర్వేరము మాజాట యారివేరంబు మణిన్‌ 

మారాట మజాటమునాన్‌ 

శ్రీరమణా కలహమునకు చెలంగె నభిఖ్యల్‌. 380 


పోరాట, జగడము, ఆర్వేరము, మాజాట, అరివేరరము, మారాట, మజాట 


అన కలహము పేళ్ళు. 


ల్త్‌ 


౧. 


ఉత్తరదొక్కరం బుప్పరించన కంద 
ణంబు చాంగణ కందడంబు నొంటి 
యడుగు గత్తెర యెడమడువు పరువడియు 
విసరుమొనయు సరిబిత్తరంబు 
నరసింగమును కళవర ముప్పళించును 
చడికియు జోడింపు చప్పళింపు 
కన్నాతయు తిణింగి కాసెనిల్మడ గళ 
కత్తెర కొక్కిస గరిడియనంగ 


మల్లబంధవిశేషనామములసంజ్ఞ 

కలిగె; నజుకు పరువడియు గాయమాన 

మనంగ శస్త్రవిద్యావిశేషాఖ్యలగుచు 

వెలసె బాలపురాధీశ వేంకటేశ. 381 


ఉత్తరడొక్కరము, ఉప్పరించు, కందణము, చాంగణ, కందడము, ఒంటి 


యడుగుంగత్తెర, ఎడమడువుపరువడి, విసరుమొన, సరిబిత్తరము, నరసింగము, 


212 


ఆంధ్ర పద నిధానము 


కళవరము, ఉప్పళించు, చడికి, జోడింపు, చప్పలించు, కన్నాత, తిణింగి, కాసెనిల్మడ, 
గళకత్తెర, కొక్కిస, గరిడి అనంగా మల్లబంధవిశేషముల పేళ్ళు. నటుకు, పరువడి, 
గాయమానము అనంగా శస్త్రవిద్యావి శేషము పేళ్ళు. 


గీ. 


మల్లడించు మల్లాడును మల్లడిగొను 

పెనంగులాడును పెన్లును పెనంగొను మెలి 

గొను ముడివడును ముప్పిరిగొను పెనంగు 

మెలయునా బాహురణకృత్యమొలసె శౌరి. 382 


మల్లడించు, మల్లాడు, మల్లడిగొను, పెనంగులాడు, పెను, పెనంగొను 


మెలింగొను, ముడివడు, ముప్పిరింగొను, పెనంగు, మెలయు అన బాహుయుద్ధము 
సేయుటకుపేళ్ళు. 


క. 


మెలయునన లాగులాటయు 

మలయుటయును మల్లటయును మల్లాటయనన్‌ 

మెలియయును పెనంగులాటయు 

చెలంగెను భువిబాహురణము చిన్మయమూర్తీ. 383 


మెలయు, లాగులాట, మలయు, మల్లట, మల్లాట, మెలియ, పెనంగులాట 


అన బాహుయుద్ధమునకు పేళ్ళు. 


గీ. 


ఎడ తెజంగు తీటు పొందును ముడియనంగ 

సంధికగు; గెల్పు గెలువంబు జయము పేళ్లు; 

విబుగు డోటము నోటోడు విజుగు బన్న 

మనంగ నపజయమునకాఖ్యలౌ మురారి. 384 


ఎడ, తెజంగు, తీజు, పొందు, ముడి అన సంధికి పేళ్ళు. గెల్పు, గెలువము 


అన జయము పేళ్ళు. విబుగుడు, ఓటము, ఓటు, ఓడు, విజుగు అన అపజయము 


పేళ్ళు. 
గి. 


భంగపజచుటకును జెల్లు చెంగగొట్టు 

నొడుచు నోడించునన పేళ్లు; నుగ్గడనంగ 

గడవనంగ మేరయనంగను గరుసన మరి 

యాదనాంగనుజెల్లె మర్యాదకు హరి. 385 


ద్వితీయ కాండము 213 


చెంగగొట్టు, ఒడుచు, ఓడించు అనంగా భంగపజచుటకు పేళ్ళు, ఉగ్గుడు, 
గడవు, మేర, గరుసు, మరియాద అన మర్యాదపేళ్ళు. 


క. రాపిడియన నొారయికనాం 
రాపన నొరపిడియనంగ రాయిడి యనంగన్‌ 
జాపనంగ రుద్దుడనంగను 


రాపుడునా ఘర్షణంబు రాజీవాక్షా. 386 


రాపిడి, ఒరయిక, రాపు, ఒరపిడి, రాయిడి, జూపు, రుద్దుడు, రాపుడు అన 


అప్పళించుననంగనౌ నప్పళింత 

యనంగ నౌ మల్లచజపన నవని తెనుంగు 

నను భుజాస్పాలనంబయ్యె; నత్తెమనంగ 

హస్తకవచంబునకుం బేరు హరిహయనుత. 387 


అప్పళించు, అప్పళింత, మల్లచజపు అనంగ భుజాస్ఫాలనముపేళ్ళు. అత్తెము 
అన హస్తకవచముపేరు. 


గీ. రాయి ప్రామును టాచును రాచును కరి 
సించు రుద్దనగాను కర్షితము పేళ్లు; 
సంకులమునకు దొమ్మియు సందడియును 
క్రందు కయ్యంబనంగను కమలనాభ. 388 


రాయి, ప్రాము, జూచు, రాచు, కరిసించు, రుద్దు అన కర్షితము పేళ్ళు. 
దొమ్మి, సందడి, క్రందుకయ్యము అనంగ సంకులయుద్ధము పేళ్ళు. 


గీ. _ ధరని పోటొగ్గునాంగ యుద్ధ ప్రయత్న 
మౌను; సూయాణమన యుద్ధయాత్రపేరు; 
మునుము పడవలమన సైన్యముఖమునకు; స 
హాయమగు తోడు బాసట సాయమనంగ 389 


పోటొగ్గు, రూ॥ పోటోగు అన యుద్ధ ప్రయత్నము పేరు. సూయాణము అన 
యుద్ధయాత్రపేరు. మునుము, పడవలము అన సైన్యముఖము పేళ్ళు తోడు, బాసట, 
సాయము అన సహాయముపేళ్ళు. 


214 ఆంధ్ర పద నిధానము 


గీ. _ వెజిపు నంజిక యంజల్కు వెజ యళుకన 
భయమునకు; వీంక వీంగును బహువచనము 
నందు దిక్కా మొగంబులునాంగ దిక్క 
మొగములనంగ బలాయనమునకు పేళ్లు. 390 
వెజపు, అంబిక, అంజు, అల్ము వెజ, అళుకు అన భయమునకు పేళ్ళు. 
వీంక, వీంగు, బ॥ దిక్కామొగంబులు, దిక్కృమొగములు అన పలాయనమునకు 
పేళ్ళు. 
సీ ఈడాడు డీకొను దాడియాడును తాకు 
చెనకు నెదుర్చును చెనయు తొడరు 
మార్చెట్టు మెడ్గొడ్డు మార్మొను దీకొను 
మాతొడ్డు మొగకొను మాబుపెట్టు 
తక్కరిం చెద్రుచు వక్కళిం చెదురుచు 
ముదళించు వీద్చడు మోహరించు 
దొరలు ముదలకించు మతి వీడుపడు మాటు 
కొను పరిఘాణించు కొమ్ముకెక్కు 
గి. ననంగ ప్రతిఘటించుటకాఖ్యలౌను; కాలు 
ద్రువ్వునాం గ్రాల్మొననంగ కాల్‌ ద్రువ్వుననంగ 
కాలుకొనును కాలూదన కాలుకొల్పు 
నాంగ కలహ(పియమునకు నామపంక్తి. 391 


ఈడాడు, డీకొను, దాడియాడు, తాకు, చెనకు, ఎదుర్చు, చెనయు తొడరు, 
మార్చెట్టు, మెడ్డొడ్దు, మార్మొను, దీకొను, మాటొడ్డు, మొగకొను, మాజువెట్టు, 
తక్కరించు, ఎద్రుచు, వక్కళించు, ఎదురుచు, ముదళించు, వీడ్చడు, మోహరించు, 
దొరలు, ముదలకించు, వీడుపడు, మాజుకొను, పరిఘాణించు, కొమ్ము౩క్కు అనంగా 
ప్రతిఘటించుటకుం బేళ్ళు. కాలుద్రువ్వు, క్రాల్మొను, కా(ల్లువ్వు, కాలుకొను, కాలూదు, 
కాలుకొల్పు అనంగా రణోద్యుకోత్సాహమునకుంబేళ్ళు. 
క. అడ్డంకి యాంక యంకిలి 

యడ్డము మతి యడ్డపాటు నాటంకము సుం 

కెడ్డము మన్నయు తగులం 

బొడ్డుకొనె నిరోధనాఖ్యలొప్పి మురారీ. 392 


ద్వితీయ కాండము 215 


అడ్డంకి, ఆంక, అంకిలి, అడ్డము, అడ్డపాటు, ఆటంకము, సుంకు, ఎడ్డము, 


మన్న తగులము అననిరోధనముపేళ్ళు. 


గీ. 


నెట్టనయును వాలాయంబు నెట్టమనంగ 

వెలసె ననివార్యమున; కాయె పెట్టు డెక్కు 

పడరింగొను తడకట్టరిపడన నింక 

మించె నాంకట్టునా నిరోధించుటకును. 393 


నెట్టన, వాలాయము, నెట్టము అనంగా అనివార్యముపేళ్ళు, ఆంకెపెట్టు, 


డెక్కుపడు, అరింగొను, తడకట్టు, అరిపడు, ఆంకట్టు అననిరోధించుటకు పేళ్ళు. 


క. 


విలుకాండు నంపకాందడన 

విలుందాల్పన వింటివాండు విల్మాడనినం 

జెలంగె ధనుర్దారికి నా 

ఖ్యలు; నుక్కజునాంగ శౌర్యమణగుట పేరా. 394 


విలుకాడు, అంపకాండు, విలుదాల్పు, వింటివాండు, విల్మాండు అనంగా 


ధనుర్దారికి పేళ్ళు. ఉక్కజు అన శౌర్యమణంగుట పేరు. 


క. 


అలకువ మాజుమొగంబును 

సొలపు మడువు లేటమొగము సొలయిక కొంకుం 

జెలంగె మజియు నోహాటం 

బలరె పరాజ్ముఖము పేళ్లు హాటకచేలా. 395 


అలకువ, మాజుమొగము, సొలపు, మడువు, లేట మొగము, సొలయిక, 


కొంకు, ఓహాటము అన పరాజ్ముఖము పేళ్ళు. 


పీ 


216 


కొంకన స్రుక్క్మన క్రుయ్యన నోహటి 
ల్లన చెంగునాంగ సొలయు ననంగ 
పిజుతీయునాంగను పిజుతివుచన మతి 
పిటుతివియుననంగ పిటువడునన 
పుయులోటనాంగను పుయిలోడనంగను 
వట్రించునాంగను వట్రిలునన 
వెనుదీయుము జుడుగన నోహటించన 
పుయిలోటమన పరాజ్ముఖమగు టకు 


ఆంధ్ర పద నిధానము 


గీ. _ నామములగు; సేనావ్యాపనమునకలరె 
తరుమునా డీకొనుననంగ పరవనంగ 
పరువునాంగను కవియునాం బర్వనంగ 
పేళ్లు తెలుంగున కోటిరవిప్రకాశ. 396 


కొంకు, (సుక్కు క్రుయ్యు, ఓహటిల్లు, చెంగు, సొలయు, పిజుతీయు, 
పిజుతివుచు, పిజుతివియు, పిజఖువడు, పుయిలోట, పుయిలోడు, వట్రించు, వటిల్లు, 
వెనుదీయు, జుడుగు, ఓహటించు, పుయిలోటము అనంగా పరాబ్ముఖమగుటకు 
పేళ్ళు, తరుము, డీకొను, పరువు, కవియు, పర్వు అనంగా సేనవ్యాపించుటకు 
పేళ్ళు. 
గీ. ముట్టడము ముట్టడియు లగ్గ ముట్టణంబు 

శత్రుదుర్గావరిత సైన్యసంజ్ఞ మొగ్గ 

రంబె మొనయు నొడ్డును మొగరంబు నొడ్డ 

నంబు మోహరమనంగ వ్యూహంబు పేళ్లు. 397 

ముట్టడము, ముట్టడి, లగ్గ, ముట్టణము అన శత్రుదుర్దావరిత సైన్యమున 
కుంబేళ్ళు. మొగ్గరము, మొన, ఒద్దు, మొగరము, ఒడ్డనము, మోహరము అన వ్యూహము 
పేళ్ళు. 
గీ. దుమ్ము త్రమ్ము దుమారంబు దుమన ధూళి 

యౌను; డాలు పడగ టెక్నియంబు టెక్కె 

మన పతాకాఖ్యలౌ; సిడెమన కురుగడ 

యనంగ జెండాయనంగ ధ్వజాఖ్యలగును. 398 

దుమ్ము, త్రమ్ము, దుమారము, దుము అన ధూలిపేళ్లు. డాలు, పడగ, 
టెక్నియము, టెక్మము అనంగా పతాకము పేళ్ళు. సిడెము, కురుగడ, జెండా అన 
ధ్వజము పేళ్ళు. 
పం.గీ. చేవ తట్టస తాలిమి చేగ తెంపు 

తెగువ మెజవడి దిటమును తేంకువ బర 

వసము గాతు పటారి దీమసము మొక్క 

లంబు మున్నెరకయు దీవసంబనంగ 

ధైర్యమునకు నభిఖ్యలౌ దానవారి. 399 


ద్వితీయ కాండము 217 


చేవ, తట్టస, తాలిమి, చేగ, తెంపు, తెగువ, మెబివడి, దిటము, తేంకువ, 


బరవసము, గాతు, పటారి, దీమసము, మొక్కలము, మున్నెరక, దీవసము అనంగా 
ధైర్యమునకుంబేళ్ళు. 


గీ. 


అవని పిజికికండయు నధైర్యంబు సంజ్ఞ 
యలరె; నాకరమనంగ నౌ నాగ్రహంబు 
సంజ్ఞ యోట జోలాజు నిస్సత్వసంజ్ఞ 
ఇ ఇ 
యౌను; మడిమంచ బలహీనమౌ మురారి. 400 


పితికికండయన యధైర్యము, ఆకరమన ఆగ్రహము, ఓటటు, ఓటాజు అన 


నిస్సత్తువ, మడిమంచయనగా బలహీనము. 


ఉ. 


నారదజీవనా! కలితనం బొజపున్‌, వడిపెంపు గోహరిన్‌ 

వీరము సోమముం బొనుపు వీంళయు నెడ్తెబియున్‌ వటారియున్‌ 
వీరయు సోమయున్‌ నెతియువీకునుదండియు ప్రాయినాంగ గో 
హారియు పంతమున్మగంటిమన్న పరాక్రమ నామధేయముల్‌ 


కలితనము, ఒఅపు వడి, పెంపు, గోహరి, వీరము, సోమము, పొనుపు, 


వీంక, ఎడ్తెజ, వటారి, వీర, సోమ, నెటి, వీకు, దండి, ప్రాయి, గోహారి, పంతము, 
మగంటిమి అనంగా పరాక్రమముపేళ్ళు. 


గీ, 


గండు డగర తుటారియు దండిపోటు 

మగంటిమన్న పారుష్యనామంబులౌను; 

వెనుకనాంగ నండయునన వెంబడియనం 

జెల్లు ననుగతికాఖ్యలౌ శేషశాయి. 402 


గండు, డగర, తుటారి, దండి, పోటు, మగంటిమి అన పారుష్యము పేళ్ళు. 


వెనుక, అండ, వెంబడి అన అనుగతికి పేళ్ళు. 


క. 


218 


వాండియు మగంటిమినా మగ 

పాడియ నగ్గలికనాంగ వడినాం బోటున్‌ 

వాందిమి డాకయు నుక్క్మన 

నౌ డంబున శౌర్య మవని హాటక చేలా. 403 


ఆంధ్ర పద నిధానము 


వాండి, మగటిమి, మగవాడి, అగ్గలిక, వడి, పోటు, వాండిమి, డాక, ఉక్కు 
అనంగా శౌర్యమునకుపేళ్ళు. 


క. ఇల నుత్సాహపరచుటకు 
వెలసెను పురికొలుపునాంగ పెడరేంచన నె 
క్కులుపెట్టు నెత్తుపె ట్టైస 
కొలుపన దీకొనుననంగ నెక్కాడనంగన్‌. 404 
పురికొల్పు, పెడరేచు, ఎక్కులుపెట్టు, ఎత్తుపెట్టు, ఎసకొలుపు, డీకొను ఎక్కాడు 
అన ఉత్సాహపజచుట పేళ్ళు. 


క. కళ చొక్కు స్రుక్కు సొరుగును 
సొలిమిడి యరచావు సొమ్మ సొగియిక సొగయున్‌ 
సొలయును సొగపుననంగను 
చెలంగి భువి న్మూర్భపేళ్లు జెల్లె ముకుందా. 405 


కళ, చొక్కు (స్తుక్కు, సొరుగు, పొలిమిడి, అరసావు, సొమ్మసాగియిక, సొగయు, 
సాలయు, సొగపు అన మూర్చపేళ్ళు. 


పం.గీ. సొరుగు బాహిరపోవును సొలయును కొజ 
వోవు సొగయును బిమ్మిటివోవనంగ 
నగును మూర్చిల్లుటకును; చావనంగ మృతికి 
నెసంగ; కొజిప్రాణమనంగ కుట్టుసురనంగం 
దనరె కంఠగత ప్రాణమునకు శౌరి. 406 


సొరుగు, బాహిరవోవు, సొలయు, కొజవోవు, సొగయు, బిమ్మిటవోవు అనంగా 
మూర్చిల్లుటకు పేళ్ళు. చావు అన మృతికిపేరు. కొజిప్రాణము కుట్టుసురు అన కంఠగత 
ప్రాణముపేళ్ళు. 
సీ ఇలుగును కెడయిక యీల్లును కడచను 
కడతేటు కూలును కడచు క్రుంకు 
తుదిముట్టు తెగలాజు దోరు పిలుకుమారు 
కడగొట్టు నీలుగు కెడయు గిట్టు 


ద్వితీయ కాండము 219 


స్ప 


220 


పొరిమాలు మడియును పొరిపోవు క్రుందును 
రూపజు చచ్చును రూపుమాయు 

నుక్కు మడంగు డింకు నుక్కు గీటడంగును 
గండడంగును తెగు గంతుకొనును 


మనుంగు రూపడంగు మగ్గును సమయును 
పెద్దనిదురవోవు పిలుకుమాలు 

మక్కు బిద్దునాంగ మహిమృతించుట కాఖ్య 
లలరె శ్రీకళత్ర యబ్దినేత్ర. 


407 


ఇలుగు, కెడయిక, ఈల్లు, కడచను, కడతేజు, కూలు, కడచు, కుంకు, 
తుదిముట్టు, తెగలాజు, దోరు, పిలుకుమారు, కడగొట్టు, ఈలుగు, కెడయు, గిట్టు, 
పొరిమాలు, మడియు, పారివోవు, క్రుందు, రూపటు, చచ్చు, రూపుమాయు, 
ఉక్కమడుగు, డింకు, ఉక్కు గీటడంగు, గండడంగు, తెగు, గంతుకొను, మనుంగు, 
రూపడంగు, మగ్గు, సమయు, పెద్దనిద్దురవోవు, పిలుకుమాలు, మక్కు బిద్దుఅనంగా 
మృతించుటకుంబేళ్ళు. 


కడుపును నుజఖుమాడు కెడపు చట్టలుచీరు 
చదుపును కూల్చును చమరు తునుము 
తెగంజూచు (త్రుంచును తెగటార్చు త్రెక్కొను 
మట్టుపెట్టును కసిమసగు తున్ము 
బలివారు సరిగొను బలి పెట్టు పొలికొను 
రూపుంబాపును వంతుబాపు చంపు 
దోరుచు పొరిమార్చు తునుమాడు పరిమార్చు 
నుఖుపు నామమడంచు నుజఖుము సంపు 


మన్నిగొను రూపడంచు పొరిమాలుచు ంబొలి 
పుచ్చు తెగటాజుచును పొరిపుచ్చు పిలుకు 
మార్చునన మృతింబొందించుమాటలగును 
తెలుంగు బాసను మునిలోల దీనపాల 


408 


ఆంధ్ర పద నిధానము 


కడుపు, పుటుమాడు, కెడపు. చట్టలుచీరు, చదుపు, కూల్చు, చమరు, తునుము, 
తెగజూచు, (త్రుంచు, తెగటార్చు, తైక్కొసు, మట్టుపెట్టు, కసి మసగు, తున్ము, బలివారు, 
సరిగొను, బలిపెట్టు, పొలిగొను, రూపుంబాపు, వంతుబాపు, చంపు, దోరుచు, 
పొరిమార్చు, తునుమాడు, పరిమార్చు, నుజుపు, నామమడంచు, నుఖుము, సంపు, 
మన్నిగొను, రూపదంచు, పొరిమార్చు, పొలిపుచ్చు, తెగటారుచు, పొరిపుచ్చు, 
పిల్ముమార్చు అనంగా మృతిబొందించుటకు పేళ్ళు. 


సీ ఉజ్జగి ల్లోరసి ల్లుడివోవు నెడగిల్లు 
నొదుంయగు నాదుంగుపడు నోరసింపు 
సంబరి యోసరు సంబడి యెడయు పే 
డెత్తు బగళము కేడించు, ప్రిదులు 
తలంగు తెబిలంబాటు తొలంగు తెరలు తల్లు 
పాయు నూడనిబాడు పాయగిల్లు 
జీరువాజును పాచు చెంగు తొలంగును 
జడియును విరియును బెడంకు మజియు 


గీ. తలవునాంగ తలంగన దారిబట్టు 
నన బెడంకన నోసరిల్లన యనంగ 
నౌను గెంటననౌను పేళ్ళపసరిల్లు 
టకును జెల్లెను దేవతానికరపాల. 409 


ఉజ్జగిల్లు, ఓరసిల్లు, ఉడివోవు, ఒదుగు, ఒదుగుపడు, ఓరసింపు, సంబరి, 
ఓస, సంబడి, ఎడవు, పేడెత్తు, బగళము, కేడించు. 

ప్రిదులు, తలంగు, కెజిలంబాటు, తొలంగు, తెరలు, తల్లు, పాయు, 
ఊడనిబాడు, పాయగిళ్ల, జీరువాజు, పాచు, చెంగు, తొలంగు, జడియు, విరియు, 
బెదెంకు, తలపు, తలంగు, దారిబట్టు, బెడంకు, నోసరిల్లు, కౌంటు అన అపనరిల్లుట 
పేళ్ళు. 
గీ. అటు గాత యదుపువాటు ట్రేటు దెబ్బ 

జవురు కొట్టన హతియౌను; చడుము మోదు 

కొట్టు జవురుకొనును వ్రేలుకొనును మొత్తు 

నాంగ ప్రహరించుటకుపేర్లు భోగిశయన. 410 


ద్వితీయ కాండము 221 


అటు, గాత, అదుపు, వాటు, వేటు, దెబ్బ జవురు, కొట్టు అన హతికిపేళ్ళు. 


చదుము, మోదు, కొట్టు, జవురుకొను, వ్రేటుకొను, మొత్తు అన ప్రవహించుటకు 


బేళ్ళు. 


వీ 


చెండాదనంగను చెండుబెండాడన 
చెలంగన తున్మన చెల్లనంగ 
నజకన నుగ్గాడునా మురికొనునన 
తుండించుననంగను చెండుననంగ 
నజుకన తునుమాడుననంగ వందజలాడు 
ననంగను మోద్చజచన తునుమన 
పరిమార్చుననంగను పాలాడునాంగ క 
సిమెసంగునాం జక్కు సేయుననంగ 


నుత్తరించన తజుగననొప్పె పేళ్లు 

పుడమి ఖండించుటకు; టేకుమడంచు రేకు 

మడచన నశింపసేయుట కడరెపేళ్లు 

బాలనగరీశ భవనాశ నీలకేశ. 411 


చెందాడు, చెండుబెండాడు, చెలగు, తున్ము, చెల్లు, నబకు, నుగ్గాదు, 


మురికొను, తుండించు, చెండు, నజుకు, తునుమాడు, వందజలాడు, మోద్చజచు, 
తునుము, పరిమార్చు, పాలాడు, కసిమెసంగు, చక్కుసేయు, ఉత్తరించు, తటుగు 
అనంగా ఖండించుటకుబేళ్ళు. టేకుమడచు, రేకుమడచు అనంగా నశింప సేయుటకు 


పేళ్ళు. 
గీ. 


ఒళవు, 


222 


ఆయమును కీలకము గుట్టు గాయకంబు 

కీలు మారాము లోచెయ్యి కిటుకు నొలవు 

నెఖను కొజసంది గుఠికొంది వజలెభువిని 

మర్శమునకునభిఖ్యలు మదనజనక. 412 


ఆయము, కీలకము, గుట్టు, గాయకము, కీలు, మారాము, లోచెయ్యి కిటుకు, 
నెను, కొజసంది, గుటికొండి అనగా మర్శ్మమునకు బేళ్ళు. 


ఆంధ్ర పద నిధానము 


ఆయువునకు నుగంబెౌను; ప్రాణమునకు 

నుసుజు మన్ని మిడుకు జెల్లెనుు సబము బడు 

గనంగ శవము; జీవస్థానమునకు నెజిను 

గురుసు గుటికొండినాంగను పరమపురుష 418 


ఉగము అనంగా ఆయువునకుపేరు. ఉసుటు, మన్ని మిడుకు అన 


ప్రాణము పేళ్ళు. సబము, బడుగు అన శవముపేళ్ళు. నెజను, గురుసు, గుతి కొండి 
అనంగా జీవస్థానమునకు పేళ్ళు. 


గీ. 


బందె చెజ యాంక నాంగ నిర్భంధ సంజ్ఞ 

జెల్లై చెబిసాల గిడ్డంగి చెజయు బంది 

గంబు గండారునాంగ నామంబులడరె 

నంబుజోదర కారాగ్భహంబు పేళ్లు. 414 


బందె, చెజ, ఆంక అన నిర్భంధము పేళ్ళు. చెజసాల, గిడ్డంగి, చెబు, బందిగము, 


గండారు అనగా కారాగృహముపేళ్ళు. 


గీ. 


బందెగొనె చెబిపెట్టెను బందిగమిడె 

ననంగ నిర్భంధ పెట్టుటకౌను రాచ 

చేరికగలపల్ములతో డంజేరి తెనుంగు 

బడసి ముగిసెను క్షతియవర్లు శౌరి. 415 
బందెగొనె, చెజిపెట్టె, బందిగమిడెఅనంగా నిర్బంధ పెట్టట పేళ్ళు. 


క్షత్రియవర్లు ముగిసెను 
వైశ్యవర్లు 
రూ గ 


బేరియు తొడపుట్టనంగ బె 

హారియు కోమటియనంగ బేహరినా బే 

హారియు బచ్చన సంపా 

సారియు సెట్టియన వైశ్యసంజ్ఞ మురారీ. 416 


ద్వితీయ కాండము 223 


బేరి, తొడపుట్టు, బెహారి, కోమటి, బేహరి, బేహారి, బచ్చు, సంపాసారి, సెట్టి 
అన వైశ్యునకుంబేళ్ళు. 


గీ. బేరమన బెహారంబన బేహరమన 
నెగడె బేహారమనంగ వాణిజ్యసంజ్ఞ; 
యెరవు పరపత్తెమును రోయి పొరచియు మణి 
చేబదులునాంగంజెల్లై యాచితకమునకు. 417 


బేరము, బెహారము, బేహరము, బేహారము అన వాణిజ్యము పేళ్ళు. ఎరువు, 
పరపత్తెము, రోయి, పొరచి, చేబదులు అన యాచితకముపేళ్ళు. 


లొ 


అచ్చుదలనాంగ రవడినా నప్పనంగ 

బుణము; వడ్డి తమానంబు వృద్ధికౌను; 

పెచ్చనంగ నెచ్చు పెచ్చన సొచ్చెమనంగ 

నౌధనాధికమునకు మురాసురారి 418 


అచ్చుదల, రవడి, అప్పు అనంగా బుణముపేళ్ళు, వడ్డి, తమానము 
అనవృద్ధికి పేళ్ళు, పెచ్చు, ఎచ్చుపెచ్చు,సొచ్చెము అనంగా ధనాధికము పేళ్ళు. 


క. మకరాంకజనక రోనాం 
గ కుదువనా గిరవనంగ నగావనంగా నా 
హకమన రోయియనంగ నా 
యకమనంగా బంధకమునకౌ నామంబుల్‌. 419 


రో, కుదువ, గిరవు, అగావు, అహకము, రోయి, ఆయకము అనంగా 
బంధకముపేళ్ళు. 
గీ. ఆరుకలు నారుగలునాళ్లు నౌను కోద్ర 

వంబు; సజ్జలు గంటెలు కంబులనంగ 

కంగుభేదంబు; కొట్టిలనంగ కొబిల 

నంగ నొప్పెను భువినిప్రియంగు సంజ్ఞ. 420 


ఆరుకలు, ఆరుగలు, ఆల్లు అనగా కోద్రవములపేళ్ళు. సజ్జలు, గంటెలు, 
కంబులు అనకంగుపేళ్ళు. కొట్టిలు, కొజలు అన ప్రియంగువుపేళ్ళు. 


224 ఆంధ్ర పద నిధానము 


a 


ఇప్పపూరాజనా లేనుంగుకొమ్ములు 
నాకుసన్నంబులు నా(ట్రెగడలు 
కప్పగబోగులు కస్తురిపట్టియల్‌ 
కుత్తిమల్లెలు చిటిముత్తెములును 
రామసాగరములు రాజనములు తీవె 
సరులు ముస్తెలు ముత్తెసరులు జిక్క 
పాయలు నక్కుళ్లు బంగారుతీగెలు 
మదనగందులు తీగమల్లియలును 


గీ. _ కాకిటెక్కలు చిటిపూలు గరుడసరులు 

చందమామపువ్వులు నాగసాగరాలు 

పాలమీంగడలును సుకవాసులనంగ 

ధాన్యభేదంబులై యొప్పె దానవారి. 421 

ఇప్పపూరాజనాలు, ఏనుంగుకొమ్ములు, ఆకుసన్నములు, ఆ(ట్రెగడలు, 
కప్పురబోగులు, కస్తురిపట్టెలు, కుత్తిమల్లెలు, చిటిముత్తెములు, రామసాగరాలు, 
రాజనములు, తీవెసరులు, ముస్తెలు, ముత్తెసరులు, జిక్కపాయలు, అక్కుళ్లు, 
బంగారుతీంగెలు, మదనగందులు, తీంగమల్లెలు, కాకిటిక్కలు, చిజిపూలు, 
గరుడసరులు, చందమామపూలు, నాగసాగరాలు, పాలమీంగడలు, సుకవాసులు 
అనంగా ధాన్యభేదములపేళ్ళు. 
గీ. ఆవ లావాలుసానువులనంగ సర్ష 

కంబులగు; సెనగలు చణకంబులగును; 

నూలు నువులన తిలలగును; వెలిగార 

మనంగ గవ్వచౌకమన టంకణంబు పేళ్లు. 422 


ఆవలు, ఆవాలు, సానువులు అనగా సర్షకములపేళ్ళు. సెనగలు అన 
చణకము పేరు. నూలు, నువులు అన తిలలపేళ్ళు. వెలిగారము, గవ్వచౌకము అనంగా 
టంకణముపేళ్లు. 
గీ.  కరిసనంబును సేద్యంబు కర్సనంబు 

కమతమును కమ్మతము కృషికమరెపేళ్లు; 

కమ్మతీం డరకాండును కమతకాండు 

కరిసనీండన పేళ్ళొప్పు కర్షకునకు. 423 
ద్వితీయ కాండము 225 


కరిసనము, సేద్యము, కర్సనము, కమతము, కమ్మతము అన కృషికి 
పేళ్లు ల్లు కమ్మతీండు, అరకాండు, కమతకాండు, కరసనీండు అన కర్షకునకు పేళ్ళు. 


అ 


ఆబరము సని సస్సెంబు పైరు పయిరు 

నాంగ సస్యంబు; పొటకట్బ్జనాంగ పొట్ట 

కట్టియు వరిపొట్టయు పొటకజయనంగ 

కలమగర్భంబునకు బేళ్లు కల్మషారి. 424 
అరబము, ససి, సస్సెము, పైరు, పయిరు అనంగా సస్యంబునకుబేళ్ళు. 
పొటకజ్జ, పొట్టకథ్ఞి, వరిపొట్ట, పొటకజ కలమగర్భముపే ళ్ళు. 

పం.గీ. తనరు మడి పొలమనంగ కేదారభూమి; 

చెలంగె గుడ్డంబు పొలమనఫలితభూమి; 

గనిమనా పరుజనంగ నొడ్డనంగ నౌను 

క్రితిని కేదారకస్వల్ప సేతువగుచు 

బరగె; మునికోల ములుగోల ప్రాజనమగు. 425 


మడి, పొలము అన కేదారభూమిపే బళ్ళు. గుడ్డము, పొలము అన ఫలితభూమి 
పేళ్ళు. గనిమ, వరుజు, ఒద్దు అనంగా కేదారకస్వల్పసేతువుపే బళ్ళు. మునికోలం 
ములుంగోల అన ప్రాజరముపే పళ్ళు. 


పం.గీ. నాగెలన కొండ్ర కైదువునాంగ దుక్కి 
వాలు నాగలి నాగేలు వజలె హలము; 
నేరరక మదంకయు బద్ధవృషహలంబు; 
పల్లెయనం ద్రాడనంగను వల్లియయన 
రజ్ఞావగు; కొడవలి లవిత్రంబు పేరు. 426 


నాగెలు, కొండ్రకైదువు, దుక్కివాలు, నాగలి, నాగేలు అన హలముపేళ్ళు. 
ఏరు, అరక, మడంక ఆన బద్ధవృషహలముపేళ్ళు, పల్లె, (త్రాడు, వల్లియ అన 
రజ్ఞావుపే బళ్ళు కొడవలి అన లవిత్రముపేరు. 
గీ. _ కందు బాణలి బంగల కంచుకట్టు 

మంగలంబన భాష్ట్రమౌ; మలతిహసంతి 

కౌను కుంపటి వయ్యందియనంగపే వెళ్లు; 

మూంకుడనంగ శరావమౌ మునివిలోల. 427 


226 ఆంధ్ర పద నిధానము 


కందు, బాణలి, బంగల, కంచుకట్టు, మంగలము అన భాష్ట్రము పేళ్ళు. 
కుంపటి, వయ్యంది అన హసంతి పేళ్ళు. మూంకుడు అన శరావము పేరు. 


క. కుండ పరంటి ప్రవ్వ పనంటి 
బాండువ కొడు మలికి పంటి బాన మజువనాం 
భాందమగును; పింగాణియు 
మెండుకొనెన్‌ ధరణి చీనమృత్సాత్ర హరీ. 428 


కుండ, పరంటి, ప్రవ్వ, పనంటి, బాండువ, కొడుము, అలికి, పంటి, బాన, 
మటబువ అన భాండముపేళ్ళు. పింగాణి అనచీనామృత్సాత్రపేరు. 


గీ. గాదెరంజణి కాంగును గాజె రంజ 
ణయనం జెల్లు నలంజర నామపంక్తి; 
చెంబు జారీ గరగ గిండి తంబుగయును 
సగ్గెడయు గలంతియనాంగ స్వల్పపాత్ర. 429 


గాదె, రంజణి. కాంగు, గాజె, రంజణ అనంగా అలంజరము పేళ్ళు. చెంబు, 
జారి, గరగ, గిండి, తంబుగ, సగ్గెడ, గలంతియ అన స్వల్పపాత్రము పేళ్ళు. 


క. అరివాణము పేలాడ 
బ్బుర గిన్నయ గిన్నెయును డబుర చిందువ ద 
బ్బుర కోర దబురయనంగా 
మురదనుజవిఫాలఛషకమునకు నభిఖ్యల్‌ 430 


అరివాణము, పేలా, డబ్బుర, గిన్నయ, గిన్నై డబుర, చిందువ, దబ్బుర, 
కోర, దబుర అన చషకమునకుంబేళ్ళు. 
క. ఇలభోజనపాత్రయగున్‌ 

దళిగయు కంచంబుతట్టి తలియ తెలియయుం 

దలె యరివాణము పళ్లెము 

తళియయు పళ్లెరమనంగ దగు పళ్యమనన్‌. 431 

తళిగ, కంచము, తట్టి, తలియ, తెలియ, తలె, అరివాణము, పళ్లెము, తలియ, 
పళ్ళిరము, పళ్యము అన భోజనపాత్రపేళ్ళు. 


ద్వితీయ కాండము 227 


గీ. బందడము దొంతి దొంతర బందలంబు 
నాంగ ఘటపరంపర రాజినామములగు; 
దొంతరయనంగ వరుసనాం దొంతియనంగ 
వెలసె భువిపరంపరసంజ్ఞ వేదవేద్య. 432 


బందడము, దొంతి, దొంతర, బందలము అన ఘటపరంపరపంక్తికి పేళ్ళు. 
దొంతర, వరుస, దొంతి అనగా పరంపరపేళ్ళు. 


సన్నెకలు సనె సనెకల్లు నాన సన్న 

సన్నియయనంగ శాణమౌ; చట్టువంబు 

గరింటెనాంగ పొన్నట్టన గంటెనాంగ 

యబకనాంగ నగపనాంగ నగునుదర్వి. 433 


సన్నెకలు, సనె, సనెకల్లు, సాన, సన్సై సన్నియ అన శాణముపేళ్లు. చట్టువము, 
గరింటె, పొన్నట్టు, గంటె, అబక, అగప అన దర్విపేళ్ళు. 


గీ. సాద మోమటి బువ్వ ప్రసాద మోయి 
రము పసాదము బోన మోరెమును వంట 
కంబు దోమటి కూ డోగిరంబనంగ 
నన్నమగు; రెల్లనాం మెతుకనంగ కణము. 434 


సాదము, ఓమటి, బువ్వ, ప్రసాదము, ఓయిరము, పసాదము, బోనము, 
ఓరెము, వంటకము, దోమటి, కూడు, ఓగిరము అన అన్నముపేళ్ళు; రెల్ల, మెతుకు 
అన కణముపేళ్ళు. 


గీ.  బానసంబును వంట సువారమనంగ 
పచనమునకౌను పే; ల్లాడబాల బోన 
కాడు వంటరియును వంటవాడు కుండ 
గోకరి యనంగ నగు పాచకునకుంబేళ్లు. 435 


బానసము, వంట,సువారము అనంగా వచనముకుంబేళ్లు ఆడబాల, 
బోనకాండు, వంటరి, వంటవాండు, కుండగోకరి అన పాచకునుకుంబేళ్ళు. 


228 ఆంధ్ర పద నిధానము 


గీ. ఖండశర్మరకౌ పులకండయనంగ 
కండచక్కానాంగను కండయనంగ; 
కూర్చికకు జున్ననంగను కురుజనంగ 
దనరె; మజ్జిగ చల్లనాం దక్రమౌను. 436 
పులకండము, కండచక్కెర, కండ అనంగ ఖండశర్మరకుబేళ్ళు. జున్ను, కురుజు 
అన కూర్చికకుపే పళ్ళు. మజ్జిగ, చల్ల అన తక్రముపే ళ్ళు. 
గీ.  తైరు పెరుగును తయిరన దధికి పేళ్లు 
పాలనంగ పంకమనంగను పాండినా 6గ 
క్షీరసంజ్ఞ; వెన్నయన మిసిమియనంగ 
తెలుంగునను నవనీతమౌ దేవదేవ. 437 
తైరు, పెరుగు, తయిరు అన దధికిపే పళ్ళు. పాలు, పంకము, పాండి అన 
కరముల పేళ్ళు. వెన్ను మిసిమి అనంగా నవనీతముపేళ్ళు ళ్ళు. 


గీ.  అంబకళమన నంబలియనం నవాంగు 
వౌ; పయఃకర్మరికి బూాదయనంగ పాల 
గరగనాం జెల్ల; లాజలౌ బొరుగు లనంగ 
పేలలనంగ పేలాలన ప్రేలలనంగ. 438 


అంబళకము, అంబలి అనవాగువుపే బళ్ళు. బూద, పాలగరగ అన 
పయః కర్శరికే పళ్ళు. బొరుగులు, పేలలు, పేలాలు, ప్రేలలు అన లాజల పేళ్లు. 


గీ. మెసంగు మెసపు పసాపడు మొక్కు క్రోలు 

తినుననంగ భుజించుటౌ; తిండియు నెర 

యనంగ సాపాటు బోనమనంగ బూతి 

యనంగ నారోగిణమన భోజనముపేళ్లు. 439 

మెసంగు, మెసవు, పసాపడు, మెక్కు (కోలు, తిను అనభుజించుట పేళ్ళు. 
తిండి, ఎర, సాపాటు, బోనము, బూతి, అరోగిణము అన భోజనమునకు బేళ్ళు. 
గీ. _ క్రోలనంగ త్రాగునాంగ త్రెక్కొానుమనంగ 

నౌను పానముసేయుట కాంధ్రమునను 

గ్రుక్షనా మింగనంగ త్రెక్కొ నుమనంగ 

కముచునా గ్రుక్మిలియనంగ కబళనంబు. 440 


ద్వితీయ కాండము 229 


కోలు, త్రాగు, త్రెక్కొను అన పానముసేయుట పేళ్ళు. (గుక్క మింగు, త్రెక్కొను, 


కముచు, గ్రుక్కిలి అన కబళము పేళ్ళు. 


క. 


వనజాక్షా! మెలకువయన 

మనికియనన్‌ బ్రతుకనంగ మనుగడయనంగన్‌ 

మనునా బ్రదిమియనంగ బ్రదు 

కన జీవనమునకుంబేళ్లు హాటకచేలా. 441 


మెలకువ, మనికి, బ్రతుకు, మనుగడ, మను, (బ్రదిమి, (బ్రదుకు అనగా 


జీవనము పేళ్ళు. 


గీ. 


గొల్లకీలారి వ్రేండును గొల్లవాండు 

గొల్లండు కిలారియనంగను గోపకుండు; 

వేత మంద ప్రోయాలును వేంత గొల్ల 

తయును గొల్లదినా గోపికయగు శౌరి. 442 


గొల్ల, కీలారి, వ్రేండు, గొల్లవాండు, గొల్లండు, కిలారి అన గోపకుని పేళ్ళు. 


వ్రేంత, మందప్రోయాలు, వేంత, గొల్లత, గొల్లది అన గోపికకుంబేళ్ళు. 


గీ. 


గొల్లనా వ్రేయనంగను గోపకులము; 

పసియనంగను పశ్వాఖ్యపరగె; ఘోష 

మునకు కీలారమన మందయన కిలార 

మనంగ తొతజ్టుపట్టనం జెల్లు వనజనాభ. 4483 


గొల్ల, వే అన గోపకులముపేళ్ళు, పసి అన పశువుపేళ్ళు, కీలారము మంద, 


కిలారము, తొల్బుపట్టు అన ఘోషమునకుంబేళ్ళు. 


క. 


నజ్జయు మొదవన నావన 

తొజ్జనంగను గిద్బియనంగ తొడుకనంగ మటిన్‌ 

గుళ్టియనంగ నాబసియన 

చిబ్టున సురభికినింబేళ్లు జెల్లై ముకుందా. 444 


నజ్జి, మొదవు, ఆవు, తొట్లు, గిద్బి, రూ॥ గిడిపి, తొడుకు, కుల్టియ, 


అబసిఅనంగా సురభికి పేళ్ళు. 


230 


ఆంధ్ర పద నిధానము 


అఖట్జి యొల్టియ పోట్లావునజవ నట్ట 

నాంగ కరటకుంబేళ్లగు; నజ్జియు గడి 

పోతు మటి ముడిగిబ్బ యాంబోతు నాల 

పోతునాంగను గోవృషంబునకుపేళ్లు. 445 


అట్ట, ఒల్టియ, పోట్లావు, అబివ, నజ్జి అన కరటకు పేళ్ళు. నట్ట గడిపోతు, 


ముడిగిబ్బ, ఆంబోతు, ఆలపోతు అన గోవృషభముపేళ్ళు. 


గీ. 


గోద యెద్దును గిబ్బయు గోణి గిత్త 
కోడెనా వృషభంబగు; దూడ క్రేపు 
లేగ గోవత్సనామావళియగు; కవ్వ 
మనంగ తరిగోలనా మంథమగుమురారి 446 


గోద, ఎద్దు, గిబ్బ, గోణి, గిత్త, కోడె అన వృషభము పేళ్ళు. దూట, క్రేపు, 


లేగ అన గోవత్సముపేళ్ళు, కవ్వము, తరిగోల అన మంథముపేళ్ళు. 


గీ. 


ఆంక త్రాడనంగ తరి త్రాదనంగ త్రిప్పు 

త్రాడనంగ మంథరరళ్ళ్శిదనరె; చిలుకు 

నాంగ త్రచ్చనయన తరినాంగ తరుచు 

నా మధించుట కాఖ్యలౌ నలిననాభ. 447 


ఆంకత్రాడు, తరిత్రాడు, త్రిప్పుత్రాడు అనమంథర రశ్మికి పేళ్ళు. కవ్వపుత్రాడు. 


చిలుకు, త్రచ్చు, తరి, తరచు అన మధించుట పేళ్ళు. 


గీ. 


మేంక వేంటయు చింబన మేషమౌను; 

వేంట చింబోతు పొట్టేలు వేంటపోతు 

నాంగ ఛాగంబగును; గొట్టినాంగ గొతియ 

గొల్టియయనంగ నేడకగోపబాల 448 


మేక, వేంట, చింబు అన మేషముపేళ్ళు, వేంట, చింబోతు, పొట్టేలు, 


వేంటపోతు అన ఛాగముపేళ్ళు. గొట్టె, గొజియ, గొల్టియ అన ఏడకపేళ్ళు. 


గీ. 


ఏడిక పొటేలు పొట్టేలు నేడి తగరు 
వేంటయును గొజ్జెపోతన వెలసెనేడ 
కంబు నామాళి; గాడిది గాలిగాండు 
నాంగ గార్భభమగు భోగిభోగశయన. 419 


ద్వితీయ కాండము 231 


ఏడిక, పొటేలు, పొట్టెలు, ఏడి, తగరు, వేంట, గొట్టిపోతు అన ఏడకము 
పేళ్ళు. గాడిదె, గాలిగాండు అన గార్థభముపేళ్లు. 


క. లొట్టియనా నొంటియనా 
లొట్టేనుంగు లొట్టిపిట్ట లొటిపిటయనంగన్‌ 
లొట్టిపిటియనంగను లొటి 
పిట్టయనంగ నుష్టమునకు పేళ్ళు మురారీ. 450 


లొటియ, ఒంటియ, లొటేనుంగు, లొటిపిట్ల, లొటిపిట, లొటిపిట లొటిపిట్ల 
ల ప) అ అ (స) అ 
అన ఉష్ట్రమునకు పేళ్లు, 


పం.గీ. విలువ వెలనాంగ మూల్యంబు పేళ్ళు; సంచ 
కరువు సంచకరము సంచకారమనంగ 
సంచకరమౌను; గడన రజనయనంగ 
జెలంగె సంపాదనము; కూడుదలయనంగ 
లాభమునకాఖ్య మన్మథలలితదేహ. 451 


విలువ, వెల అన మూల్యముపేళ్ళు. సంచకరువు,సంచకరము, సంచకారము 
అన సంచకరముపేళ్ళు. గడన, రజన అన సంపాదనముపేళ్ళు. కూడుదల అన 
లాభముపేరు. 


గీ. పైక మాస్తి బండాలంబు బండవలము 
పసింది బండారమును లిబ్బీ బండరువును 
కాసు విడిముడి సొమ్ము రొక్కంబు నెలగ 
మొల్లము లపక ముడుపన జల్లె ధనము. 452 


పైకము, ఆస్తి, బండాలము, బండవలము, పసిండి, బండారము, లిబ్బీ, 
బండరువు, కాసు విడిముడి, సొమ్ము, రొక్క్మము, నెలగ, మొల్లము లపక, ముడుపు 
అన ధనముపేళ్ళు. 


సీ ఉదిరి చిన్ని దమును హెం బైండి సంచంబు 
బంగారు బంగరు బంగరంబు 
జాళువా పుత్తడి జాలువా పుత్తళి 
బంగార మపరంజి బంగరువును 


232 ఆంధ్ర పద నిధానము 


గీ. 


పొన్ను కడానియు సొన్నంబును పసిండి 
పయిడి కుందనమును పసిడి హెన్ను 
నా దెనుంగున స్వర్ణనామధేయంబులె; 
వరకు తగడునా సువర్ణపత్ర 


మగును; పూదియనాం బూదియ యనం జెల్లి 

కనక గుళికాఖ్యలై; మడికాసు వెండి 

నాగ రజతాఖ్యలౌ రతనంబు మిన్న 

మానికము వాసిపూసనా మణికిపేళ్ళు. 4583 


ఉదిరి, చిన్నదనము, హెం, పైడి, సంచము, బంగారు, బంగరు, బంగరము, 


జాళువా, పుత్తడి, జాలువా, పుత్తళి, బంగారము, అపరంజి, బంగరువు, పొన్ను, 
కడాని, సొన్నము, పసిండి, పయిడి, కుందనము, పసిండి హెన్ను అనసువర్ణము 
పేళ్ళు. వరకు, తగడు అన స్వర్ణప త్రము పేళ్ళు. పూదియ, పూదె అన కనకగుళిక 
పేళ్ళు. మడికాసు, వెండి అన రజతముపేళ్ళు. రతనము, మిన్న మానికము, 
వాసిపూస, రూ॥ పూస అన మణికి పేళ్ళు. 


క. 


మగజాయి మూలజాయియు 

మగజా మటి రవయును మగ మానికమనంగా 

నగు వజ్రము; నలమణికి 

నగు గొదుపన కప్పుజాయి యనంగ మురారీ. 454 


మగజాయి, మూలజాయి, మగజా, రవ, మగమానికము అన వ(జ్రముపేర్లు. 


గొదుపు, కప్పుజాయి అన నీలమణిపేర్లు, 


గీ 


కెంపు మానికమును తమ్మికెంపు నాంగ 

పద్మరాగమణికి పేళ్లు బరగెను; పులు 

తిండి బాయి పుల్లంటుజా తెనుంగునందు 

నింద్రనీలమణికిసంజ్ఞ యింధ్రపాల. 455 


కెంపు, మానికము, తమ్మికెంపు అన పద్మరాగమణి పేర్లు, పులుతిండి టాయి, 


పుల్లంటుజా అనంగా ఇంద్రనీలమణి పేర్లు. 


ద్వితీయ కాండము 233 


మరకతమునకుం బేళ్ళొప్పు గరుడపచ్చ 

పచ్చ పేరోదము కిరీటిపచ్చ పులుంగు 

భాయి పేరోజమనంగ; రవాయి కృత్రి 

మమణిపేరగు సురపాల మౌనిలోల. 456 


గరుడపచ్చ, పచ్చ, పేరఠరోదము, కిరీటిపచ్చ, పులుగుజాయి, పేరోజము అన 


మరకతము పేరు, రవాయి అన కృత్రిమమణిపేరు. 


పం.గీ. ఆణిపూస ముత్తెంబు సుప్పాణిముత్తి 


యంబు చినుకుంబూసయును ముత్యము సుపాణి 

యనంగ మౌక్తికనామధేయంబు; పవడ 

మనంగ మెజుంగురిక్క పగడమనంగ విద్రు 

మంబుపేళ్లగు సురపక్ష యంబుజాక్ష 457 


ఆణిపూస, ముత్తెము, సుప్పాణి, ముత్తియము, చినుకుంబూస, ముత్యము, 


సుపాణి అన మౌక్తికముపేర్లు. పవడము, మెటుంగురిక్క పగడము అనంగా 
విద్రుమముపేర్లు. 


గీ. 


పిల్లిక వ్రతనంబన బేరు జెల్లె 

భువిని వైడూర్యమునకును; ప్రొద్దుగల్లు 

నాంగ సూర్యకాంతమణికి నామమగును; 

పటికమన పలుగనంగను స్ఫటికమౌను. 458 


పిల్లికవ్రతనము అన వైడూర్యముపేరు. ప్రొద్దుగల్లు అన సూర్యకాంతమణిపేరు, 


పటికము, పలుగు అన సృటికము పేర్లు. 


క. 


నెలచట్టు చలువజాయియు 

నెలజా మతి చందుజాయి నెలచల్పయు జా 

బిలిరాయనంగా తెలుంగున 

నలరెను శశికాంతమణికి హాటక చేలా. 459 


నెలచట్టు, చలువజాయి, నెలజా, చందురాయి, నెలచల్చ, జాబిలిరా అన 


చంద్రకాంతముపేర్లు. 


234 


ఆంధ్ర పద నిధానము 


అవని రుదురక్క రుదురాక యనంగంబేళ్లు 

వెలసె రుద్రాక్షకై; యిడ్జెనలును కుడుము 

లుండ్రములు మతి యుండ్రాళ్లు నొప్పెమోద 

కాఖ్యలై; పాసెమన పాయసాన్నమగును. 460 


రుదురక్క రుదురాక అన రుద్రాక్షపేర్లు. ఇడ్డనలు, కుడుములు, ఉంద్రములు, 


ఉండ్రాళ్ళు అన మోదకముపేర్లు. పాసెము అన పాయసాన్నము పేరు. 


గీ. 


కుధరరాడ్ధర గుజ్జెన గూళ్ళనంగ 

బాల్య కేళికావాగువౌ; భక్ష్యభేద 

ములగు నిడికుడుకలు నవుగులు కజాయ 

ములును బొబ్బట్లు కర్ణకాయలును శౌరి. 461 


గుజ్జెనగూళ్ళు అన బాలికలు కేళియందువండెడి అవాగవు పేరు. ఇడికుడుకలు, 


అవుగులు, కజాయములు, బొబ్బట్లు, కర్ణకాయలు అనభక్ష్యభేదము పేళ్ళు. 


ల్త్‌ 


౧. 


అజ సగంబును సాము సర సాయనంగ నర్ధ 
మొప్పొండు నొక్కటి యొకటివంచ 
యొక్కటి వంచంబు నెక్కంబు వంచినా 
నేకంబగును; రెండు నిరుదుగదువ 
యన ద్వయంబగు; తిగయన తివనా మూండు 
నాంగ త్రయమునాల్లు చవును 
తీవంచ యుడ్డ చౌ తిగవంచ యుడ్డాయ 
నంగ చతుర్ధముపేళ్లు నెగడె; నైదు 
నరవది చవ్వంచ యఖఅపది యేనన 
వెలసె పంచకమయ్యు; బేత్రి యారు 
దుగమూండునా షట్మమగు; సతా సత యేడు 
సత్తాయనంగను సప్తకంబు; 
నెనిమిదియును దచ్చి యిరుచౌకమన నష్ట 
కమ్మగు; ముత్తిగ తొమ్మిదియన 
నవసంఖ్యకివియానునామాళి; యీరేను 
పదినాంగ దశకమైపరగెను; పద 


ద్వితీయ కాండము 235 


కొండు నేకాదశముండెపేర; నిరారు 
బార పన్నెండు నీరారు బద్ర 
బారాయనంగను ద్వాదశమగు; పద 
మూండు త్రయోదశమునకుంబేరు; 
పద్నాలు గీరేడు పరగె చతుర్దశం 
బునకగును; పదియేననంగనయ్యె 
పంచదశంబును; పదహారును పదారు 
పదియారునాంగను బరగె షోడ 
శం; బగు పదియేడు సప్తదశంబు; ము 
య్య్యూరు పద్దెన్మిది యష్టదశము; 
నెసంగె పందొమ్మిది యేకోనవింశతి; 
యిరువది యిరువయి యిరుపదియన 


గీ. . వలె వింశతి; నూజన వందనాంగ 
నగు శతంబు; వే వెయి వేయి యన సహస్ర 
మునకునగు; సున్న బుజనాంగ బొట్టనంగ 
బిందువునకు నభిఖ్యలౌ కంధరాంగ. 462 


అట, సగము, సాము, అర, సాము అన అర్థము పేళ్ళు, ఒండు, ఒక్కటి 
ఒకటి, పంచ, ఎక్కటి, వంచము, ఎక్కము, వంచి అన ఏకముపేళ్ళు. రెండు ఇరు, 
దుగ, దువ అన ద్వయముపేళ్ళు. తిగ, తివ, మూండు అన త్రయము పేళ్లు, నాల్లు, 
చవును, తీవంచ, ఉడ్డ, చౌ, తిగవంచ, ఉద్దా అన చతుర్ధము పేళ్ళు, ఐదు, అరపది, 
చవ్వంచ, అజిపది, ఏను అన పంచకము పేళ్ళు. బేత్రి, అరు, దుగమూండు అన 
షట్మముపేళ్ళు. సతా, సత, సత్తా అన సప్తకము, ఎనిమిది,దచ్చి, ఇరుచౌకము అన 
అష్టకము. ముత్తిగ, తొమ్మిది అన నవసంఖ్య, ఈరేను, పది అన దశకము. పదకొండు 
అన ఏకాదశము. ఇరారు, బార, పన్నెండు, ఈరారు, బద్ర, బారా అన ద్వాదశము. 
పదమూండు అన త్రయోదశము. పద్నాల్లు, ఈరేడు అన చతుర్దశము. పదియేను 
అన పంచదశము. పదహారు, పదారు, పదియారు అన షోడశముపేళ్ళు. పదియేడు 
అనసప్తదశము. ముయ్యారు, పద్దెన్మిది అన అష్టదశము. పందొమ్మిది అన 
ఏకోనవింశతి. ఇరువది, ఇరువయి, ఇరువది అన వింశతి, నూజు, వంద అన 


236 ఆంధ్ర పద నిధానము 


శతముపేళ్ళు. వే, వెయి, వేయి అన సహస్రము. సున్న బుజ, బొట్టు అన బిందువు 
పేళ్ళు. 
గీ. అడపమును సంచి సంచీయు హడపమనంగ 

జెల్లు పట పేటికకును; నిచ్చెనయు తాప 

వెలసెని శ్రేణి; వ్రేంకంబు వ్రేంళనయును 

బరువునా భారమై వైశ్యవర్గుముగిసె. 463 


అడపము, సంచి, సంచీ, హడపము అన పటపేటిక పేళ్ళు, నిచ్చెను తాప 
అన నిశ్రేణికి పేళ్ళు. బ్రేకము, వైేంకన, బరువు అన భారమునకు పేళ్లు. 


వేశ్యవర్లు ముగిసెను 
శూద్రవర్లు 
౧ 


గీ. _ కాలిపుట్టువు బలిజెయు కాంపు కలప 
తాల్పు నాలవవాండన దనరె శూద్రు 
నకు నభిఖ్యలు; మాకరీనాంగ మాల 
కరియనంగ మాలికునకు వాఖ్యలు మురారి. 464 


కాలిపుట్టువు, బలిజె, కాంపు, కలపతాల్పు, నాలవనాండు అన శూద్రునకుం 
బేళ్ళు, మాకరి, మాలకరి అన మాలికునకు పేళ్ళు. 


క. పంచాణమువాందనంగా 
నంచులవాండనంగ శిల్పికౌ నామంబుల్‌; 
కుంచియనా వాగజయన 
కుంచెయనం గలమనంగ నగును తూలికకున్‌. 465 


పంచాణమువాండు, అంచులవాండు అనంగ శిల్పికి పేళ్ళు, కుంచియ, నాగటి, 
కుంచె, కలము అన తూలికకుపేళ్ళు. 


ద్వితీయ కాండము 237 


బొమయనంగ బొమ్మయనంగ ప 

తిమయనంగ సకినయనంగ బ్రతిమయౌ; పంచా 

ణము కొటి చిత్తరువనంగా 

పంచాయుధశిల్పమునకు ంబరగె నభిఖ్యల్‌ 466 


బొమ, బొమ్మ, పతిమ, సకిన అనంగా ప్రతిమకుపేళ్ళు, పంచాణము, కొల, 


చిత్తరువు, రూ॥ చిత్తరు అన శిల్పమునకు పేళ్ళు. 


గీ. 


కమ్మరీండును కమ్మరి కమరవాండు 

నాంగ లోహకారకునామములు చె 

లంగె; వడ్లోజనంగ వడ్లంగినాంగ 

వడ్లవాండు వడ్రంగినా వర్ధికికగు. 467 


కమ్మరీండు, కమ్మరి, కమరవాండు అనంగ లోహకారకుని పేళ్లు వడ్లోజు, 


వర్లంగి, వర్లవాండు, వడ్రంగి అనగా వర్ణికి పేళ్ళు. 


గీ. 


స్వర్ణకారకుండగు నగసాలె కొమ్ము 

కాండు సొన్నారియును కమ్మటీండనంగ 

కీలమునకగు గసి మేకు చీలయనంగ 

క్రకచమునకౌను అంపంబు కరగసమన. 468 


అగసాలె, కొమ్ముకాండు, సొన్నారి, కమ్మటీండు అన స్వర్ణకారకుని పేళ్ళు. 


గసి, మేకు, చీల అన కీలముపేళ్ళు. అంపము, కరగసము అన క్రకచముపేళ్లు. 


గీ. 


మూస క్రోవియనంగను మూషపేళ్ళు; 

దాయి దాకలి డాకలి దాంగలియన 

నగు నిఘాతికకును; క్రోవి యండె గొట్ట 

మనంగ నాళంబునకుంజెల్లు వనజనాభ. 469 


మూస, క్రోవి అన మూషపేళ్ళు, దాయి, దాకలి, డాకలి, దాంగలి అన 


నిఘాతిక పేళ్ళు, క్రోవి, అండె, గొట్టము అనంగా నాళముపేర్లు. 


గీ. 


238 


కమ్మటంబన నుదురన కమటమన న 

వును కలాదహసంతి; యాస్ఫోటినికిని 

సాగి బరమా యనంగ పిడిపానయనంగ; 

మించె చివ్వు చెక్కనంగ ఛేదించుటకును. 470 


ఆంధ్ర పద నిధానము 


కమ్మటము, కుదురు, కమటము అన కలాదహసంతికింబేర్లు, బరమా పిడిసాన 
అన అస్ఫోటనికి పేళ్ళు చివ్వు, చెక్కు అన భేదించుపేళ్ళు. 


పం.గీ. గండరువు పడియచ్చనంగను ్రతికృతి 
ముద్రసాధకనగుపేళ్లు; పొదుగు తాపు 
చెక్కు తాపించు నాంగ ఖచించుటకగు 
తరువడియు తతిమెన తతి తనరెదారు 
ముఖమధనసాధనముపేళ్లు మునివిలోల 471 


గండరువు, పడియచ్చు అన ప్రతికృతముద్రసాధనము పేళ్ళు. పొదుగు, తాపు, 
చెక్కు తాపించు అన ఖచించుట పేళ్ళు. తరువడి, తరిమెన, తటి అనంగా 
దార్వాదిమథనసాధనముంబేళ్ళు. 


క. చిందుగ మజ్జగ పెట్టియ 
మందస బదరికము పెట్టె మంజవ మజియున్‌ 
మందసమును సందుగయును 
చిందువనా పేటికకును జెల్లెమురారిీ. 472 


చిందుగ, మంజగ, పెట్టియ, మందస, బదరికము, పెట్టె, మంజస, 
మందసము, సందుగ, చిందువ అన పేటిక పేళ్ళు. 


గీ. బరణి పూనె కరాటంబు కరవటమన 
భరణి పేళ్లాను; కరసాన పట్టుసాన 
సాన యన వజ్రభేదితశాణమగును; 
జాటి చబుకు తజట నాంగ శకును పేర్లు. 4783 


బరణి, పూనె, కరాటము, కరవటము అన భరణిపేళ్ళు. కరసాన, పట్టుసాన, 
సాన అన వజభేదితశాణము పేళ్ళు. జాటి, చబుకు, తజట, అన కశ పేళ్ళు. 


గి. కుమ్మరీండు కుమ్మరినాంగ కుంభకార 
కాహ్వయంబులు; కచ్చివాండనంగ సాలె 
వాండు సాలీండనంగ తంతువాయిపేర్తు; 
గొజకుందన నీచునకుపేరు కోమలాంగ. 474 


ద్వితీయ కాండము 239 


కుమ్మరీడు, కుమ్మరి అన కుంభకారకునిపేర్లు. కచ్చివాండు, సాలెవాడు, 


సాలీండు అన తంతువాయిపేర్లు. గొజుకుండు అన నీచునిపేరు. 


గీ. 


వసుధ మేరీండు కుట్రపువాండునాంగ 

నగును వస్తచ్చదకున కాఖ్యలును; రేవం 

దనంగ జావడియు మెడవాలనంగ చాంక 

లియన రజకుండు సారసనయనయుగ్మ 475 


మేరీండు, కుట్రపువాండు అన వస్రఛదకునిపేర్లు. రేవడు, జావడి, మెడవాలు, 


చాకలి అన రజకునిపేర్లు. 


గీ. 


క. 


మంగలియును మంగలవాండనంగ క్షార 

కుండగును; తంటసంబును తండసంబు 

నాంగ కుటిలికకొప్పె; నేనాది కోయ 

యనంగ గిరివాసమృగయునికయ్యె పేళ్లు. 476 


కొరవంజి యెర్ము పినుం గే 

కరి బోయండు బోయయుం జొజకాండు పిలుంగు వేం 

కరి యెజుకు వేంగిరి యన 

బరగెను లుబ్ధకుని పేళ్లు పావనచరితా. 477 


కొరవంజి, ఎర్కు పినుంగు, ఏకరి, బోయండు, బోయ, పిలుంగు, చొబగాండు, 


వేంకరి, ఎటబుకు, వేగిరి అన లుబ్ధకునికింబేర్లు. 


గీ. 


చెంచునా శబరుండగు; చెంచతయన 

సింగినా శబరస్తీకిజెల్లె పేర్లు; 

బోయెతయు నెబుకుదియును బోయతయన 

నగు కిరాతకులస్రీకి నిగమవేద్య. 478 


చెంచు అన శబరునిపేరు. చెంచత, సింగి అన శబర, స్రీకింబేర్లు, బోయెత, 


ఎరుకుది, బోయత అనంగా కిరాతస్తీకింబేర్లు. 


240 


ఆంధ్ర పద నిధానము 


క. _ బోయీ యన జాలరియన 
బోయియు బెస్తయననొప్పె భువికైవర్తుం 
దై యురియు గుబ్బికయు వల 
నా నుచ్చనగాను జువ్వనా వాగురయా. 479 


బోయీ, జాలరి, బోయి, బెస్త, రూ॥ బెస్తవాండు అన కైవర్తుని పేర్లు. ఉరి, 
గుబ్బీక, వల, ఉచ్చు, జువ్వ అన వాగురపేర్లు. 


ఆ.వె. బూటకంబు టక్కు బూక బూమియ బూమె 
బేడిజంబుబేలు వేడబంబు 
మైదు మతకమనంగ మాయయాౌ; చియ్యనాం 
గను దనర్చు మాంసఖండమునకు. 480 


బూటకము, టక్కు బూక, బూమియ, బూమె, బేడిజము, బేలు, వేడబము, 
మైదు, మతకము అన మాయపేర్లు, చియ్య అన మాంసఖండము పేరు. 


గీ. ఎజచి కలిమంబునంజుడు నీరువు పొల 
పొలసు పెరసనంగా మాంసమలరె; కటజ్ళు 
కుట్లు కజకుట్లు కజుకుట్లగును శలాక 
కలిత పక్వమాంసంబగు కమలనాభ. 481 


ఎఅచి, కలిమము, నంజుడు, ఈరువు, పొల, పొలసు, పెరసు అన 
మాంసముపేర్లు. కబ్బుకుట్లు, కబికుట్లు, కజుకుట్లు అన శలాకపూరిత 
పక్వమాంసము పేర్లు. 
పం.గీ. నల్ల నెత్తురు నెత్రును నలయనంగ 

రక్తమగు; కోపునాంగ సారాయియనంగ 

మధురసంబగు; కలు కల్లు మజియు చొక్కు 

నీరు బహువచనము వెళ్టినీళ్ళనంగ 

మదిరపేళ్ళగు తెలుగున మదనజనక 482 


నల్ల, నెత్తురు, నెత్రు, నల, అనరక్తము పేళ్ళు. కోపు, సారాయి అన 
మధురసముపేళ్ళు. కలు, కల్లు, చొక్కునీరు, ని॥। బ॥ వెల్టినీళ్ళు అన మదిరపేళ్ళు. 


ద్వితీయ కాండము 241 


తరుము జత జోక యొర వీంక వరుస సవతు 

నాంగ సామ్యంబు; మారట నాంగ మాటు 

నాంగ ప్రతివింబమౌ; పోలిన యన పోని 

నాంగ ననుకారమునకౌను భోగిశయన; 483 


తరుము, జత, జోక, ఒర, వీంక, వరుస, సవతు అన సామ్యముపేర్లు మాబట, 


మాటు అన ప్రతిబింబము పేళ్ళు. పొలిన, పోని, అన అనుకారము పేళ్ళు. 


కం. 


తరము సవతు సాటిక యెన 

సరి యుద్దియు నీడు జోడు సాటియు దీటుం 

బురుడను గలమును పాటియు 

బరగె సమానంబు పేళ్లు భవవనదహనా. 484 


తరము, సవతు, సాటిక, ఎన, సరి, ఉద్ది, ఈడు, జోడు, సాటుదీటు, పురుడు, 


అనుగలము, పాటి అన సమానముపేళ్ళు. 


కం. 


స 
గీ. 


సరిమాంగునెత్తువచ్చును 

దొరయును సోమించు నెత్తు తూంగు నెనయగున్‌ 

సరిపడు నుద్దిపడును వా 

దరించన సమానమగుట దనరె ముకుందా. 485 


సరిమాంగు, ఎత్తువచ్చు, దొరయు, సోమించు, ఎత్తు, తూంగు, ఎనయగు, 


రిపడు, ఉద్దిపడు, వాదరించు అన సమానమగుటపేళ్ళు. 


బూమెనా మాజటయనంగ బూమియయన 

నన్యవేషంబునకుంబేళ్ళు నవనితనరు; 

దొరయు పురుడించు పోలనం బరగె ననుక 

రించుటకు; పొడ పెట్టు సూచించుటకును. 486 


బూనె, మాబట, బూమీయ అన అన్యవేషము పేళ్ళు. తనరు, దొరయ, 


పురుడించు, పోలు అన అనుకరించుట పేళ్ళు. పొడపెట్టు అన సూచించుటపేరు. 


ఉ. 


242 


అడపొడ పోలికిం బొలకు వన్నమటిన్‌ సవడింక యాగడన్‌ 

నడి సవమాద్రి మాదిరియు సవ్వడి పోలిక పోలి జాడ పో 

బడి పొలముం దరంబు మథిపారువయున్‌ బడికోల సంచు పో 

వడియన సూచనాఖ్యలగు వారిజలోచన యాంధ్రభాషలోన్‌ 487 


ఆంధ్ర పద నిధానము 


అడపొడ, పోలిక, పొలకువ, సవడి, ఈగడ, సడి, పవ, మాద్రి, మాదిరి, 


సవ్వడి, పోలిక, పోల్చి జాడ, పోబడి, పొలము, తరము, పారువ, బడికోల, సంచు, 
పోవడి అనగా సూచనపేళ్ళు. 


గీ. 


జూదమన ద్యూతమున కాఖ్య; జూదరియన 

నెగడె కితవునిపేరయ్యు; పగడసాల 

యనంగనగును సోళాడొబ్బి యనంగ నెత్త 

మనంగ ద్యూతభేదములకు నాఖ్యలగును 488 


జూదము అన ద్యూతము పేరు. జూదరి అన కితవుని పేరు, పగడసాల, 


సోళాడొబ్బి, నెత్తము అన ద్యూతభేదమునకు ంబేళ్ళు. 


పాళియు పలకయుననగా 

పాళియమునెత్త పలకయనంగా 

బాళియు నెత్తపుం బలకయు 

పాళెయనంగనొప్పె శారిఫలమునకాఖ్యల్‌. 489 


పాళియ, పలక, పాళియము, నెత్తపలక, పాళి నెత్తపుంబలక పాళి అనగా 


శారిఫలము పేళ్ళు. 


గీ. 


నట్టనాం బాంచికయు సారెనాంగ బహువ 

చనమునను కవజలు నద్దుసాళ్ళు నామ 

రులన నక్షములగు; పణాఖ్యలగు నెత్త 

కమ్మయన పందెమనంగ నెత్తమ్మనంగ. 490 


నట్ట, పాంచిక, సారె, ని॥బ॥ కవజలు, అడ్డుసాళ్ళు, నామరులు, అన 


అక్షములకు పేళ్ళు. నెత్తకమ్మ, పందెము, నెత్తము అనంగా పణముపేళ్ళు. 


గీ. 


కాయనాంగను సారెనాంగను తెలుంగు 

నందు ద్యూతకేళీసాధనంబుపేళ్ళు; 

వేంట విండివేటయును డదేగవేంటటయనంగ 

శ్యేనమృగయకు పేళ్లౌను శేషశాయి. 491 


కాయ, సారె అన ద్యూతకేళీ ఫలముపేళ్ళు. వేట, విడివేట, డేగ వేంట అన 


శ్యేనమృగయకు పేళ్ళు. 


ద్వితీయ కాండము 243 


వేంటనా వెంటనాంగ నాఖేటమౌను 

తీపుత్రా డొడిత్రాడన తెలుంగునను మృ 

గవ్యసాధనాభిఖ్యలు గలిగె; దోరె 

మనంగ శ్యేనాంఘ్రిబంధరజ్ఞ్వాఖ్య శౌరి. 492 
వేంట, వెంట అన ఆఖేటము మృగయపేళ్ళు. తీపుత్రాడు, ఒడిత్రాడు అన 


మృగవ్యసాథనమగురజ్ఞువు పేళ్ళు. దోరెము అన శ్యేనాంఘ్రి బంధ రజ్జువు పేరు. 


గీ. 


జమటపాతయనంగను జాడతెల్ప 

శ్యేననఖరాగ్రరక్షణపాణికవచ 

మునకు; మటియును తోపారమును తొపార 

మనంగ శ్యేనముఖకవచమగును శౌరి 493 


జమటపాత అన శ్యేన నఖరా(గ రక్షణార్తమెన పాణికవచముపేరు తోపారము, 


తొపారము అన శ్యేనముఖకవచముపేళ్ళు. 


గీ. 


క్షోణిం వేంపన కుక్కనా శునకమయ్యె 

జాగిలంబు నుడుపకుక్క నాంగ మొజస 

దడంబనంగ వేంటకుక్కనా డంబుమీరె 

విశ్వకద్రువునామము ల్విశ్వగర్భ 494 
వేంపు, కుక్క అన శునకముపేర్షు. జాగిలము, ఉడుపకుక్క మొజసదము, 


వేంటకుక్క అన విశ్వకద్రువుపేర్లు. 


గీ. 


244 


సడికియ యనంగను మణిసడి కెయనగ 

శునకగళరశ్మికగు వరవనంగ వరవు 

డనంగ దాసికినౌ కొలుచనంగ నోల 

గించునాంగను జెల్లె సేవించుటకును. 495 


. వరవుడంబన దాస్యంబువజలె; నూడి 


గంబు నూడియమనంగ నూడెంబనంగ 

నొప్పె పరిచర్య; కామటి యూడిగీడుం 

పారికాపుంను పనివాండుపాలివాండు 

నాంగ కర్శకరుని పేళ్లు నలిననాభ 496 


ఆంధ్ర పద నిధానము 


వరవుడము అన దాస్యముపేరు. ఊడిగము, ఊడియుము, ఊడెము. అన 


పరిచర్యపేర్లు. కామాటి, ఊడిగీడు, పారికాపు, పనివాడు, పాలివాండు అన 
కర్మకారునిపేర్లు. 


గీ. 


ఈండ్ర కబ్బిలియును గౌండు నీడిగయన 

శౌండికునకునభిఖ్యలౌ; సాహినియును 

మందీండును సాహిణీ మటియు గులప 

గుజపువాందన మందురకుండుశోరి. 497 


ఈండ్ర, కబ్చిలి, గౌడు, ఈడిగ, అన శౌండికునకు పేర్లు - సాహిణి, మందడీడు, 


సాహినీ, గులప, గుజిపువాండుఅన మందురకునిపేర్లు. 


కం. 


ఆసాదియు గూబరియును 

గోసంగిపాణిసియు మాల గొడగయనంగా 

నౌ సూరియాళును మాదిగ 

నాసురయాళునుగొడారి నా బుల్మసుండౌ 498 


ఆసాది, గూబరి, గోసంగి, పాణసి, మాల, గొడగర, సురియాళు మాదిగ, 


సురయాళు, గొడారిఅన పుల్మసునిపేర్లు. 


సః 


దొంగ తెక్కలికాండు దొంగ యెల్లాపియు 
దొరకోలు సన్నాసి దోంపికాడు 
బందికాండును ముచ్చు బరికాండు దోంపరి 
దొరకు సన్నాసియు దోంపుకాండు 
పచ్చెకాండును ముచ్చు బరి తెరవాటీడు 
దాపరి మునుముచ్చు దోపరీండు 
చేవాడకాండు ముచ్చిలికాండు ముచ్చుగో 
రయన నామాళిచోరకున కౌను; 


దాంపరము దొంగరికమును దోంపిడియును 

మోస తెరవాటు తెక్కలి ముచ్చలియును 

ముచ్చిమి పిసాళమును దోపు పచ్చెము మత్‌ 

దోంగురనంగ చోరత్వమౌ భోగిశయన 499 


ద్వితీయ కాండము 245 


దొంగ, తెక్కలికాడు, డొంగ, ఎళ్లాపి, దొరకోలు సన్నాసి, దోంపి కాండు, 


బందికాండు, ముచ్చు, బరికాడు, దోపరి, దొరకు, సన్నాసి, దోంపుకాండు, పచ్చెకాండు, 
ముచ్చు, బరి, తెరవాటీడు, దాపరి, మునుముచ్చు దోంపరీడు, చేవాడకాండు, 
ముచ్చిలికాండు, మ్రుచ్చు, గోర అనచోరకునిపేర్లు. దాంపరము, దొంగరికము. దోపిడి, 
మోస, తెరవాటు, తెక్కలి, ముచ్చలి, ముచ్చిమి, పిసాళము, దోపుడు, పచ్చెము, 
దోగురు అనచోరత్వము పేర్లు. 


గీ. 


దోంచు కొల్లాడు ముచ్చిలు దొంగలించు 

నాంగ తస్మరించుటకు పేళ్లౌను; దొద్ద 

కొల్ల వల్లడి చూజయు కోలువీటి 

నాంగనగు నభ్యవస్మంధనంబు పేర్లు 500 
దోంచు, కొల్లాడు, (ముచ్చిలు, దొంగలించు, అన తస్మరించు పేర్లు దొద్ద, 


కొల్ల, వల్లడి, చూర, కోలు, వీటి, అన అభ్యవ స్మంధమునపేర్లు. 


గీ. 


నెగడె యడిగజ్జి యడియొత్తు నిత్యబహువ 

చనమునందన సంబాళిగల్‌సంబవులును 

పావకోళ్లు పాగాలు పావాలునింక 

పావలు మతిసమ్మాళిగల్‌పాదుకలగు. 501 


అడగబ్జ, అడియొత్తు, ని॥బ॥ సంబాళిగలు, సంబవులు, పావకోళ్ళు- పాగాలు, 


పావాలు, పావలు, సమ్మాళిగలు, అన పాదుకలపేళ్ళు. 


గీ. 


మలకడంబన చెప్పన మజియు బహువ 

చనమునందున వాళ్లన సంబవులన 

దనరె నోరచ్చులనంగ నుద్దాలనంగ 

మల కడాలన పాదరక్షలకుంబేళ్లు. 502 


మలకడము, చెప్పు, ॥ని॥బ, అగవాళ్ళు, సంబవు, ఓరచ్చులు ఉద్దాలు, 


మలకడాలు అన పాదరక్షల పేర్లు. 


కం. 


246 


తెనుంగున పార్షి త్రములకు 

దనరెను పాపోసనంగ దగుముచ్చెయనం 

గను పాయపోసన బహువ 

చనమున సమ్మాళిగలన జగతివెలుంగెన్‌. 503 


ఆంధ్ర పద నిధానము 


కం. 


పాపోసు, ముచ్చె, పాయపోసు, ॥ని॥బ సమ్మాళిగలు అన పార్షిత్రలకు పేర్లు. 


కమలాయ తేక్షణ కడా 

సమనంగ తోలుకయు కళవసమనంగ 

కళాసమనంగ తోలనంగ కడవ 

సమనంగను గరుసనంగ చర్శముపేళ్లౌ. 504 


కడాసము, తోలుక, కళవసము, కళాసము, తోలు, కడవసము, గరును 


అన చర్మముపేర్లు. 


గీ. 


గారడము కనుకట్టనంగ నగునింద్ర 

జాలవిద్యకుపేళ్లును; జగతినిపొరి 

పొలియు గావన బలిపేళ్లుగలిగివెలుగ 

శూరదవర్వు ముగించితి సుందరాంగ. 505 


గారడము, కనుకట్టు, అన ఇంద్రజాలవిద్య పేరు. పొరి, పొలి, గావు, అన 


బలిపేర్లు. 


శూద్రవర్గు ముగిసెను 


మాలినీవృత్తము. జలదతులితకాయా శర్వదేవేంద్రగేయా 


జలరుహదళ నేత్రా సజ్జనస్తోత్రపాత్రా 
కలుషనిచయదూరా కంధిజాచిత్త చోరా 
దళితరివు శిరోధీ దానవాఘావరోధీ. 


IIE 


ద్వితీయ కాండము 247 


ఆంధ్ర పద నిధానము 
తృతీయ కాండము 


విశేష్యనిఘ్నవర్లు 


శ్రీరమణీచపలాగం 

భీరోక్తిస్తనితగరిమ పృధులకృపాధా 

రా రససంపాతావళి 

శౌరివలాహకముభక్త సస్యముం ట్రోచున్‌. 1 


వ. అవధరింపుము. తృతీయకాండంబునంగల విశేష్య నిఘ్నంబాది వర్గులవివరించెద. 


గీ. 


భువిని పెద్దయు బాబన పూజ్యుడగును; 

మాంటినంగ యనంగను మత్తికాండు 

నాంగ కాముకి; పులసరి జాంగయు మురి 

కాండు తజుసరియన గర్వి కమలనేత్ర. 2 


పెద్ద, బాబు అన పూజ్యూని పేళ్ళు. మాటింనంగ, మత్తికాండు అనంగా 


కాముకిపేళ్ళు. పులసరి, జాంగ, మురికాండు, తజుసరి అనంగా గర్వికిపేళ్ళు. 


సీ 


248 


అడిగొట్టు కల్లరి యజజాతి యణంకుండు 
చెన్నంటి యేతరి చెనంటి యాక 

తాయ యులిపి పెరంగాయ యాలరి గండ్ర 
యుక్షివుడును కేడ యులిపిగొట్టు 

గొంటు చిలుమువాలు గొంటరి టకటొంకు 
నాలిబూతము తుల్వ నాలిముచ్చు 


ఆంధ్ర పద నిధానము 


గుడుసరి బేలరి కూళుండు గట్టివా 
కల్లరీండును మతి సుళ్లమారి 


గీ.  కావరీండన కుత్సితభావకుండగు; 
కబిటి టాటోటుకాండు టక్కరియు మోస 
కాడు లయకారి తక్కిడికాయడు ఠక్కు 
డనంగ తక్కరినా వంచకునకుబేళ్లు. 3 


అడిగొట్టు, కల్లరి, అజిజాతి, అణంకుండు, చెన్నంటి, ఏతరి, చెనంటి, 
ఆకతాయ, ఉలిపి, పెజింగాయ, అలరి, గండ్ర, ఉక్కివుడు, కేడ, ఉలిపిగొట్టు, గొంటు, 
చిల్మువాలు, గొంటరి, టకటొంకు, నాలిబూతము, తులువనాలిముచ్చు, గుడుసరి, 
బేలరి, కూళుండు, గట్టివ, కల్లరీండు, సుళ్లమారి, కావరీండు అన కుల్సితునకు 
బేళ్ళు. కజటి, టాటోటుకాండు, టక్కరి, మోసకాండు, లయకారి, తక్కిడికాండు, 
రక్కుండు, తక్కరి అన వంచకునికి పేళ్ళు 


స్ప ఆకతాయ బిగాది యవదగాకి గరాసు 

తూండరి తుంటరి దుందగీండు 

తూంటరి దుడుకడు తులువ పలువ జాంగ 
పలుగాకి పొడువడు ప్రల్లదీండు 

పొలువ వెంబరవిత్తు పొడువచెరికి దోసి 
పల్లాకి నరకడు ప్రల్లదుండు 

నటమటీండు చెనంటి యజవ వెంబర తిప్ప 
కాయనా దుష్పుడౌ; కట్టిండి చెడ 


గీ. గరుండు గెంటరియును గొంటుకాండు కేడ 
కూళ ప్రామిడి చెడగడు కూళుండు మతి 
బెట్టిదుండు నుల్లకుండన పేళ్లుజెల్లె 
కూరునకు మౌనినికరహృత్సారపాళి 4 


ఆకతాయ, బిగాది, ఆపదగాకి, గరాసు, తూందరి, తుంటరి, దుండగీండు, 
తూంటు, దుడుకడు, తులువ, పలువ, జాంగ, పలుగాకి, పాదువడు, ప్రల్లదీండు, 
పొలువ, వెంబరవిత్తు, పొడువ, చెరికి, దోసి, పల్లాకి, నరకండు, ప్రల్లదుండు, 


తృతీయ కాండము 249 


అటమటీండు, చెనంటి, అజవ, వెంబర, తిప్పకాయ అన దుష్టుని పేళ్ళు కట్టిండి, 
చెడగరుండు, గెంటరి, గొంటుకాండు, కేడ, కూళ, ప్రామిడి, చెడగడు, కూళుండు, 
బెట్టిదుందు, మల్లగుడు అన క్రూరునకుపేళ్ళు. 


గీ. చెడుగు బెట్టిదమును చండి చెడగరంబు 
బెరసు ప్రామిడి వాండినా ధరణిక్రూర 
మునకుజెల్లెను, గొరతనమనంగ మొటిక 
డంబునాంగను దుష్టత్వమంబుజాక్ష్మ ర్‌ 


చెడుగు, బెట్టిదము, చండి, చెడగరము, బెరసు, ప్రామిడి, వాండి అన 
క్రూరముపేళ్ళు. గొరతనము, మొజకడము అన దుష్టత్వము పేళ్ళు. 


గీ.  చిల్లగొండి జగడగొండి చిప్పలాడి 
యన కలహకారికాఖ్యలౌ; నల్పురాలి 
కౌసు కొంచకత్తియనా; భయంకరునకు 
చల్ల జంపన జెల్లెను సారసాక్ష్మ 6 


చిల్లగొండి, జగడగొండి, చిప్పలాడి అన కలహకారికిపేళ్ళు. కొంచకత్తియ 
అన అల్పురాలిపేరు. చల్లజంపు అన భయంకరునకుపేరు. 


గీ. చలపకారియు చలపాది చలమతియన 
నాను మాత్సర్యశీలునకాఖ్య లవని; 
చలముకొను చలపట్టును చలపొడుచు న 
నంగ మాత్సర్యవంతుండా నరునిపేళ్లు. 7 


చలపకారి, చలపాది, చలమరి అనగా మాత్సర్యశీలుని పేళ్ళు. చలముకొను, 
చలపట్టు, చలపొడుచు అన మాత్సర్యముకలవాని పేళ్ళు. 


గీ.  కలహశీలుండు కలపనగంపనాంగ 
నౌను క్రయ్యాలక్రచ్చనాం నౌను పేళ్లు 
వేజిడియన వేడంగునాంగ వీతిండియను 
జెల్లె నజ్ఞానునకు పేళ్లు శేషళయన. 8 
కలపనగంప, క్రయ్యాల కచ్చ అనంగాకలహళశీలునకు, శీలురాలరుపేళ్ళు, 
వేలీడి, వేడంగు, వీజిండి అన అజ్ఞానుని పేళ్ళు. 


250 ఆంధ్ర పద నిధానము 


ఆ.వె. చలపకారియనంగ చలపాదియనంగను 
మచ్చరీండనంగ మచ్చరియన 
చలమరియన నుర్వివెలసె ద్వేషికభిఖ్య 
లగుచు దనుజవైరి యాంధ్రమునను. 9 


చలపకారి, చలపాది, మచ్చరీండు, మచ్చరి, చలనురి అన ద్వేషికి పేళ్ళు. 


గీ. _ వసుధలో సిగ్గమాలినవాండు నాంగ 
గండనాంగ లజ్ఞావిహీనుండుతనరె; 
సిగ్గరియు పుచ్చడీకయు జెల్లెలజ్ఞ 
కల్లువానికిసురపాల గానలోల 10 
సిగ్గుమాలినవాడు, గండ అన లజ్ఞావిహీనునిపేళ్ళు. సిగ్గరి, పుచ్చడిక 
లజ్ఞ్జగల్లువానికి పేళ్ళు. 
క. మునిరతపద మనుపరియన 
మొనసెను రక్షించువాండు; మురియన మురిపం 


బన మురిపెము కులుకనంగ గ 
మనలావణ్యంబుపేళ్లుగలిగె తెనుంగున్‌. 11 


మనుపరి అన రక్షించువానిపేరు. మురి, మురిపము, మురిపెము, కుల్కు 
అన గమనలావణ్యము పేళ్ళు. 


తనరె మిసుమింతుమనంగ దీనునకుపేరు; 

లావరియు బల్లిదుండు బళాయినాంగ 

నౌను బలవంతునకుబేళ్లు; నాతగుండు 

నాంగ దుర్చలునకుజెల్లె నలిననాభ. 12 


మిసుమింతుము అన దీనునిపేరు. లావరి, బల్లిదుండు, బళాయి అనంగ 
బలవంతునిపేళ్ళు. అతగుండు అన దుర్చలునిపేరు. 


క. ప్రకటిత పాలసుండన మో 
అకుండన పెచ్చారినా మొఅకుండనంగను మో 
అకు నుక్కీడు పెళుచన మొ 
అకునా నుంకనంగ భువి వబలె మూర్చునకున్‌ 13 


తృతీయ కాండము 251 


పాలసుండు, మోజకుండు, పెచ్చారి, మొఅకుండు, మోజకు, పెళుచుం ఉ 


కీడు, మొబకు, మంకు అన మూర్చునిపేళ్ళు. 


ఉ. 


వెంగలినాంగ కూళుండును వెక్కలియున్మడియుండముల్చయున్‌ 
వెంగళియన్న నౌ వెకలి వేదుజునా మటి యబ్బకాండునా 

వెంగలివిత్తు బొప్పండును బేలయు నుక్కిడికాండనంగ నౌ 
నంగజికోటిరూప భువియాంధ్రపదావళి మూఢనామముల్‌. 14 


వెంగలి, కూళుండు, వెక్కలి, మడియండు ములుచ రూ॥ ముల్చ, వెంగళి, 


వెకలి, వేదులు, అబ్బకాండు, వెంగలివిత్తు, బొప్పండు, బేల, ఉక్కిడి కాండు అన 
మూధునిపేళ్ళు. 


గీ. 


అభయునకు వెజిపిండియననౌను; ధైర్యు 

నకునభీఖ్యలు గుండాయనంగ తెంప 

రియన దిట్టండునా నుటంకియన గాళ 

కుండనంగ దిట్టనా నుటంకుపలుకునగు 15 


వెజపిడి అన అభయునిపేరు. గుండా, తెంపరి, దిట్టండు, ఉటంకి, గాళకుండు, 


దిట్ట, ఉటంకు అన ధైర్యునిపేళ్ళు. 


గీ. 


జాణ నెప్పరి నేర్చరి జాణండు నెటి 

వాది గాళకుండును బోటి వలంతి దంట 

ప్రోడ వటగ ఠవరయును ప్రోడడనంగ 

ప్రొఢునకు బేళ్లుజెల్లును భవవినాశ. 16 


జాణ, నెప్పరి, నేర్పరి, జాణండు, నెజవాది, గాళకుండు, బోటివలంతి, దంట, 


ప్రోడ, వటగ, ఠవర, ప్రోడండు అనప్రాఢుని పేళ్ళు. 


అళుకరియు కోచనాంగ భయథవతు డగు, 

నాగడీ డీబరియనకార్యకు; డొళపరి 

యాణికాండన మర్శ్మజ్ఞుడైను; బీద 

పేదయన దరిద్రునిపేళ్ళు వేదవేద్య. 17 


అకుకరి, కోచ అన భయశీలునిపేళ్ళు, అగడీండు, ఈబరి అన అకార్యకుని 


పేళ్ళు. ఒళవరి, అణికాడు అన మర్శజ్ఞానిపేళ్ళు, బీద, పేద అన దరిద్రుని పేళ్ళు. 


252 


ఆంధ్ర పద నిధానము 


భువిని దుళ్ళీలునకు జెల్లు పోకిరియన 

యొరటునా సొరదోంకినా నొబిపిడియన 

కల్లరియనంగ పావినాంగను; మణి యతి 

భుక్తునకు తిండిబోతు నాబూతికాండు. 18 


పోకిరి, ఒరటు, సోరదోంకి, ఒజపిడి, కల్లరి, పావి అన దుళ్ళీలుని పేళ్ళు, 


తిండిబోతు, ఆబూతికాండు అన అతిభుక్తుని పేళ్ళు. 


గీ. 


కొంచెగాండు కించుండు కించు క్రించు సన్న 

గాండు పులుమానిసియు ననంగనగు నల్చ్ప 

కునకు పే; క్లొారుదలకాండు కొండియుడును 

కొందెగాండనంగ పిశునకుండుశౌరి. 19 


కొంచెగాండు, కించుండు, కించు, క్రించు, సన్నంగాండు, పులుమానిసి అనంగా 


అల్బునికి పేళ్ళు. ఒరుందలకాండు, కొండియుండు, కొండెగాంయడు అన పిశునకుని 


పేళ్ళు. 
గీ. 


తొండు తొండొరుసోమరి దండుబలియు 

నలుచు బయ్యండు దెరవిదియనంగ మందు 

డగు; నవఘళుండు వెరసరియనంగ వ్యాప 

కుండు; బందాయనంగ బంధకునకుంజెల్లు. 26 


తొండు, తొండొరు, సోమరి, దండుబలి, అలుచు, బయ్యండు, దెరవిండి 


అన మందునిపేరు. అవఘకళుండు, వెరవరి అన వ్యాపకునిపేళ్లు. బందా అన 
బంధకునిపేరు. 


గీ. 


పాదలియు తూబ ద్రాబయు బట్టగుత్తు 

తజ్జ తజ్జన నీచుందుం దనరె భువిని; 

వాతరట్టు (ప్రీలరియును వదరుబోతు 

నాంగ జల్పాకునకు పేళ్ళు నలిననాభ. 21 


పాదలి, దూబ, ద్రాబ, బట్టగుత్తు, తజ్ఞి, తజ్టు అన నీచుని పేళ్లు. వాతరట్టు, 


ప్రేలరి, వదరుబోతు అన జల్పాకుని పేళ్లు. 


తృతీయ కాండము 253 


ధర రూపసి చెన్నుడు నొజ 

పరి చెలువుండు గొనబుకాడు బాగరియును రూ 

పరి గోంటుకాండు మతి యొస 

పరియు నెలమికాండను మునుబడె సుందరు డై. 22 


రూపసి, చెన్నుడు, ఒఅపరి, చెలువుండు, గొనబుకాండు, బాగరి, రూపరి, 


గోంటుకాండు, ఒసపరి, ఎలిమికాండు రూ॥ ఎమ్మెకాండు అన సుందరుని పేళ్ళు. 


గీ. 


ఒరువు డెడవాండు పెరవాడునొరుడుంలాతి 
యనంగ నన్యుని పేళ్ళొప్పె, ననుపరి యుప 
మరి యొడికము నెప్పరి నేరుపరి యనంగ 
నగు నుపాయశాలికి పేళ్ళు హరిహయనుత, 23 


ఒరువుండు, ఎదవాండు, పెరవాండు, ఒరుడు, లాతి అన అన్యుని పేళ్ళు. 


అనువరి, ఉపమరి, ఒడికము, నెప్పరి, నేరుపరి అన ఉపాయశాలి పేళ్ళు. 


పం.గీ. త్రిమ్మరీండు త్రిమ్మటకాండు త్రిమ్మరియును 


త్రిప్పరియనంగ సంచారి తెలుగునందు; 

నుత్తుండు తగినవాండన నుత్తముండగు 

నన్నె కాండన జెల్లు నన్యాయకారి 

యలరె కట్టుపకాసునా నచలుడు హరి. 24 


త్రిమ్మరీండు, త్రిమ్మటకాండు, త్రిమ్మరి, త్రిప్పరి అన సంచారిపేళ్లు. ఉత్తుడు, 


తగినవాండు అన ఉత్తముని పేళ్ళు. అన్నెకాండు, అన అన్యాయకారిపేరు. కట్టుపకాసు 
రూ॥ కట్టిపకాసు అన అచలునిపేరు. 


గీ. 


దిట్ట యుజియ గద్దరికాండు దుష్టుడగును; 

బిత్తలియు నుచ్చమల్లియు పేళ్ళు నగ్ని 

కకగు దిసమొల వాడనంగనగు బిత్త 

లి యననౌ దిగంబరునకు నయగుణాధ్య. 25 


దిట్ట; ఉటియ, గద్దరికాండు అన దుష్టుని పేళ్ళు. బిత్తలి, ఉచ్చమల్లి అన్న 


నగ్నికపేరు. దిసమొలవాండు, బిత్తలి అన దిగంబరుని పేళ్ళు. 


254 


ఆంధ్ర పద నిధానము 


అంగమొలనాంగ దిసమొలయనంగ దిస్స 

మొలయనంగ బిత్తలయననౌ నల దిగంబ 

రత్వమున కభిఖ్యలును; తరపన గెబ్బు 

నాంగ పరిహరించుటకౌను నలిననాభ. 26 


అంగమొల, దిసమొల, దిస్సమొల, బిత్తల అన దిగంబరత్వము పేళ్ళు. తరపు 


గెబ్బు అన పరిహరించుపేళ్ళు. 


గీ. 


పే 


గీ. 


నంగయనంగను తాటయనంగ నంగ 

నాచియన తనుకును టక్కునాంగ పేళ్ళు 

కపటచిత్తునకగు; మొనకాడనంగ 

గండడన మేటరియన ముఖ్యుండు శౌరి. 27 


నంగ, తాట, నంగనాచి, తనుకు, టక్కు అన కపటఅంతస్సుగల వానికి 


ళ్ళు. మొనకాండు, గండడు, మేటరి అనగా ముఖ్యునకుంబేళ్ళు. 


అడియండును బంకుముచ్చన 

నడియరయును పిలుంగును పినుంగన లోఖికిపే 

ళ్లడరెను; మోపరియనంగం 

దొడరెను భారకునకాఖ్య దురితవిదూరా 28 


అడియండు, బంకుముచ్చు, అడియర, పిలుంగు పినుంగు అన లోఖికి 


ళ్ళు. మోపరి అన భారకునిపేరు. 


క్షోణి తెనుంగున చేపట్టు కుంచమనన 

భీష్టకామప్రదాయికి పేరుజెల్లె; 

మతకరియనంగ మాయలమారియనంగ 

వెలసె మాయావినామముల్‌ వేదవేద్య. 29 


చేపట్టు కుంచము అన అఖీష్టకామప్రదాయిపేరు. మతకరి, మాయలమారి 


అన మాయావి పేళ్ళు. 


తృతీయ కాండము 255 


పం.గీ. అంగవించు తతియు మరి యతకరించు 
మట్టుమిగులు మిక్కిలు వాలుమట్టు మీటు 
నెసరు పైకొను ములుసూపు నేసరు జవ 
దాటు నొత్తరించును మీటు తలకడుచన 
నాఖ్యలు నతిక్రమించుటకయ్యె శౌరి. 30 


అంగవించు, తజియు, అతకరించు, మట్టుమిగులు, మిక్కిలు, వాలు, 
మట్టుమీజు, ఎసరు, పైకొను. ములుసూపు, ఏసరు, జవదాటు, ఒత్తరించు మీటు, 
తలకడుచు అన అతిక్రమించుట పేళ్ళు. 


గీ.  ఒలుచు నంకించు గిలుబాడు నొడగొలుకొను 
నటమటించు సడవు కవ్వు నడగొలుకొను 
కొల్లలాడు మరియు లాగుకొను పతిగొను 
నాచికోలు నపహరించు నామములగు. 31 


ఒలుచు, అంకించు, గిలుబాడు, ఒడగలుకొను, అటమటించు, సడపుకవ్వు, 
అడగొలుకొను, కొల్లలాడు, లాగుకొను, పరిగొను, నాచికోలు అన అపహరించుటకు 
పేళ్ళు. 
ఆ.వె. ఒత్తరించు నబుము నొత్తును మొగరించు 

నా నతిక్రమించు నామములగు; 

నంక కాందనంగ నగు పామరుండు; బెండ 

గిలు ప్రయాణమగుటకలం శౌరి. 32 


ఒత్తరించు, అజుము, ఒత్తు, మొగరించు అన అతిక్రమించుపేళ్ళు. అంకకాండు 
అన పామరునిబేరు. బెండగిల్లు అన ప్రయాణమగుటబేరు. 


క. వనజాక్షా తొడుకును దూం 
కొను గెబ్బును కముచు నందుకొను కోలును చే 
కొను సేకరించు నం 
గ నగు గ్రహించుటకుపేళ్లు గలిగెతెలుంగునన్‌. 33 


తాడుకు, దూంకొను, గెబ్బు, కముచు, అందుకొను, కోలు, చేకొను, సేకరించు, 
అందు అనుగ్రహించుటకు పేళ్ళు. 


256 ఆంధ్ర పద నిధానము 


కడచు, 


లంగగొను దుంకు దూంకును జంగగొనును 
గంతుంగొను పుటమెగయును కడచు దాటు 
పరిసెనము తతియును బహువచనమందు 
చెంగనాలన లంఘించుచేష్టకగును. 34 


లంగంగొను, దుంకు, దూంకు, జంగగొను, గంతుంగొను, పుటమెగయు 
దాంటు, పరిసెనము, తతియు, ని-బ॥ చెంగనాలు అన లంఘించు పేళ్ళు. 


అంగనాంగను గంతన జంగనాంగ 

లంగనాంగను దాటన లాంగనంగ 

లంఘనమునకభిఖ్యలౌ; లాంగమనంగ 

లాంగియన లివయనంగను లఘువుపేళ్లు. 85 


అంగ, గంతు, పంక, జంగ, లంగ, దాంటు, లాగు అన లంఘనము పేళ్ళు. 


లాంగము, లాంగి, లివ అన లఘువుపేళ్ళు. 


న. 


అల్లకల్లోలంబు హల్లకల్లోలంబు 
తాజఖుమాఖును విటతాటనంబు 
విటతటల మకటవికటము తాటాదూట 
మనంగను చిదిగొదయనంగ పల్ల 
టయనంగను విటతాటంబన వ్యత్యస్త 
మునకు; సంజ్ఞ తడబడ 6గ పల్ల 
టిల్లును తడబాటుజెల్లెను వ్యత్యాస 
పడుటకు నామాళిపరగె; వీట 
తటము వీటతాటము వీటతాటనంబు 
తల్ల(క్రిందు తలకెడుపు తల్లకెడువు 
పృధ్వినుత్మమమగు; భయపెట్టుటకును 
పేళ్లు నంకించు జళిపించు జెల్లె శౌరి. 


అల్లకల్లోలము, హల్లకల్లోలము, తాబుమాటు, విటతాటనము, విటతటము, 


అకటవికటము, తాటాదూటము, చిదిగొద, పల్లటి, విటతాటము, అన వ్యత్యస్తము 


పేళ్ళు. 


తడబడు, పల్లటిల్లు, తడబాటు అన వ్యత్యాసపడుట పేళ్ళు. వీటతటము, 


తృతీయ కాండము 257 


వీటతాటము, వీటతాటనము, తల్లక్రిందు, తలకెడపు, తల్లకెడవు అన ఉత్మమమగుట 
పేళ్ళు. అంకించు, జళిపించు అన భయ పెట్టుటకు పేళ్ళు. 


గీ. ఊను తలకొను మోచును పూను తాల్చు 
తావుకొనును సవదరించు తాలుచును వ 
హించుటకు బేల్లగును; హవణించు చాతు 
పరిఢవించు ధరించగు భవవినాశ. 37 


ఊను, తలకొను, మోచు, పూను, తాల్బు, తావుకొను, సవధరించు తాలుచు 
అన వహించు పేళ్ళు. హవణించు, చాతు, పరిఢవించు అన ధరించు పేళ్ళు. 


క. పుడమిని ఠవణించును మా 
న్పడునన మ్రనుపడు చెట్టుపడుననగను రా 
పడు పుల్లపడుననంగను 
దొడరెకు స్తంభించుటకును దురితదూరా. 38 
ఠవణించు, మ్రాన్సడు, మ్రానుపడు, చెట్టుపడు, రాపడు, పుల్లవడు అన 
స్థంభించుటపేళ్ళు. 
క. చాటువయన గోసనయన 
చాటు నుపచరించుననంగ చాటించుననన్‌ 
నేటుగ ప్రకటించుట కే 
ర్పాడయ్యు విశేష్యనిఘ్నవర్గిల ముగిసెన్‌. 39 
చాటువ, గోసన, చాటు, ఉపచరింను, చాటించు అన ప్రకటించు టకుబేళ్ళు. 


విశేష్యనిఘ్నవర్లు ముగిసెను 


258 ఆంధ్ర పద నిధానము 


సంకీరవరు 
ణి ౧ 


మాసటియు మిన్న మిహి తలమానికంబు 

బంతి కన్నాకు మేటి మేల్‌ బంతి మీస 

రము నిగారము నిగరము రకమును తల 

కట్టనంగ (శ్రేష్టమునకభిఖ్యలు ముకుంద. 40 


మాసటి, మిన్న మిహి. తలమానికము, బంతి, కన్నాకు, మేటి, మేల్‌బంతి, 


మీసరము, నిగారము, నిగరము, రకము, తలకట్టు అనంగా ్రేష్టమునకుబేళ్ళు. 


క. 


ఒరపన జితమన నుటిదియు 

తిరమనంగా బేళ్లుజెల్లు స్థిరమునకును; తా 

వరమన స్థిరమైనది; య 

స్థిరమునకు నభిఖ్యయదుప జెల్లు మురారీ. 41 


ఒరపు, జితము, ఉటిది, తిరము అనంగా స్థిరమునకుబేళ్ళు. తావరము అన 


స్థిరమైనది, అదుప అన అస్థిరముపేరు. 


క. 


జితపడు కుదు రిరవారును 

జితించు నిరువుకొను ననంగ స్థిరపడుట; పతి 

వ్రతమున కీలువనంగ మగ 

రతమనంగా పేళ్లుజెల్లు రాక్షసవైరీ. 42 


జితపడు, కుదురు, ఇరవారు, జితించు, ఇరువుకొను అన స్థిరపడుట 


పేళ్ళు. ఈలువు, మగరతము లన పతివ్రతము పేళ్ళు. 


మహినిచీంకటితప్ప నమథి వెలిచవి 

యనంగ జింకన జారత్వమున కుబేళ్ళు 

బైసుకయన ప్రతిజ్ఞకాహ్వయముచెల్లె; 

బోమనంగ బలత్మారమౌ భోగిశయన. 43 


చీంకటితప్పు, వెలిచవి, అంకు అనంగా జారత్వము పేళ్ళు. బైసుక అన 


ప్రతిజ్ఞపేళ్ళు. బోము అన బలత్మారముపేరు. 


తృతీయ కాండము 259 


క. చుమ్మనంగ చూడుమాయన 
చుమ్మీయని చూడ్మనంగ చువ్వెయు చూపే 
చుమ్మియన చూడుమీయన 
సుమ్మీ సువ్వేయన నుతసుర పశ్యాఖ్యల్‌. 44 
చుమ్ము, చూడుమా, చుమ్మీ, చూడ్ము, చువ్వె, చూవెే, చుమ్మి, చూడుమీ, సుమ్మీ, 
సువ్వే అన పశ్యముపేళ్ళు. 
గీ.  కూర్చనంగ పోహణయనంగ కూరుపనంగ 
పొస గె సందర్భ సంజ్ఞలై; పోహణించు 
ననంగ నెడకట్టు నాంగను తెనుంగుబాస 
నకలుషాత్మ సందర్భించుటకును పేళ్లు. 45 


కూర్చు, పోహణ, కూరుపు, అనంగ సందర్భము పేళ్లు, పోహణించు, ఎడకట్టు, 
అనంగా సందర్భించుటకుపేళ్లు. 


గీ.  అంటసిల్ల త్తు కలయిక యంట క్రయ్యు 
పొందు పెనకువ యనంగను పొందిక మతి 
యొరుము పెనుంగును దనివును సొరగు హత్తు 
నాంగ మేళనమున కౌను నలిననాభ. 46 


అంటసిల్లు, అత్తు, కలయిక, అంట, క్రయ్యు, పొందు, పెనకువ, పొందిక, 
ఒరుము, పెనుంగు, దనివు, సొరగు, హత్తు అన మేళనముపేళ్లు. 
క. అనగన దొరలన తొడరన 

దనివన సక్తమగు పేళ్ళు దనరె; వాటమ 

న్నను సక్తమైనదియు సో 

మన నాసక్తంబుపేళ్లు హాటకచేలా. 47 

అనగు, దొరలు, తొడరు, దనివు, అన సక్తమగు పేళ్లు, వాటము, అన 
సక్తమైన దానిపేరు. సోము, అనాసక్తముపేరు. 


260 ఆంధ్ర పద నిధానము 


2 


మ. 


క. 


అండ యందిక గెడ యజుత యొలయు చెంత 
కడ కుజంవలి యటు గరిడి దండ 
యందుపాటును చేర్వ యందుబడియు తలి 
సంగడి దగ్గజి సంగడంబు 
జంట చేయలతియు సరస వద్దను మైల 
తారసమును దరి దగ్గజియును 
మందట పొరుగును మందల దాపును 
చేరువ పజ్జయు చెంగలియును 


చేరుగడయును మరియొద్ద చేరికయును 
పొంత యరతయనంగను పొసగె తెనుంగు 
పలుకులను భువిలోసమీపంబు పేళ్లు 
బాలనగరేశ భవనాశ నీలకేశ. 


48 


అండ, అందిక, గెడ, అజుత, ఒలయు, చెంత, కడ, కుజుంగలి, అటు, 
గరిడి, దండ, అందుపాటు, చేర్వ, అందుబడి, తరి, సంగడి, దగ్గజ, సంగడము, 
జంట, చేయలతి, సరస, వద్ద, మైల, తారసము, దరి, దగ్గు, మందట, పొరుగు, 
మందల, దాపు, చేరువ, పజ్జ, చెంగలి, చేరుగడ, ఒద్ద, చేరిక, పొంత, అరత అన 
సమీపము పేళ్లు. 


కినియుం దారసమన్న తారసిలునాం గిట్టన్న తారన్న దా 

కొనునన్న గందజీయున్మజింగదియు తార్మొాల్పన్న నౌతారసిం 
చనంగా తార్మొనుడాయు తారుకొనునాం గౌరాయునా దారసి 
ల్లనగా డాకొనునాంగనౌ పొలయునాంనౌగా సమీపించుటల్‌. 


49 


కినియు, తారసము, తారసిలు, కిట్టు, తారు, దాకొను, తతియు, కదియు, 
తార్మొల్చు, తారసించు, తార్మొను, డాయు, తారుకొను, దాయు, తారసిల్లు, డాకొను, 
పొలయు అనంగా సమీపించుటపేళ్లు. 


వాచారన వాచజమన 

వాచాజఖిపమనిన భువిని పరివేదనపే 
ల్లౌ చీంకురించు చీంకన 

నౌ చంద్రార్మాక్షయుగళ యంధత్వంబున్‌. 


తృతీయ కాండము 


50 


261 


వాచారు, వాచజము, వాచాజఖపము అన పరివేదన పేళ్లు. చీంకురించు చీంకు 


అన అంధత్వము పేళ్ళు. 


గీ. 


మంతన ప్రసిద్ధిపేరు; మిమ్మటమనంగ 

మిక్కటంబ పేళ్లొప్పిమెలంగె నుద్ధ 

తంబు; గూఢమునకు గాయకంబుజెల్లె; 

పిండమౌ గద్ద గర ముద్ద పిండిలియన. 51 


మంతు అన ప్రసిద్ధిపేరు. మిమ్మటము, మిక్కటము అనంగా ఉద్ధతము 


పేళ్ళు. గాయకము అన గూఢముపేరు. గద్ద, గర, ముద్ద, పిండిలి అనంగ పిరిడము 


పేళ్ళు. 
క 


ఇల గదితంబును దప్పము 

దళసరి చిక్కనయు విరివి దందడి తజుచున్‌ 

దళమును దట్టము తజచన 

చెలంగెను స్నిగ్ధంబుపేళ్లు చిన్మయమూర్తీ. 5్‌2 


గడితము, దప్పము, దళసరి, చిక్కన, విరివి, దందడి, తజుచు, దళము, 


దట్టము, తబిచు అనగా స్ప్నిగ్గము పేళ్ళు. 


క. 


కడయన్న దవ్వు దౌవన 

యెడమనంగను దౌయనంగ నెడయు దవనంగా 

నెడవనిన కెళవనంగను 

బుడమిని దూరంబునకును పొసంగెను పేళై. 53 


కడ, దవ్వు, దౌవు, ఎడము, దౌ, ఎడ, దవు, ఎడవు, కెళవు, అన దూరము 


కాలియము సోంకుండనంగను గాలియనంగ 

బూదమనంగను దగరయు బూచియనంగ 

మరులనంగ నగామన మహివిశాచ 

మునకు నభిధానములు జెల్లె వనజనాభ. 54 


కాలియ, సోంకుండు, గాలి, బూడము, డగర, బూచి, మరులు, నగాము 


అన పిశాచముపేళ్ళు. 


262 


ఆంధ్ర పద నిధానము 


పం.గీ. వసుధం గైపదమనం గయిపదమనంగ 
జెల్లై పద్యసమస్యకుపేళ్లు; వెక్క 
సంబు గగనమనంగ దుర్లభంబుపేళ్లు 
నలరె నపహరణమునకు గిలుబన నగు 
నాంచనంగ నపహరించు నామమగును. ర్‌ర్‌ 


కైపదము, కయిపదము అన పద్యసమస్యకు పేళ్ళు. వెక్కసము, గగనము అన 
దుర్లభము పేళ్ళు. గిలుబు అన అపహరణముపేరు. నాంచు అన అపహరించు పేరు. 


పం.గీ. ఊంత కైలాగు కయిదండ యూంతంగొను న 
నంగ హస్తావలంబమునకు నభిఖ్య 
లడరె మట్టాడు నడుచును నడుచనంగ 
నడరె గమనించుపేల్లు; పోకడయు నడక 
నడ నడపు పోకయన గమనంబుపేళ్లు. 56 


ఊత, కైలాగు, కయిదండ, ఊంతంగొను అన హస్తావలంబముపేళ్ళు. మట్టాడు, 
నడచు, నడుచు అన గమనించుటపేళ్ళు. పోకడ, నడక, నడ, నడచు, పోక అన 
గమనముపేళ్ళు. 


స్ప అక్కజం బగ్గలం బదన మీజం బొట్టు 


కడిమి కడింది యొడ్డు గమక మేపు 
మెండు తజుచు గుర్వు మేలు మొల్లము లాంతు 
పెలుచ యిట్టల మెస పెల్చ బెడగు 
మలచ మెక్కువ పెల్లు వలదు వైమాలంబు 
వెగ్గం బయనయంబు వెక్కసంబు 
మిక్కిలి యురవును మీదు మిక్కిలి గొప్ప 
హురుమత్తు వావిరి యుక్కడంబు 
గ. నెరవు పెలుచన తోరంబు నెరపు మీటు 
బలము హుర్శత్తు దళము నిట్టలము నుబ్బ 


కంబు నుగ్గడువును ముమ్మరంబు నెక్కు 
దనంగ నధికంబు పేళ్లాను వనజనాభ. 57 


తృతీయ కాండము 263 


అక్కజము, అగ్గలము, అదనము, ఈజము, ఒట్లు, కడిమి, కడింది, ఒద్దు, 
గమకము, ఏపు, మెండు, తజుచు, గుర్వు, మేలు, మొల్లము, లాంతు, పెలుచ, 
ఇట్టలము, ఎస, పెల్చ, బెడగు, మలచము, ఎక్కువ, పెల్లు, వలదు, వైమాలము, 
వెగ్గలము, అనయుము, వెక్క్మసము, మిక్కిలి, ఉరవు, మీదు మిక్కిలి, గొప్ప, హురుమత్తు, 
వావిరి, ఉక్కడము, నెరవు, పెలుచన, తోరము, నెరపు, మీటు, బలము, హుర్మత్తు, 
దళము, నిట్టలము, ఉబ్బకము, ఉగ్గడువు, ముమ్మరము, ఎక్కుదు అనంగా అధికమునకు 
పేళ్ళు 
గీ. నిడివి వాలిక నిడువును నిడుద సోగ 

వాలు నా దీర్మమునకగు; బలియు బలప 

డనంగ దృఢమగుటకు పేళ్లు; నబ్బరంబు 

నా నపారంబునకుపేరు నలిననాభ. ర్‌ి 


నిడివి, వాలిక, నిడువు, నిడుద, సోగ, వాలు అన దీర్హమునకు పేళ్ళు. బలియు, 
బలపడు అన దృఢమగుట పేళ్ళు. అబ్బరము అన అపారముపేరు. 


క. నెరవును పజిపును వెడలుపు 
వరళియును వెడల్పు విజివి వలము వెణందయున్‌ 
గరువము వెడందయు నిమ్మును 
విరివియు వింగడమనంగ విస్తారంబా. 59 


నెరవు, పబిపు, వెడలుపు, వరళి, వెడల్పు, విటివి, వలము, వెణంద. గరువము, 
వెడంద, ఇమ్ము, విరివి, వింగడము అన విసృృతి విస్తారముపేళ్ళు. 


క. వలుదయు తోరము లావన 
బలితంబును వల్ద దొడ్డు బంబయనంగన్‌ 
వలమును బూరయనంగను 
చెలంగెను స్టూలంబు పేళ్ళు చిన్మయమూర్తీ. 60 


వలుద, తోరము, లావు, బలితము, వల్ల, దొడ్డు, బంబ, వలము, బూర 


అనంగా స్టూలముపేళ్ళు. 
థి 


264 ఆంధ్ర పద నిధానము 


గీ. మట్టము సపాటయును సరిమట్టసము స 
పాటమన సమానము పేళ్లుబరగె; రిప్పు 
వెలితినాం గ్వచిత్సూక్ష్మమై వెలసె; నెజియ 
నంగ పూర్తికిపేరు భుజంగశయన. 61 


మట్టము, సపాట, సరి, మట్టసము, సపాటము అన సమానము పేళ్ళు. 
రిప్పు, వెలితి అన క్వచిత్సూక్ష్మమైనదాని పేళ్ళు. నెజి అన పూర్తికిపేరు. 


సీ. కడమ యసదు కుందు కడంబడు దిగువాయి 

కొదవ యొచ్చెము తగ్గు కొరంత కొదుక 

యటం గొజతయు క్రించు గజగొజయును కొద 
కుదియును కించును కుఖుచ కొజయు 

తటుంగు (ముక్కడి నన్న తజువు కనీసంబు 
పొచ్చెంబు లొజ్జును లొచ్చు బెరికి 

తగ్గుదలయు మతి తక్కువయనంగను 
తెనుంగుమాటల న్యూనమునకుబేళ్లు 


గీ.  తొచ్చెమును లొజ్జు లులివడు తొచ్చియంబు 
చిలపినాంగ నికృష్ణమై చెలంగెకొంత 
కొండొకయన క్వచిత్మాలమండ్రు కుజుచ 
పొట్టి నన్నయనంగ హ్రస్వమునకు బేర్లు. 62 


కడమ, అసదు, కుందు, కడంబడు, దిగువాయి, కొదవ, ఒచ్చెము, తగ్గు, 
కొజంత, కొదుక, అబిగొరత, క్రించు, గజగొజ, కొద, కుదియు, కించు, కుజుచ, 
కొట, తజుంగు, (ముక్కడి, సన్ను తబువు, కనీసము, పొచ్చెము, లొజ్జు, లొచ్చు, 
బెరికి, తగ్గుదల, తక్కువ అనంగా న్యూనమునకు బేర్లు. తొచ్చెము, లొజ్జు, లులివడు, 
తొచ్చియము, చిలిపి అన నికృష్ణము పేర్లు. కొంత, కొండొక అన క్వచిత్మాలముపేర్లు. 
కురుచ, పొట్టి, నన్న అన హ్రస్వము పేర్లు. 
క. చిన చిన్ని చిజుత చిటుయన 

చిని కొండిక చిట్టు బుచ్చి చికిచికి యనంగన్‌ 

పిన పిన్న పిల్ల కొండొక 

యనంగ కనిష్టంబు పేర్లు హాటక చేలా. 63 


తృతీయ కాండము 265 


చిన, చిన్ని చిరుత, చిటి, చిని, కొండిక, చిట్టి, బుచ్చి, చికిచికి, పిన పిన్న, 
పిల్ల, కొండొక అన కనిష్టముపేర్లు. 


స్ప అలంతి యలక యెల యలుప మించుక యీరు 
చిబువు కొంచము లేత చిజుత నుంత 
యలకన కింగిరి యసదు తోడెము కొద్ది 
బుడిబుడి యిసుమంత చిడుగు కసిడి 
కీసర గుడిగుడి కీస కొంచియమును 
నజుజు సన్నంబును ముతీయు చిలిపి 
పొటిపొటి సనకంబు గిటగిట చిటిపొటు 
కుజుకుజ కిముడు తక్కజయు వెడయు 


గీ. తనియు సైకమనంగ నల్పమునకు బేర్లు; 
కొంత కొంతయు కొంచము కొంచమనంగ 
పాటపాట యనంగను బరగెపేర్లు 
నిల క్వచిత్వ చిత్తున కాఖ్య లలరె శౌరీ. 64 


అలంది, అలక, ఎల, అలుపము, ఇంచుక, ఈరు, చిజువు, కొంచెము లేత, 
చిరుత, నుంత, అలకన, కింగిరి, అసదు, తోడెము, కొద్ది, బుడిబుడి, ఇసుమంత, 
చిడుగు, కసిడి, కీసర, గుడిగుడి, కీస, కొంచియము, నజుజు, సన్నము, మరియు, 
చిలిపి, పొటిపొటి, సలికము, గిటగిట, చిటిపొటు, కుజుకుఅ కిముడు తక్కజ, వెడ, 
తనియు, సైకము అన అల్పముపేర్లు. కొంత, కొంత, కొంచెము, కొంచెము, పాటపాట 
అన క్వచిత్యు పేర్లుచిత్తు పేళ్ళు. 
కం. నలికము దడివము దలిమము 

వలిపెము రవ జంపు వల్ప వల్పము నలియున్‌ 

జిలుగు గిటగిటన జిల్లన 

దనరెను సూక్ష్మంబు పేళ్ళు తామరసాక్షా. 65 


నలికము, దడివము, దలిమము, వలిపెము, రవ, జంపు, వల్ప, వల్పము, 
నలి, జిలుంగు, గిటగిటన (రూ) గిటగిటన జిల్లు అనగా సూక్ష్మము పేళ్ళు. 


266 ఆంధ్ర పద నిధానము 


ముడుంగును పొల్లువడును పొలు 

వడు ప్రిదులును తగ్గు వట్ర పడు స్రుక్కును పొ 

ల్పడు సగ్గు స్రగ్గు నెతుబో 

వడరెను క్షీణమునకిల విహంగతురంగా. 66 


ముడుంగు, పొల్లుపడు, పొలువడు, ప్రిదులు, తగ్గు, వట్రపడు, స్రుక్కు 


పాల్పడు, సగ్గు, ప్రగ్గు, ఎతుబోవు అన క్షీణము ప్రేళ్ళు. 


గీ. 


అక్కతించన తగ్గించు ననంగ మట్టు 

చేయునన పేళ్లు క్షీణము సేయుటకును 

చెలంగె రవపాళమనంగ మిక్కిలిజిలుంగు 

నాం సుసూక్ష్మముపేళ్లొను నలిననాభ. 67 
అకృళించు, తగ్గించు, మట్టుచేయు అన క్షీణముసేయుటకు బేళ్ళు రవపాళము, 


మిక్కిలిజిలుంగు అనంగా సుసూక్ష్మముపేళ్లు. 


క. 


బూరటిలు నిండుకొను నిం 

పారు నెరయు జొబ్బిలు నిను పారు నెరవునిం 

డారును పిక్కటిలనంగా 

నారదనుత పూర్ణమగుట నామములు భువిన్‌. 68 


బూరటిల్లు, నిండుకొను, నింపారు, నెరయు, జొబ్బిలు, నినుపారు, నెరవు, 


నిండారు, పిక్కటిలు అన పూర్ణమగుటకు బేళ్ళు. 


గీ. 


నిండనంగ రెప్పమనంగను నెరయుననంగ 

నారనంగ పూర్ణమునకు నామాళి నెరపు 

నింపనంగను పూర్ణించుటౌసంపతిల్లు 

ననం సమృద్ధమగుటకాఖ్య వనజనాభ. 69 
నిండు, రెప్పము, నెరయు, ఆరు అన పూర్ణమగుటకు బేళ్ళు. నెరవు, నింపు 


అన పూర్ణించుపేర్లు. సంపతిల్లు అన సమృద్ధమగుట పేరు. 


గీ. 


ఒదుగుబడి యన పుంజినా నొదుగనంగ 

పెంపనంగ తోరహత్తన సొంపును పస 

యనంగ సంపనంగ సమృద్ధమునకు బేళ్లు 

ముగియు మూడనంగ సమాప్తమునకుబేళ్లు. 70 


తృతీయ కాండము 267 


ఒదుగుబడి, పుంజి, ఒదుగు పెంపు, తోరహత్తు, సొంపు పస సంపు అన 


సమృద్ధము పేళ్ళు; ముగియు, మూండు అన సమాప్తముపేర్లు. 


క. 


అరుదెంచును విచ్చేయును 

తరలును వేంచేయు పోవు తారుసరించుం 

బరియును విజయముచేయును 

ధరణిన్‌ గచ్చాఖ్యలగును ధర్మచరిత్రా. 71 


అరుదెంచు, విచ్చేయు తరలు, వేంచేయు, పోవు, తారు సరించు పరియు, 


విజయముచేయు అన గచ్చతికిపేర్లు. 


గీ. 


అరుగుదెంచన విచ్చేయుననంగ వచ్చు 

నాంగ విజయము సేయుననంగ నగు నరు 

దెంచనంగను వేంచేయునాం దెనుంగునందు 

నాగతమునకు పేళ్లొప్పె నంబుజాక్ష 72 


అరుగుదెంచు, విచ్చేయు, వచ్చు, విజయముచేయు అరుదెంచు వేంచేయు 


అన ఆగతముపేర్లు. 


క. 


తిరుగు తలారించును క్ర 

మృరుమళ్లును మడంగు మగుడు మసలును మబిలున్‌ 

మరలుననన్‌ వక్రించుట 

కిరవయ్యెను తెలుంగుబాస నిద్ధర శౌరీ 73 


తిరుగు, తలారించు, క్రమ్మరు మళ్ళు మడంగు, మగడు, మసలు, మజిలు 


అన వక్రించుటకు బేర్లు. 


గీ. 


తూకొనును చొచ్చుననంగను తూజునన ప్ర 

వేశమునకౌ ప్రవేశించు పేళ్ళు పొలయు 

ననంగ నాలయుననంగ నాంధ్రమందుజెల్లె 

తవనయన క్ల్షప్తకాలమౌ భవతివినాశ. 74 


తూకొను, చొచ్చు, తూటు అన ప్రవేశమునకు బేర్లు పొలయు, పొలయు అన 


ప్రవేశించుబేర్లు. తవన, అన క్షపకాలముబేరు. 


268 


ఆంధ్ర పద నిధానము 


ఆ.వె. వెలలు బయలుతేటు వెడలుననంగ నిర్గ 
మించుటౌను మజకటించు కిటుకు 
ముబకటంబు (త్రిప్పు మురియు నంకించన 
జెల్లెను భ్రమరించు పేళ్లుశౌరి. 75 


వెలలు బయలుతేలు, వెడలు అన నిర్ణమించు బేర్లు మటబకటించు, కిటుకు, 
ముబకటము, త్రిప్పు, మురియు, అంకించు అన భ్రమరించు బేర్లు. 


గీ.  పరగె తిరుగు వట్రిల్లన భ్రమముపేళ్లు 
వేడెమనంగ మండలగతిపేరు చిమ్మ 
దిరుగుననగను గిరగిరదిరుగుననంగ 
నెగడె మండలగతి గమనించు పేళ్లు. 76 


తిరుగు, వట్రిల్లు అన (భమముపేర్లు, వేడెము అన మండలగతిబేరు 
చిమ్మందిరుగు గిరగిరందిరుగు అన మండలగతి గమనించుబేరు. 


సీ పరింగొనునన గువ్వకరింగొనునన గుండు 
కొనునన తిరుగన పెనకువయన 
చుట్టువాణఖినంగను సుడింగొనుననం గువ్వ 
కోల్మోనునన క్రచ్చుకొనుననంగ 
వేడ్రపెట్టనంగను వేండించునన గితి 
కొనుననగను పొదింగొనుననంగ 
'్రుక్కునా సొలయునా సుడియుననంగ ప్రమ్ము 


ననపెనంగన క్రచ్చుననంగ బలయు 


గీ. ననగ చుట్టుకొనన నాంధ్రమునను పేళ్ల 
గాంచె మండలగత్యావ రించుటకును 
వలగొనును డాపరించన వెలసెపేళ్లు 
ధర బ్రదక్షించుటకును కంధరశరీర. 77 


పరింగొను, గువ్వకరింగొను, గుండుకొను, తిరుగు, పెనకువ, చుట్టువాజు, 
సుడింగొను, గువ్వకోల్మోను క్రచ్చుకొను, వేడ్రపెట్టు, వేడించు గిటికొను పొదింగొను, 


తృతీయ కాండము 269 


సుక్కు సొలయు, సుడియు, ప్రమ్ము, పెనంగు క్రచ్చు, బలయు, చుట్టుకొను అన 
మండల గత్యవరణము బేర్లు. వలంగొనుందాపరించు అన ప్రదక్షించు బేర్లు. 


సీ. అంకిలి యక్మిలి యదవదయారివే 
రము తికమక యుత్తలమును గలబ 
యటిముటథి లొగ్గిడి యార్వేరమును కొంద 
లము కలంత కలవరమును గొడవ 
కలంగుండు కలకువ కలపనం బిండియు 
గగ్గోలు గబ్బాటు కళవళంబు 
కలంక తుందుడుకును కలుచ చోపుడనంగ 
క్షోభంబునకు పేర్లు; కొందలపడు 
కొందలపాటును కొందలించును లొగ్గి 
డిల్లు తెరలు దురపిల్లు తలరు 
కలగుండుగును నింక కలంగు కారాకూర 
మును తెగచును పొటివోవు కలంత 
బడును తరివడును కలగంబారుననంగ 
క్షోభ వడు పేళ్ళుజెల్లెను; క్షోభపడిన 
దానికాహ్వయములు నొప్పె తటమట యన 
గ తలబీకన కాయనాంగను మురారి. 78 


గీ. పొరలు కూరట తొల్లును పొర్లు దొర్లు 
ననంగ లుంఠనసంజ్ఞయౌ నంకమనంగ 
బరగ నాక్షేపమున కాఖ్య పదరు ననగ 
వెలసె ధరణినాక్షేపించుపేరు శౌరి. 79 


అంకిలి, అక్కిలి, అదవద, ఆరివేరము, తికమక, ఉత్తలము, గలబ అటిముతి, 
యొగ్గిడి, ఆర్వేరము, కొందలము, కలంత, కలవరము గొడవ కలంగుండు, కలకువ, 
కలపనంబింది, గగ్గోలు గప్పాటు కళవళము కలంక, తుందుడుకు, కలుచ, చోపుడు 
అన క్షోభముపేర్లు. 

కొందలపడు, కొందలపాటు, కొందలించు, లొగ్గిడిల్లు, తెరలు, దురపిల్లు, 
తలరు, కలగుండుగొను, కలంగు కారాకూరము, తెగచు, పొలివోవు, కలంతంబడు, 


270 ఆంధ్ర పద నిధానము 


తరిపడు, కలగంబారు అన క్షోభపడుపేర్లు. 


తటమట, తలబీకనకాయ అన క్షోపపడినదాని పేర్లు. పొరలు, కూరట, డొల్లు, 


పొర్లు, దొర్లు అన లుంఠనముపేర్లు అంకము అన ఆక్షేపము పేర్లు. పదరు అన 
ఆక్షేపించుబేరు. 


గీ. 


చాచునన పచరించన చాపుననంగ 

నొగ్గుననంగ ప్రసారాఖ్యలొప్పెనంకె 

యనగ నంకియయన వశమునకుపేళ్లు 

నంతకం బంతునాంగన సాంతమునకు. 80 


చాచు, పచరించు, చాపు, డిగ్గు అన ప్రసారముపేర్లు అంకె అంకియ అన 


వశమునకుపేర్లు అంతకము, అంతు అన అసాంతముబేర్తు. 


క. 


నడపన మనువన నడుపన 
నడువడియన వెంటనాగ నడవడియన పో 

కడయు మెలకువయు పోకయు 

నడతయనంగా బ్రవర్తనము పేళ్లు హరీ. 81 


నడపు, మనువు, నడుపు,నడువడి, వెంట, నడవడి, పోకడ, మెలకువ, పోక, 


నడత అన ప్రవర్తనముబేర్లు. 


క. 


మెలంగు పచరించుచును పరిడ 

విలు నుపచారించుపరిడ వించును మను వ 

ట్రిలు పరగు వజలు ప్రబ్బును 

మెలయునన ప్రవర్తిలుటకు మేదినిపేళ్లొ. 82 


మెలంగు, పచరించు, పరిడవిల్లు పచరించు, పరిడవించు,మను, వట్రిలు, 


పరగు, వజలు, ప్రబ్బు, మెలయు అన ప్రవర్తిల్లుబేర్లు. 


గీ. 


ఊంగులాడన నూంగననూవన నసి 

యాడుననగను తుంపెసలాడనంగ 

నూంకయనంగ నూంగాడన నొప్పె భువిని 

పేళ్లు నాందోళనము నకు వేదవేద్య. 83 


తృతీయ కాండము 271 


ఊంగులాడు, ఊంగు, ఊవు, అసియాడు. తుంపెసలాదు, ఊంక, ఊంగాడు 
అన ఆందోళనముబేర్లు. 


క. గునిసాడన తుంపెసలా 
డన పువ్వాటనంగ గునిసి యాడనతూంగా 
డన కదలాడన నూంగా 
డననాందోణించుపేళ్ళు హాటక చేలా. 84 


గునిపాడు, తుంపెసలాడు, పువ్వాటు, గునిసియాడు, తూంగాడు, కదలాడు, 
ఊంగాడు అన ఆందోణించు పేర్లు. 


సీ అసియాడు నటమట యదులు నల్లలలాడు 

నల్లాడు కదలిక యల్లలాడు 

పల్లట యురియాడు తల్లడం బదరును 
బిత్తరం బులివును బెళకు బెడకు 

మినుకు తుంపెసలును తొనకు తలంకు గెంటు 
కుదు లిసిజింతలు కదలు తమకు 

చిందును నుక్కట చెదరుననంగను 
చలనంబునకు నభిఖ్యలు వహించె; 


గీ. _ చెల్లచెదరన మిక్కిలి చెదరుననంగ 
నిత్యబహువచనంబున నెలవుకొనెను 
గ్రక్క్మసలనంగ నివిమూడు గలిగెనధిక 
చలనమునకు నభిఖ్యలు సారసాక్ష్మ 8ిర్‌ 


అసియాడు, అటమట, అదలు, అల్లలలాడు, అల్లాడు, కదలిక, అల్లలాడు, 
పల్లట, అరియాడు, తల్లడము, అదరు, బిత్తరము, ఉలివు, బెళకు, బెడకు, మినుకు, 
తుంపెసలు, తొనకు తలకు, గెంటు, కుదులు, ఇసిరింతలు, కదలు, తమకు, 
చిందు, నుక్కట, చెదరు అన చలనముపేర్లు. చెల్లచెదరు, మిక్కిలి, చెదరు, ని బ॥ 
(గక్కసలు అన అధికచలనముపేర్లు. 


272 ఆంధ్ర పద నిధానము 


2 


కుదిలక యూటాడు కదలు తుప్పలుదూలు 
తలంకించు బెగ్గిలు తలకు తలరు 
తూగు తుంపెసలాడు తుంపెసలు గినియు 
తమకించు గెంటించు తమకు తబిలు 
చంగలించును గెంటు జవ్వాడుతెమలును 
కత్తరిలును క్రాలు కసరు పదరు 
చిట్టాడు నట్టాడు చిందిలు తొలకాడు 
నడయాడు సురగును బెడంకు వీంగు 


గీ. తొనంకు వీంగియాడు తొలంకు సలించన 
నగుచలించు పేళ్లు నవని; వెడంగు 
పాటనగ వెదగురుపాటనంగా జడ 
త్వంబునొందు పేళ్ళు వాసుదేవ. 86 


కుదిలిక, ఊటాడు, కదలు, తుప్పలుదూలు, తలంకించు, బెగ్గిలు, తలంకు, 
తలరు, తూంగు, తుంపెసలాడు, తుంపెసలు, గినియు, తమకించు గెంటించు, తమకు, 
తబిలు, చంగలించు, గెంటు, జవ్వాడు, తెమలు కత్తరిల్లు, క్రాలు, కసరు, పదరు, 
చిట్లాడు, నట్టాడు, చిందిలు, తొలకాడు, నడయాడు, సురగు, బెడంకు, వీంగు, 
ఒనంకు, వీంగియాడు తొలంకు, సగులించు అన చలించు పేర్లు. వెడంగుపాటు, 
వెడగురు పాటు అన జడత్వము పేర్లు. 


సీ  కుదుకనగోలన గుబుసన కల్లనా 
దటమట నాంగను తటవటయన 
బెల్లినా లయనాంగం బెల్లింపనంగ మోస 
మనంగ లూలామానమనంగ జూటు 
దనమన దబ్బజయన బజారయనంగ 
వెడ్డన కుదుపన వేడబమన 
టాటోటనంగను తాటోటనంగను 
డంబన జూటన ఠవళలియనంగ 


తృతీయ కాండము 273 


గీ. _ టక్కనంగను జజ్జరయన తక్కి డియన 
మొజగనంగ తెక్కలియన మోసయనంగ 
వంచనాభీఖ్యలై భువివజలె తెనుంగు 
బాససు భవాంబునితర పాదయుగళ. 87 


కుదుకనంగోలు, గుబుసు, కల్ల, తటమట, తటవట, బెల్లి, లయ, బెల్లింపు, 
మోసము, లూలామానము, జూటదనము, దబ్బ, బజార, వెడ్డు, కుదుపు, వేడబము, 
టాటోటు, తాటోటు, డంబు, జూటు, ఠవళి, టక్కు జజ్జర, తక్కిడి, మొఖఅంగు, తెక్కలి, 
మోస అనగా వంచనకువేళ్ళు. 


సీ ఉలయునా నురియునా నూటించనంగను 
కన్నుమెజంగన కనుమొజంగన 
నటమటించనంగను తటమటించనంగ క 
న్మొాజిగన కికురన మొజంగనంగ 
కనుమూయుననంగను కను బ్రామనంగను 
కిక్కురించనంగను కిక్కురనగ 
కికురు వెట్టనంగను గినుమాడుసన నులి 
వాదన నగును జాటాడన కికు 


గీ.  రించనంగ గీనుమన కికురింతయనంగ 
కిక్కురింతయనంగను కికురుపడుచు 
ననంగ దాగురించనంగ పేళ్లలరె తెనుంగు 
నందు వచించుటకు ముచికుందవరద. 88 


ఉలయు, ఉరియు, ఊటించు, కన్ను మొజుగు, కనుమొజంగు, 
అటమటించుట, తటమటించు, కన్నాఅంగు, కికురు, మొజంగు, కనుమూయు, 
కనుబ్రాము, కిక్కురించు, కిక్కురు, కికురువెట్టు, గినుమాడు, ఉలివాడు, జూటాడు, 
కికురించు, గినుము, కికురింత, కిక్కురింత, కికురుపడుచు, దాగురించు అనగా 
వంచించుటపేళ్ళు. 


274 ఆంధ్ర పద నిధానము 


ఆవడి రాయిడిన్‌ రహటు హావడి చీందజయుం గడిందియున్‌ 

హావళి లూటియున్‌ సిలుగు నావలియుం బులుగాకు వేకరం 
బావళిక్రందు రట్టును గొహారును రాటన భూతలంబునన్‌ 
పావననామసంచయ యుపద్రవ సంజ్ఞలకున్‌ దెనుంగునన్‌. 89 


ఆవడి, రాయిడి, రహటు, హావడి, చీందజ, కడింది, హావలి, లూటి, రూ॥ 


సిలుగు, ఆవలి, పులుంగాకు, వేంకరము, ఆవలి, కందు, రట్టు, గొహారు, రాటు 
అనంగా ఉపద్రవము పేళ్ళు. 


గీ. 


ధరణి హారామియన నుపద్రవముసేయు 

పనికిపేరగు; కవబిడ్డలనంగ కవల 

నంగ నమడలునాంగ జోడనంగ యమము 

బేళ్ళు జెల్లెను హతదైత్య వేద వేద్య. 90 


హారామి అన ఉపద్రవముసేయునని పేరు. కవబిడ్డలు, కవలు, అమడలుజోడు 


అన యమముపేళ్ళు. 


ల్త్‌ 


౧. 


వమ్మన కుందేటికొమ్మన నిప్పచ్చ 
రంబనంగను లేబరంబనంగ 
చెన్నంటియనంగను చెనంటియనంగను 
తేక తేరయనంగను తేరనాంగ 
బీఅన నీటనకాజనంగను వితా 
యన వితయన రిత్తయనంగ వయ్య 
మనంగ పచ్చనపాడువన నెడయన వాయ 


మనంగను దోయివి యనంగ సున్న 


యనంగ పోరచియనంగ శూన్యంబు పేళ్లు; 
వెంబడిం చెయ్డు నెయిదన విలసిలె నను 
గామికాఖ్యలగుచు; పర్వు కవియు కలియ 
జను పరుగు పరువన ప్రధావనముంబేల్లు. 91 


వమ్ము, కుందేటికొమ్ము, నిప్పచ్చరము, లేబరము, చెన్నంటి, చెనంటి, తెకతేర, 


తేర, బీటు, ఈటు, కాటు, వితా, విత, రిత్త వయ్యము, పచ్చన పాడు, వెడ, వాయము, 


తృతీయ కాండము 275 


దోయివి, సున్నపోరచి అన శూన్యము పేళ్ళు. వెంబడించు, ఎయు, ఎయిదు అన 
అనుగామి పేళ్ళు. పర్వు, కవియు, కలియజను, పరుగు, పరుపు అన ప్రధావనము 


పేళ్ళు. 
క్త 


వనజాక్షా యెగుచన నెవు 
చనంగను చోపనంగను తటు మనంగను కొప్ప 
న్నను పాజిదోలనంగను 


దనరె ప్రధావింపసేయు తనమాల(్రవమునన్‌. 92 
ఎగుచు, ఎవుచు,చోపు, తుము, కొప్పు, పాజందోలు అన ప్రధావింప 
సేయుటకు పేళ్ళు. 
క. తనివన నాదటవోపన 


తనివియు నాపోకయనంగ తన్వియు నాపో 
వన తనపన తృప్తికి తను 
పన తనునాం దృప్తిసేయు టౌనుముకుందా. 93 


తనివు, అదటవోవు, తనివి, అపోక, తన్వి, అపోవు, తనుపు అనంగా తృప్తికి 


పేళ్ళు, తనువు, తను అన తృప్తిసేయుట పేళ్ళు. 


తనియునన తుప్పటిల్లన 

తనివోపన తనిచనునన తన్వారుననన్‌ 

దనుపారన తనిసనునన 

దనరెను తృప్పిపడుపేళ్లు తామరసాక్షా. 94 


తనియు, తుప్పటిల్ల, తనివోవు, తనిచను, తన్వారు, తనుపారు, తనిసను 


అన తృప్తిపడు పేళ్ళు. 


క. బరువడి పదంపడి యింకను 
మరియు పదంపడియు వెండి మజియనంగానై 
బరిగెను పునరభిధానమ 
లరె పగటన సొంపనంగ లావణ్యాఖ్యల్‌. 95 


బరువడి, పదపడి, ఇంక, మరియు, పదంపడి, వెండి, మణి అన 


పునఃపేళ్ళు. పగటు, సొంపు అన లావణ్యము పేళ్ళు. 


276 


ఆంధ్ర పద నిధానము 


క. చెలువం బంగము హౌసును 
చెలువు మురుపు సిస్తు జాను సింగారము క్రో 
మలికము చందును సొబంగన 
వెలసెను శృంగారమునకు పేళ్లు ముకుందా. 96 


చెలువము, అంగము, హౌసు, చెలువు, మురువు, సిస్తు జాను, సింగారము, 
కోమలికము, చందు, సొబంగు అన శృంగారము పేళ్ళు. 


పీ _ అవునన నౌసన హౌసన నంగన 

యమరిక నాంగ సోయగమనంగ 

కైపన నొజపన కోపన దుస్తన 
గరగరికయనంగ కయిపునాంగ 

హవునన నెజియన నంగంబనంగ నొ 
యారంబనంగ బెడగారుననంగ 

సౌరన చెన్నునా సవురన సంచన 
వింగడంబనంగ నొప్పిదమనంగ 


గీ. నయమనంగను సొగసన నయమనంగ 
నందమన బెడంగనంగను సుందరంబు 
దనరె హరువనంగా చమత్మారమునకు 
నామమగు మునిహృదయాభిరామనామ. 97 


అవును, జెను, హౌను, అంగు, అమరిక, సోయగము, కైపు, ఒఅపు, కోపు, దుస్తు, 
గరగరిక, కయిపు, హవుసు, నెటి, అంగము, ఒయారము, రూ॥ ఒయ్యారము, బెడగారు, 
సౌరు, చెన్ను సవురు, సంచు, వింగడము, ఒప్పిదము, నయము, సొగసు, నయ, 
అందము, బెడంగు అన సుందరముపేళ్ళు. హరువు అన చమత్మారమునకుంబేరు. 


స. అరజంబన కొమరన ఒడికంబన 
నింపునా నిమ్మన నించనంగ 
ననుంగన కలికినా ననుపన చిన్నారి 
పొన్నారియనంగను పొన్నరియన 
చిన్ని నాం మానన చిన్నారియనంగను 
పొన్నారినాంగను తిన్ననాంగ 


తృతీయ కాండము 277 


సజ్ఞకంబన గను సౌరన నింబన 
నెయ్యమి నాంగను నెయ్యమనంగ 


గీ. గొనబునాంగను హరువన గోవయనంగ 
ప్రన్ననయనంగ చిన్నరి పొన్నరియన 
చినయనంగ నొప్పిదమన తీపనంగ బెడంగ 
నంగ మనోహరమునకౌను ఖగతురంగ. 98 


అరజము, కొమరు, ఒడికము, ఇంపు, ఇమ్ము, ఇంచు, అనుగు, కలికి, 
అనుపు, చిన్నారిపొన్నారి, పొన్నరి, చిన్ని మాను, చిన్నారి, పొన్నారి, తిన్న, సజ్ఞగము, 
సౌరు, ఇంబు, నెయ్యమి, నెయ్యము, గొనబు, హరువు, గోవ, ప్రన్నన, చిన్నరిపొన్నరి, 
చిని, ఒప్పిదము, తీపు, బెడంగు అన మనోహరముపేళ్ళు. 


క. భువిలోన రేవ రాణయు 
రవణను పోందిమియు పోండి రమణయువలపున్‌ 
హవణున విన్నాణమును న 
లువునానగు నంచితాఖ్యలును మురవైరీ. 99 
రేవ, రాణ, రవణ, పొండిమి, పోండి, రమణ, వలను, హవణు, విన్నాణము, 
నలుపు అన అంచితమునకుంబేళ్ళు. 
సీ ఎనయు నందును కూడు నెయిదు దూంకొనునగు 
నడరు రక్కొను మూండు హత్తు నత్తు 
నుడ్డా డెలయు చొప్ప డొలయు తొడరుతేరు 
చొందొనరును కూరునొందు నొదవు 
తన్ను తనుకు పన్ను దనుకు మేకొను నూను 
పాటించు తలకొను పడయు పొజయు 
పొరయు కుదురు కను బెరయు పొందును బెర 
కొజలు పైకొను నొట్టుదొజియు పొనరు 
గీ. _ ముడివడును మొలతెంచును మొనయుతొట్ట 
గిల్లు పన్నుపడును నివ్వటిల్లు కలుంగు 
ననంగ ప్రాపించుటకు బేళ్ళు తెనుంగునందు 
గలిగె కందాంగ భవభంగ ఖగతురంగ. 100 


278 ఆంధ్ర పద నిధానము 


ఎనయు, ఆందు, కూడు, ఎయిదు, దూంకొను, అగు, అడరు, రక్కొను, 


మూండు, అత్తు, హత్తు, ఉద్దాడు, ఎలయు, చొప్పడు, ఒలయు, తొడరు, తేరు, 
చెందు, ఒనరు, కూరు, ఒందు, ఒదవు, తనుకు, తన్కు పన్ను, దనుకు, మేకొను, 
ఊను, పాటించు, తలకొను, పడయు, పొజయు, పొరయు, కుదురు, కను, బెరయు, 
పొందు, బెర, కొజలు, పైకొను, ఒట్టు, దొజయు, పొనరు, ముడిపడు, మొలతెంచు, 
మొనయు, తొట్టగిల్ల, పన్ను పడు, నివ్వటిల్లు, కలుగు అన ప్రాపించుటకు పేళ్ళు. 


గీ. 


ననుచునాంగను తీపారుననంగ సొగియు 

ననంగ హరువన నింపితమన నఖీష్ట 

మునకుబేళ్ళు వెల్లాటకమును వెలడియు 

వెల్లడియన బ్రసిద్ధికిబేళ్ళు వెలసె. 101 


ననుచు, తీపారు, సొగియు, హరువు, ఇంపితము అన అభీష్టమునకు బేళ్ళు. 


వెల్లాటకము, వెలడి, వెల్లడి అనంగా ప్రసిద్ధికి పేళ్ళు. 


పం.గీ. అమరు నలరారు నొప్పారు నలరు తలరు 


పొసంగు నెలరారు నిగుడును పోలు తనరు 

పొలుపొనరు ఠవనిల్లొప్పు పొల్పునుపొన 

రారును రహించు రాణించుననంగ పూజ్య 

మునకు బేళ్ళొప్పె మౌనిహృద్వనజభృంగ. 2102 


అమరు, అలరారు, ఒప్పారు, అలరు, తలరు, పొసంగు, ఎలరారు, నిగుడు, 


పోలు, తనరు, సొలుపు, ఒనరు, ఠవణిల్లు, ఒప్పు, పొల్పు, పొనరారు, రహించు, 
రాణించు అన పూజ్యమునకుబేళ్ళు. 


స్ప 


ఈదేరుననంగను మూండన నెక్క్మన 
కొనసాగునన తలకూర్చుననంగ 
నెబివేరుననంగను నివ్వటిల్లనంగం జే 
కూజుననంగ చేకుజునన తల 
కూడుననంగ సమకూడుననంగ సమ 
కూరుననంగ దొరకొనునన నొడ 
గూడుననంగ నొనగూడుననంగ ప్రా 
బడుననంగను నెతిపడుననంగ 


తృతీయ కాండము 279 


గీ. నలవడుననంగ ననువుపదడనంగను సమ 
కట్టనంగ ముగియును కడముట్టనంగ 
నివ్వటిలునాంగ భువిలోన నెగడె తెలుంగు 
నందు సిద్ధించుటకు పేళ్ళు కందమూర్తి. 103 


ఈడేరు, మూండు, ఎక్కు కొనసాగు, తలకూర్చు, నెబివేటు,నివ్వటిల్లు, 
చేకూటు, చేకుజు, తలకూడు, సమకూడు, సమకూడు, దొరకొను, ఒడగూడు, 
ఒనగూడు, ప్రాబడు, నెఖిపడు, అలవడు, అనువుపడు, సమకట్టు, ముగియు, 
కడముట్టు, నివ్వటిల్లు అనంగా సిద్ధించుపేళ్ళు. 
గీ. సజ్జకట్టును ముస్తీదు సజ్జ యాయి 

తంబు నాయిత్తమనంగ సిద్ధంబుపేళ్లు 

పన్ను సమకట్టు నాయితపజచు ననువు 

పజచు నలవడునన సిద్ధపఅచుపేళ్లు. 104 


సజ్ఞకట్టు, ముస్తీదు, సజ్జ, ఆయితము, ఆయిత్తము అన సిద్ధముపేళ్ళు. పన్ను 


జ ల 


సమకట్లు, అయితపరుచు, ఆనువుపరుచు అన సిద్ధపరుచుపేళ్ళు. 


ల 


లొ 


ఒవ్వు చక్కబడును గిట్టు నురువడు పొసం 
గైరకొను నెబివేరును తీరు నెజయు 

ననంగ ననుకూలమగునాహ్వయములు సడ్డ 
అక్క అ పనితీఐమియు కార్యంబు పేళ్లు 105 
ఒవ్వు, చక్కంబడు, గిట్టు, ఉరువడు, పొసంగు, అయిరకొను, నెరవేజు, తీరు, 
నెజయు అన కార్యానుకూల్యమగుటకుబేళ్ళు సడ్డ, అక్మటి. పని, తీఖమి అన 
కార్యము పేళ్ళు. 

క. పుడమిని దృశ్యమగుట కగ 

పడునన నగ్గపడు నగ్గ పాటనగను క్రో 

ల్పడునన కోలుపడన కను 

పడునన పేళ్లొప్పె ఘోర పాతకనాశా. 106 


అగపడు, అగ్గపడు, అగ్గపాటు, కోల్పడు, కోలుపడు, కనుపడు, అన 
దృశ్యమగుటకు పేళ్ళు. 


280 ఆంధ్ర పద నిధానము 


ఆ.వె. తారకాణయనంగ తార్మాణయనంగను 


కరియనంగ తారకాణమనంగ 
నగ్గము సరిదాకునన గుజియనంగ ద్భ 
ష్టాంతమునకు పేళ్లు సారసాక్ష 107 


తారకాణ, తార్మాణము, కరి, తారకాణము, అగ్గము, సరిదాకు, గుటి అనగా 


దృష్టాంతము పేళ్ళు. 


క. 


వనజాక్ష యుపాయముపే 

ళ్ళొనరెనుపమవలను వజ్జ యొరపును కీల్‌ నె 

ప్పును మేవడి తెరకువ యి 

మ్మును మణిదీమసము వైన మును వెరవనంగన్‌. 108 


ఉపమ, వలను,వజ్జ్ఞ, ఒరపు, కీలు, నెప్పు, మేవడి, తెరకువ, ఇమ్ము దీమసము, 


వైనము, వెరవు అన ఉపాయముపేళ్ళు. 


క. 


ధారుణి వయ్యాళియు నసి 

వారును చరలాట మీరు వా అ బిసీలున్‌ 

స్వారి వయాళి మలయిక ప 

చేరమన విహారమునకుం జెల్లె మురారీ. 109 


వయ్యాళి, అసివారు, చరలాటము, ఈరువాజు, అబిసీలు, స్వారి వయాళి, 


వలయిక, పచేరము అన విహారముపేళ్ళు. 


న 


'క్రుమ్మరుననంగను క్రుమ్మరిల్లనంగను 
కుమ్మరుననంగను త్రిమ్మరనంగ 
పొలయుననంగను వాలసాడుననంగను 
మట్టాడుననంగను మసలుననంగ 
మిట్లాడుననంగను మిడుకుననంగను 
చెరలాడుననంగను తిరుగుననంగ 
నడయాడునన తారనంగను పరంగన 
మెలగుమెలంగన నలరెసంచ 


తృతీయ కాండము 281 


రించుటకుబేళ్లగును విహరించుటకును 

దనరె యజ్ఞాడు చెరలాడుననంగభువిని 

మలయునన మెలకువయన పొలయిక యన 

నలరె సంచారమునకభీక్యలు మురారి. 110 


క్రుమ్మరు, క్రుమ్మరిల్లు, కుమ్మరు, త్రిమ్మరు, పొలయు, పొలసాడు, మట్టాడు, 


మసలు, మిట్టాడు, మిడుకు, చెరలాడు, తిరుగు, నడయాడు, తారు, పరంగు, మొలగు, 
మెలంగు, అనగా సంచరించు పేళ్ళు. అట్టాడు, చెరలాడు అన విహరించు పేళ్ళు 
మలయు, మెలంకువ, పొలయిక అనంగా సంచారముపేళ్ళు. 


గీ. 


అణంకువయు కుజుమట్టంబు నడంకువయును 

మందటయు మేవడియు నతమందు పేళ్లు 

జరగె తెక్కలిపాటు విపత్తుపేరు 

నిచ్చలం బప్పనంబన నిత్యమునకు. 111 


అణంకువ, కుఖుమట్టము, అడంకువ, మందట, మేవడి అన్న విన్నపము 


పేళ్ళు. తెక్కలిపాటు అన విపత్తుపేరు. నిచ్చలము, అప్పసము అన నిత్యము పేళ్ళు. 


గీ. 


నేయమన చక్కటియనంగ నెజియనంగ 

న్యాయమున కాహ్వయము లవనాయమనంగ 

నన్నెమన నపపాడినా నమరెనాహ్వ 

యంబు లన్యాయమునకు విహంగతురగ. 112 


నేయము, చక్కటి, నెలీ అన న్యాయము పేళ్ళు అవనాయము, అన్నెము, 


అపపాడి అన అన్యాయముపేళ్ళు. 


282 


కసమసయనంగను కసిమసియనంగను 
కళవళమనంగను కపరమనంగ 
తడవాడుననంగను తత్తజమనంగను 
జూకించుననంగను జూంకయనంగ 
తొట్రుపాటనంగను తొనంకన తొట్రన 
బమ్మెరపోకనా బమ్మరయన 
సంబరంబనంగను సంబ్రమనంగను 
మెలపన క్రేటన మేల్పనంగ 


ఆంధ్ర పద నిధానము 


గీ.  పదటమన చిడిముడినాంగ పదటనంగ 
తమకమన తికమకయన తత్తబియన 
తొడియనంగ దిగ్గనయనంగ తొందరయన 
సంభ్రమము పేళ్లుజెల్లెనుసారసాక్ష, 113 


కసమస, కసిమసి, కళవళ, కపరము, తడవాడు, తత్తజము, జూకించు 
జూంక, తొట్రుపాటు, తొనంకు, తొటు. బమ్మెరపొక, బమ్మర, సంబరము, సంబ్రము, 
మెలపు, క్రేంటు, మెల్పు, పడటము, చిడిముడి, వదటు. తమకము, తికమక, తత్తఅ, 
తొడి, దిగ్గన, తొందర అన సంభ్రమముపేళ్ళు. 


క. తడంబడు దిమ్మయు దిమ్మును 
తడంబాటును వీడువడును తట్టాడును వీ 
ద్పడు నివ్వెజి నివ్వెజంగు వె 
గడు తబ్బిబు నివ్వైరయన గను భ్రాంతికినా. 114 


తడంబడు, దిమ్మ, దిమ్ము, తడంబాటు, వీడువడు, తట్టాడు, వీడ్వడు, నివ్వెజ, 
నివ్వెజంగు, వెగడు, తబ్బిబు, నివ్వెర అన భ్రాంతికి పేళ్ళు. 


సీ _ బాతాళించనంగ నబ్బాలాడుననంగను 

తడబడుననంగను తొడరుననంగ 

బొమ్మరవోవన బొమ్మరిల్లన బుడి 
వడునన చిజ్జలు వొాడచుననంగ 

తత్తబిపడునన తజలన తలరన 
క్రాలనకెరలస బ్రమయుననంగ 

తొట్రిల్లుననంగను తొడివడుననంగను 
సంభ్రమించుటపేళ్లు జగతినొప్పె 


గీ. యలపడన నలవాటన నబ్బెసమన 
నామకంబులభ్యాసంబునకును పొన్న 
యనంగ పొవయన దృగ్గోచరాఖ్యలాంధ్ర 
మం దసడ్డ య శ్రద్ధాఖ్య కంద దేహ. 115 


తృతీయ కాండము 283 


బాతాళించు, అబ్బాలాడు, తడంబడు, తొడరు, బొమ్మరవోవు, బొమ్మరిల్లు, 


బుడివడు, చిజ్జలువడుచు, తత్తజపడు, తఅలు, క్రాలు, కెరలు, బ్రమయు, తొట్రిల్లు, 
తొడివడు అన సంభ్రమించుపేళ్లు. అలవడు, అలవాటు అబ్బెసము అన అభ్యాసము 
పేళ్ళు. పొన్న పొన అన దృగ్గోచరము పేళ్ళు అసడ అన అగ్రద్లపేరు. 

౧ 6 (a) 


ఉ. 


తునియయనంగ బిలయన తుండనవ్రక్క యనంగముక్కయ 

న్నను మజితూటనా మురియనాంగను తుండెమనంగతుండనా 
దనుకయనంగ వ్రయ్యయన కత్రుంపుడనంగనుతుండమన్న త్రుం 
పనంగను పేళ్లు ఖండమునకయ్యె భవాబ్దితరీపదాంబుజా. 116 


తునియ, బిల్ల, తుండు, వ్రక్క ముక్క తూంట, మురియ, తుండెము, తుండ, 


తునుక, వ్రయ్య, త్రుంపుడు, తుండము, త్రుంపు అనంగా ఖండము పేళ్ళు. 


క. 


పలుకులు తుందునుకలు చిద్రు 

పలు తుత్తునియలును చిదురుపలు మతి తుందు 

న్మలు నజవజలు చిదురలన 

నలరె సుసూక్ష్మశకలముల కాఖ్యలు శౌరీ. 117 


పలుకులు, తుందునుకలు, చిద్రుపలు, తుత్తునియలు, చిదురుపలు, 


తుందున్నలు, అఅిపరలు, చిదురలు అన సుసూక్ష్మృశకలము పేళ్ళు. 


గీ. 


చిదురుపయనంగ రవనాంగ చిదురనాంగ 

నణువుపేళ్లు;, పొడియు సురమనంగ నుజఖుము 

నాం దుమురన చూర్ణంబు; చూర్ణంబు సేయు 

పేళ్లు నుబుమాడు నుజుమన వెలసె శౌరి. 118 


చిదురుప, రవ, చిదుర అన అణువు పేళ్ళు. పొడి, సురుము, నుజుము, 


తుమురు అన చూర్ణముపేళ్ళు. నుణుమాడు, నురుము అన చూర్ణముసేయు పేళ్ళు. 


గీ. 


284 


ఇందె చీలిక చీరిక యిడుపు పాయ 

పరియ వ్రప్పును బ్రద్దయు పతియ యనంగ 

దనరె నాస్ఫోటనముపేళ్లు; తునుకలగును 

తుంగునన ఖందములగుటతోంచె పేళ్ళు 119 


ఆంధ్ర పద నిధానము 


ఇందె, చీలిక, చీరిక, ఇడుపు, పాయ, పరియ, వ్రప్పు, బ్రద్ద, పజియ అన 
ఆస్ఫోటనముపేళ్ళు. తునుకలగు, (త్రుంగు అన ఖండములగు పేళ్ళు. 


గీ.  తెగును మురియును ఖండితమగుటకొప్పె 
వెదకు తడవుడు నెమకును వెతకు వెనకు 
నరయుననంగ నన్వేషించుబరగె;నెండు 
ననంగ శుష్మించుటకుపేరు దనుజవైరి. 120 


తెగు, మురియు అన ఖండితమగు పేళ్ళు. వెదకు, తడవుడు, నెమకు, వెతకు, 
వెనకు, అరయు అన అన్వేషించుటకుంపేళ్ళు ఎండు అన శుష్మించుటకుపేరు. 


గీ. కలిగెబహువచనమున శుష్కంబుపేరు 
నరవరలనంగజెల్లినౌా నలదు కులుకు 
మేంగు పూయును మేంగును వేవనంగ 
నలరె లేపనమునకాఖ్య లంబుజాక్ష 121 


అరవరలు అన బహువచనమున శుష్మంబుపేరు. అలదు, కులుకు, మేంగు, 
పూయు, మేంగు, మేవు అన లేపనముపేళ్ళు. 


గీ. అలముకొను క్రమ్ము పురి యజు మలయు లాచు 
కలయు పురికొను పైకొను కవియు తటుము 
కమియు డీకొను నిగు డబుక్రమ్మనంగ 
నాక్రమణమున కాఖ్యలౌ నంబుజాక్ష 122 


అలముకొను, క్రమ్ము, పురి, అజుము, అలయు, లాచు, కలయు, పురికొను, 
పైకొను, కవియు, తరుము, కమియు, డీకొను, నిగుడు, అరు, క్రమ్ము అన 
ఆక్రమణము పేళ్ళు. 
క. అలమనంగ కమియుననగా 

నలముకొనన కవియుననంగ నజుక్రమ్మనంగం 

గలయునన సక్తమగుపే 

ళ్లలం; యసము చనువనంగ ననురాగంబా. 128 

అలము, కమియు, అలముకొను, కవియు, అటుక్రమ్ము, కలయు అన 
సక్తమగుపేళ్ళు. అసము, చనువు అన అనురాగముపేళ్ళు. 


తృతీయ కాండము 285 


గీ. అలవి తరము వసము తలమనంగ శక్య 
మునకభిఖ్యలు; పసపోవునన వసపడు 
ననంగ శక్యమగుటసంజ్ఞ యరిది డెప్ప 
రంబు తలముదప్పన నశక్యంబు పేళ్లు. 124 


అలవి, తరము, వసము, తలము అన శక్యమునకుపేళ్ళు. పసవోవు వసపడు 
అన శక్యమగుట పేళ్ళు. అరిది, డెప్పరము, తలముదప్పు అన అశక్యముపేళ్ళు. 


క. వనరుహలోచన! యవఘళ 
మన పొలపంబన పిసాళి యన పంచారం 
బనకారాటయనంగ పస 
రన నెరపన వ్యాపనమున కాఖ్యలు శౌరీ. 125 


అవఘళము, పొలపము, పిసాళి, పంచారము, కారాట, పసరు, నెరపు అన 
వ్యాపనముపేళ్ళు. 
పీ _ ఒలయును కడలొత్తు కలంగొను చెరలాడు 
చిందును పసరించు జీరువారు 
నిగిడారు సోమించు నిగుడు వెంపిరివోవు 
వెదజల్లు మాటాడు వెల్లివిరియు 
తీంగెలువాజును తివురుకట్టునువిజ్ఞు 
తొట్టును నివ్వటిల్‌ తొట్టుకొనును 
పరంగు అంపిలు పర్వుపజంగు పరవు తార 
సిల్లు పొలయు పిక్కటిల్లు ప్రబ్బు 
గీ.  బలకరించు కడలుకొను మలయు బెలయు 
బెరయు సందుకొనును వెలివిరియు నెరయు 


విరయబాజుననంగను వెలసియొప్పె 
నాంధ్రమున ప్రసరించుట కాఖ్యలగుచు. 126 


ఒలయు, కడలొత్తు, కలంగొను, చెరలాడు, చిందు, పసరించు, జీరువారు, 
నిగిడారు, సోమించు, నిగుడు, వొంపిరివోవు, వెదజల్లు, మట్టాడు వెల్లివిరియు, 
తీగెలువారు, తివురుకట్టు, విజ్జు, తొట్టుం నివ్వటిలు, తొట్టు కొను, పరంగు, రంపిలు, 


286 ఆంధ్ర పద నిధానము 


పర్వు, పరంగు, పరవు, తారసిల్లు, పొలయు పిక్కటిల్లు, ప్రబ్బు, బలకరించు, 
కడలుకొను, మలయు, బెలయు, బెరయు, సందుకొను, వెలివిరియు, నెరయు, 
విరియంబారు అన ప్రసరించుటకుపేళ్ళు. 


గీ. _ క్షితిని నెరపన వ్యాపింపసేయుటౌను; 
కంచుమించనంగా పటాపంచమనంగ 
నౌ పటాపంచయననభిఖ్యలు నగోచ 
రంబునకుంజిెల్లె మునిపక్ష యంబుజాక్ష 127 


నెరపు అన వ్యాపింపజేయుటకు పేరు. కంచుమించు, పటాపంచము, పటావంచ 
అన అగోచరముపేళ్ళు. 


క. ఆరతియనంగా మంగళ 
హారతియు నివాళి మంగళారతియనంగన్‌ 
హారతియు నివాళికయన 
నీరాజమునకుంబేళ్ళు నెగడె ముకుందా. 128 


ఆరతి, మంగళహారతి, నివాళి, మంగళారతి, హారతి, నివాళిక అన నీరాజనము 
పేళ్ళు. 
క. ఉదియయు నుద్దియు కడంకయు 

కదలికయును తొడరు కణంత గమకమనంగన్‌ 

కదలును నెత్తికోలన పొదలెను 

యత్నంబుపేల్లు భుజగశయనా. 129 


ఉదియ, ఉద్ది, కడక, కదలిక, తొడరు, కణంత, గమకము, కదలు, ఎత్తికోలు 
అన యత్నము పేళ్ళు. 
పం.గీ. కొనకొనును దొరకొను తలకొనును తివురు 

గొనకొనను పయికొను గుతికొను గొదకొను 

తటింగొనును కడ గుంకించు పెరంగు పెటనం 

బెట్టు తొడ రెత్తికొను నొడికట్టును గమ 

కించు ననబేళ్లుజెల్లు యత్నించుటకును. 130 


తృతీయ కాండము 287 


కొనకొను, దొరకొను, తలకొను, తివురు, గొనకొనను, పైకొను, గులతికొను, 
గొదకొను, తలింగొను, కడంగు, గుంకించు, పెజియగు, పెటనబెట్టు, తొడరు, ఎత్తికొను, 
ఒడికట్టు, గమకించు అన యత్నించుటకు పేళ్ళు. 


గీ. వసుధ నవచాట మేమరుపాటు నదిరి 
పాట దరుగడ యద్దిరిపాటనంగ 
నగు నకస్మాత్తునకుబేళ్లు నపరిమితము 
నకు నవారి యవ్వారియనంగ శౌరి. 131 


అవచాటము, ఏమరుపాటు, అదిరిపాటు, అదురుగడ, అద్దిరపాటు అని 
ఆకస్మికము పేళ్ళు. అవారి, అవ్వారి అన అపరిమితము పేళ్ళు. 


గీ.  అఆదుకొనునన పాటించుననంగ నాల 
కించు నాలించునన నాదరించుపేళ్లు 
గరగరని గరగరకయు గరగరయును 
వెలదియన నిర్మలముపేళ్లు వేదవేద్య 132 


ఆదుకొను, పాటించు, ఆలకించు, ఆలించు అన ఆదరించు పేళ్ళు, గరగరని 
గరగరక, గరగర, వెలది అనంగ నిర్మలము పేళ్ళు. 


సీ.  గారాబమనంగను గజుపమనంగ గొప్ప 

తనమనంగను దొడ్డతనమనంగ 

గరవంబనంగను గారామనంగ నుబ్బ 
కంబన వాసినా గారమనంగ 

పెరిమెయనంగను పెంపన పెమ్మెనా 
మలపనంగను మించుదలయనంగ 

మించుననంగను మిందండనంగ బటా 
బూరమనంగను గారబమన 


గీ.  మేలిమియనంగ లావన మెండనంగ 
దళమనంగను దొడ్డనా దళసరియన 
పంతనంగను లంబనం బరగెపేళ్లు 
గౌరవమునకు తెనుంగున కమలనాభ. 133 


288 ఆంధ్ర పద నిధానము 


గారాబము, గజుపము, గొప్పతనము, దొడ్డతనము, గరవము, గారాము, 


ఉబ్బకము. వాసి, గారము, పెరిమె, పెంపు, పెమ్మె, మలపు, మించుదల, మించు, 
మిండండు, బటాబూరము, గారబము, మేలిమి, లావు, మెండు, దళము, దొడ్డ, 
దళసరి, పంతు, లంబు అనగా గౌరవము పేళ్ళు. 


క. 


గనుపయన గబువయన పజ 

యన మలచమనంగ గొప్పయన పెడయన దొ 

డ్డన దొడ్డనాయగ రపణం 

బన దండియనంగ నాఖ్య లగుఘనమునకున్‌. 134 


గనుప, గబువ, పజ, మలచము, గొప్ప, పెడ, దొడ్డు, దొడ్డరపణము దండి 


అన ఘనమునకుపేళ్లు. 


గీ. 


ఆలమును కన్నడయు మందిమేలమనంగ 

క్రేణిసేయును క్రేడించు కేరడమన 

కన్నళవు తెగడన నుపేక్షకునభిఖ్య 

లగు; సరకు సడ్డయనంగ లక్ష్యమునకాను. 185 


ఆలము, కన్నడ, మందిమేలము, క్రేణిసేయు, క్రేడించు, కేరడము. కన్నళవు, 


తెగడు అన ఉపేక్షకుపేళ్ళు. సరకు, సడ్డ అన లక్ష్యముపేళ్ళు. 


గీ. 


ఉరవనంగ నుజవునాంగ నుచితమలరె 

నిలువడియు మంచినడతయు నిల్వడియన 

సచ్చరితమయ్యె; నిడుగడ నుచ్చరింప 

తెలుంగున నసూయ పేరగు జలజనాభ. 186 


ఉరవు, ఉజవు అన ఉచితమునకుబేళ్ళు. ఇలువడి, మంచినడతయు ఇల్వడి 


అన సచ్చరిత్రకుబేళ్ళు. ఇడుగడ అన అసూయ పేళ్ళు. 


గీ. 


తలంపనంగను జ్ఞప్తికి దనరె నావ 
పాజుననంగను జ్ఞప్తికివచ్చుపేరు 
se 
నుక్క యుబ్బయు వావిరి యుమ్మయనంగ 
నూష్మమునకు నభిఖ్యలౌ నురగశయన 137 


తృతీయ కాండము 289 


తలపు అన జపికిపేరు. ఆవపాజు అన జపికి వచ్చు పేరు. ఉక్క ఉబ్బ, 
ఇ క 


వావిరి, ఉమ్మ అనంగా ఊప్మమునకు బేళ్ళు. 


క. 


ఇమిడికయును కుదిరిక మే 

దము పొందిక యొనరు సంగడం బొమ్మిక పొం 

కము చేరిక యావటమనం 

(గమమున ననుగుణముపేళ్లు కర్చురచేలా. 138 


ఇమిడిక, కుదిరిక, మేడము, పొందిక, ఒనరు, సంగడము, ఒమ్మిక, పొంకము, 


చేరిక, ఆవటము అన అనుగుణముపేళ్ళు. 


గీ. 


ఇదిగొ తీసికొనన నింకయిందమనంగ 

నగు నిదంగ్రాహ్యమునకాఖ్యలయ్యె నీంత 

యీనుటయు నీనిక యనంగ నిలపశుప్ర 

సూతిపేల్లగు మునిపాల సుగుణశీల 139 


ఇదుగొతీసికొ, ఇందము అన ఇదంగ్రాహ్యమునకుబేళ్ళు. ఈంత, ఈనుట, 


ఈనిక అన పశుప్రసూతికి పేళ్ళు. 


క. 


ఇసడిల్లు కళాసించును 

విసుగును వేసారు డయ్యు వేసరు డయ్యున్‌ 

విసుమాలన భవహతసా 

హస నిర్వేదించుపేళ్లు నలరె తెనుంగునన్‌ 140 


ఇసడిల్లు, కళాసించు, విసుగు, వేసారు, వేసరు, డయ్యు, విసుమాలు అన 


నిర్వేదించుటకు పేళ్ళు. 


సీ 


290 


ఈడేటు నెచ్చిరి ల్లెచ్చిర్లు కొనలిడు 
రెక్కాను కొనలొత్తు నిక్కు నిట్ట 
యేదును తలయెత్తు నెచ్చిజు నొదలును 
కోల్మొను కొనసాగు కోలుకొనును 
రొక్కొను పురడించు పిక్కటిల్లు రహించు 
పొంపిరివోవును పొటకరించు 
పొదలు పురాయించు పొదలాడు పెంపగు 
ప్రదలు మూరింబోవు ప్రబ్బునెగడు 


ఆంధ్ర పద నిధానము 


గీ.  హెచ్చినులు అంపిలును పెరు గెదగు తీంగ 
సాగు రెక్కోలు రేకెత్తు సరగు తొంగ 
లించు రూపగు మజియురాణించుననంగ 
వెలసె వర్ధిల్లుటకుపేళ్లు వేదవేద్య. 141 


ఈడేజు, ఎచ్చిరిల్లు, ఎచ్చిర్లు, కొనలిడు, రెక్కొను, కొనలొత్తు, నిక్కు నిట్ట, 
ఏదు, తలయెత్తు, ఎచ్చిటు, ఒదలు, కోల్ళొను, కొనసాగు, నిలుకొను, రొక్కొను 
పురడించు, పిక్కటిల్లు, రహించు, వొంపిరివోవు, పొటకరించు, పొదలు, పురాయించు, 
పొదలాడు, పెంపగు ప్రదలు మూరి, సోవు, ప్రబ్బు, నెగడు, హెచ్చిలు, అంపిలు, 
పెరుగు, ఎదుగు, తీంగసాగు, రెక్కోలు, రేకెత్తు, సరగు, తొంగలించు, రూపగు, 
ఉరాణించు, రూ॥ ఉరణించు అన వర్ధిల్లుపేళ్ళు. 


గీ.  హెచ్చనంగ పొదలికయన నెచ్చనంగ 
వర్ధనముపేళ్లు చేగ చేవయన సార 
మౌను; బెండన నిస్సారమౌను మజియు; 
మైవడియు నియ్యకోలు సమ్మతికి పేళ్లు. 142 


హెచ్చు, పొదలిక, ఎచ్చు అన వర్ధనముపేళ్ళు, చేగ, చేవ అన సారమునకు 
బేళ్ళు. బెండు అన నిస్సారముపే బరు. మైవడి, ఇయ్యకోలు అన సమ్మతికిపే ళ్ళు. 


గీ.  ఇచ్చగించన క్రోలన నియ్యంగొనన 
నియ్యకోలన మేకొను నిచ్చంగొనున 
నంగ మెయికొను నొడంబడునాంగ సమ్మ 
తించుటకు పేళ్లు దనరెను దీనపాల. 143 


ఇచ్చగించు, క్రోలు, ఇయ్యంగొను, ఇయ్యకోలు, మేకొను, ఇచ్చంగొను, 
మెయికొను, బదంబడు అన సమ్మతించుపే బళ్ళు. 


గీ. ఇలను సందుకొను పరిగ్రహించుటలరె; 
నీట తాజిలు మొజకొను కాటు చిడిపి 
పరుసమును బెట్టిదము గొడ్డ పలుసమనంగ 
పరుషమునకునభిఖ్యలు పరమపురుషు 144 


తృతీయ కాండము 291 


సందుకొను అన పరిగ్రహించుపేరు. బ॥ ఈజతాజలు, మొజకొను కాటు, 


చిడిపి, పరుసము, బెట్టిదము, గొడ్డ, పలుసము అన పరుషమునకుబేళ్ళు. 


చ 


కడిందియనంగ మొప్పియయు క్షసయున్‌ గణకన్న మొప్పెనాం 

జడమన బిర్సనం గరకసా బిరుసున్‌ దురుసన్న పెల్చ ని 

గ్గడి గడుసన్న బెట్టిదము కక్కరమున్‌ బిజుసన్న గట్టినాం 

బెడిదము గ్రక్కసంబనంగ పేళ్లిలలో కఠినంబునన్‌ హరీ. 145 


కడిది, మొప్పియ, క్రక్మస, కజకన్న మొప్పె, జడము, బిర్సు, కరకసా, 


బిరుసు, దురుసు, పెల్చ, నిగ్గడి, గడుసు, బెట్టిదము, కక్కరము, బిజుసు, గట్టి, 
బెడిదము, (గ్రక్మసము అనంగా కఠినమునకుబేళ్ళు. 


క. 


జవరన నయగారంబును 

నవకంబును మెత్తపాటు నౌరును మెదువున్‌ 

మవము మవ్వము మెత్తన 

నవురనియనంగా మృదుత్వనామములు హరీ. 146 


జవరన, నయగారము, నవకము, మెత్తపాటు, నౌరు, మెదువు, మవము, 


మవ్వము, మెత్తన, నవురు అన మృదుత్వము పేళ్ళు. 


క. 


చెమ్మయు తడి పంకెనయన 

తెమ్మయు నీమిరియు చొదుకు తేమయనంగం 

నెమ్మన పదనన నార్ట 

త్వమ్మునకు నభిఖ్యలగును దనుసుతవైరీ. 147 


చెమ్మ, తడి, పంకెన, తెమ్మ, ఈమిరి, చొదుకు, తేమ, నెమ్ము పదను అనంగా 


ఆ(ర్టత్వమునకు బేళ్ళు. 


గీ. 


292 


వాంక నెరి యాజతాఅలు పక్కరంబు 

వంకరయు నెజి మలకనా వక్రమునకు 

దనరె; నున్నన నునుపు నిద్దంబు నున్ను 

మటియు నిద్దాయనంగను మసృణమగును. 148 


ఆంధ్ర పద నిధానము 


వాంక, నెరి, బ। ఈజతాజలు, పక్కరము, వంకర, నెలి, మలక అన 


వక్రమునకుబేళ్ళు. నున్నన, నునుపు, నిద్దము, నును, నిద్దా అన మసృణముపేళ్ళు. 


క. 


వరగిరిధర యీజయంిబు గు 

మురు దప్పము దళము దడము మొల్లమియును పొం 

పిరియును కద్దుము కాజు గు 

బురు దట్టంబనంగ సాంద్రమునకు నభిఖ్యల్‌. 149 


ఈటిము, గుమరు, దప్పము, దళము, దడము, మొల్లమి, పొంపిరి, కద్దుము, 


కాటు, గుమురు, దట్టము అన సాంద్రమునకుబేళ్ళు. 


గీ. 


ఎత్తరవు తనరువు కొవు రెత్తరంబు 

వీక యెగుడు పొడుగు నిక్కు వీకు క్రెళ్లు 

మిట్ట మిడియు ను ఠాణియు మిట్లు నిక్కు 

డనంగ నున్నతమున కాఖ్యలౌను శౌరి. 150 


ఎత్తరవు, తనరవు, కొవురు, ఎత్తరసు, వీంక, ఎగుడు, పొడుగు నిక్కు వీకు, 


కైళ్ళు, మిట్ట, మిడి, ఉఠాణీ, మిజు, నికుడు అన ఉన్నతమునకుపేళ్ళు. 


క. 


గుండ్రనయన బటువనంగా 

గుండ్రంబన వట్రయనంగ గుడుసును వటం 

బుండ్రంబన వటువయన 

గుండ్రయనన్‌ వర్తులంబు కుంజరవరదా. 151 


గుండ్రన, బటువు, గుండ్రము, వట్ర, గుడుసు, వట్రము, ఉండ్రము వట్రువ, గుండ్ర 
అన వర్తులము పేళ్ళు. 


గీ. 


కాపుగడ యుక్కణము కుయ్యి కావలియును 

మనుపు బలకరమును కుయి తొనయనంగ 

పొసంగె రక్షణమునకును; ప్రోచు ప్రోది 

ప్రోవనంగ పోషణముపేళ్లు పుణ్యచరిత. 152 


కాపుగడ, ఉక్కణము, కుయ్య, కావలి, మనుపు, బలకరము, కుయి తొన 


అన రక్షణ పేళ్ళు. ప్రోచు, ప్రోది, ప్రోవు అన పోషణముపేళ్ళు. 


తృతీయ కాండము 293 


సామజావన యోమన సాంకుననంగ 
ప్రోదిగొనునన కాచునాం ట్రోదిసేయు 
ననంగ రక్షించు పేళ్ళొప్పె నాం(ధ్రభాష్య 
నుల్లబింబనయగ సహింపనొల్లనిదియు. 153 
ఓము, సాంకు, ప్రోదింగొను, కాచు, ప్రోదిసేయు అన రక్షించిపేళ్ళు. 


ఉల్లబిము అన సహింపరానిదానిపేరు. 


క. 


జడనిధి శయనా దొరలును 

కెడయికయును డుల్లు త్రెళ్ళు కెడవును డులుచుం 

గెడయును చిందును డొల్లును 

పడు రాలును తొరంగుననంగ పతనముపేళ్లౌ. 154 


దొరలు, కెడయిక, డుల్లు, తెళ్ళు, కెడవు, డులుచు, కెడయు చిందు, డొల్లు, 


రాలు, తొరంగు అన పతనముపేళ్ళు. 


క. 


విడివోవనంగా యీడన 

సడలన నూడన ప్రిదులన జాజుననంగన్‌ 

విడివడుననంగ నగులనం 

దొడరె గళదబిఖ్యలవని తోయజనాభా. 155 


విడివోవు, ఈడు, సడలు, ఊడు, ప్రిదులు, జాటు, విడివడు అగులు అన 


జారిపడుటకుపేరు. 


గీ. 


ఉట్టనంగ తొంగళించన నురలన తొరం 

గనంగ గీలస తొట్టన చినుకన దిగు 

వాజినంగ జల్లించన కాజనంగ 

జొబ్బీలనంగ (స్రవించుటౌ సుందరాంగ. 156 


ఉట్టు, తొంగళించు, ఉరలు, తొరంగు, గలు, తొట్టు, చినుకు దిగువాజు, 


జల్లించు, కాజు, జొబ్బీలు అన ప్రవించుపేళ్ళు. 


గీ. 


294 


విరియంబాటును విడు వీడువిరియు వదలి 
పడుననంగ పేళ్లును ముక్తపాతమునకు; 
నుజ్జనంబన తజిలన నులుచు విడుపు 


నా నురువు నులుపన మోచనంబు శౌరి. 157 


ఆంధ్ర పద నిధానము 


విరియంబాజు, విడు, వీడు, విరియు, వదలిపడు అన ముక్తపాతము పేళ్ళు. 


ఉజ్జనము, తజఅలు, ఉలుచు, విడుపు, ఉరువు, ఉలుపు అన మోచనముపేళ్ళు. 


క. 


వనధిశయన వదలన వ 

ద్దన మానన విడువన వదులన మామాయ 

న్నను మానుమాననంగను 

తెసుంగున త్యజియించుపేళ్లు తెల్లమియయ్యెన్‌. 158 


వదలు, వద్దు, మాను, విడువు, వదులు, మామా, మానుమాను అన 


వర్ణించుపేళ్ళు. 


గీ. 


ఇలను జీరాడు తారాడునీదులాడు 

జీరులాడు వ్రైలాడన చెలంగె లంబి 

తమునకాఖ్యలగుచు; హస్తతాడనమున 

కలరె చప్పట్లు కేకిసలనంగ శౌరి. 159 


జీరాడు, తారాడు, ఈదులాడు, జీరులాడు, వ్రేలాడు అన లంబితమునకు 


పేళ్ళు. చప్పట్లు, కేకిసలు అన హస్తతాడనముపేళ్ళు. 


క. 


ఉలకనయన చులకనయన 

నెలిదము నేలిదము నులక ఎల్లిదమనంగన్‌ 

సుళువన సన్ననయనంగ 

సులభమున కభిఖ్యలయ్యె సూర్యవనపదా. 160 


ఉలకన, చులకన, ఎలిదము, ఏలిదము, ఉలక, ఎల్లిదము, సుళువు, సన్నన్న 


అన సులభముపేళ్ళు. 


గీ. 


అగవనంగ కొజియనం బెరుకనంగ వెంట 

యనంగ చక్కటినాం బ్రయాజనము పేళ్లు; 

నగడంబన తీంపురమన నవగడ 

మనంగ నప్రయోజనమున కాఖ్యలలరె. 161 


అగవు, కొట, బెరుకు, వెంట, చక్కటి అన ప్రయోజనముపేళ్ళు. అగదము, 


తీంపురము, అవగడము అన అప్రయోజనము పేళ్ళు. 


తృతీయ కాండము 295 


ఊటడిలుటయనంగా మతి 

యూజఅటయననుపశమునకు నొప్పెను పేళ్తై; 

యూజడిలన నూరార్చన 

నూజడు నూరాజుచనంగ నుపశమిలుటకా. 162 


ఊజఅడిలు, ఊజట అన ఉపశమన పేళ్ళు. ఊటడిలు, ఊరార్చు, ఊఅడు, 


ఊరాటుచు అన ఉపశమిల్లుట పేళ్ళు. 


గీ. 


అంచియయు నంచెయన ఘట్టమౌను క్రుంకు 

నాంగ తొప్పదోంగన దోంగునాంగ ట్రేలు 

ననంగ స్రుక్కన బ్రుంగన మునుకనంగ 

మునుగనంగను మగ్నత్వమునకుబేళ్లు. 163 


అంచియ, అంచె అన ఘట్టముపేళ్ళు. కుంకు, తొప్పదోంగు, దోంగు, వ్రేలు, 


సుక్కు బ్రుంగు, మునుకు, మునుంగు అన మగ్నత్వము పేళ్ళు. 


గీ. 


తేలుననంగ ప్లవంతియౌ; తికమకలగు 

ననంగ నగుతొట్రుపాటన నలరెనుడ్వు 

గుడుపనంగ బహువచనంబుగూడి సగిస 

మగిసలన బంధితశ్వాసమగ్నమగును. 164 


తేలు అన ప్లవంతికి పేరు. తికమకలగు, తొట్రుపాటు, ఉడ్వుగుడుపు బ॥ 


సగిసమగిసలు అన బంధితశ్వాసమగ్నము పేళ్ళు. 


స్ప 


296 


ఊసరిల్లుననంగ నూచబోవనంగ 
నొగడు కజచునన నూంచపడన 
వక్కుననంగ పీకెబాబుననంగను 
క్రియ్యుననంగను క్రుయ్యుననంగ 
బక్కటిల్లన త్రాడుపడుననంగను వగ్గు 
ననంగను సన్నగిల్లనంగ డయ్య 
నంగను వట్టన నక నక ల్‌ బడునన 
నలరె కృశించుట కాఖ్యలవని; 


ఆంధ్ర పద నిధానము 


బడుగుబడునన సొరపునాం బడువుననంగ 

బడుగునన కృశ్యంబున కాఖ్యలడరె; బొక్క 

ణంబనంగ బొంకడంబన నంబుజాక్ష 

వెలసెను విభూతిసంచికాఖ్యలు తెలుంగున. 165 


ఊసరిల్లు, ఊంచంబోవు, ఒగడు, కజచు, ఊంచబడు, వక్కు పీకె బాటు, 


క్రియ్యు, క్రుయ్యు, బక్కటిల్లు, తాదుపడు, వగ్గు, సన్నగిల్లు, డయ్యు, వట్టు, నకనకల్పడు 
అన కృళించుట పేళ్ళు. బడుగుబడు, సొరపు, బడువు, బడుగు అనకృశము పేళ్ళు. 
బొక్కణము, బొంకణము అన విభూతిసంచిపేళ్ళు. 


క. 


అనుగల మొద్దిక యొందిక 

యనవాటము వంటువాకమనంగ సమేళం 

బనంగ సరాగం బొదవన 

ననుకూలమునకు నభిఖ్య లలరె మురారీ. 166 


అనుగలము, ఒద్దిక, ఒందిక, వాటము, వంటు, వాకము, సమేళము, 


సరాగము, ఒదవు అనఅనుకూలముపేళ్లు. 


క. 


మనసిజజనకా వల్లప 

డన సరిపడు సంబళించునన నౌను పొసం 

గన పొందుపడన వాటప 

డన ననుకూలించుపేళ్లు నలరెముకుందా. 167 


వల్లపడు, సరిపడు, సంబళించు, పొసంగు, పొందుపడు, వాటపడు అనంగా 


అనుకూలించు పేళ్ళు. 


గీ. 


లేక యుల్లాకు కిల్లాకురేక జాబు 

చీటియన పత్రికకు బేళ్లుజెల్లె భువిని; 

యేలియన కృత్రిమమునకునెసంగ; వంటు 

కామియన ప్రతికూలమౌ కంతుజనక. 168 


లేక, ఉల్లాకు, కిల్లాకు, రేక, జాబు, చీటి అన పత్రికకుపేళ్ళు. ఏలి అన 


కృత్రిమము పేరు. వంటుకామి అన ప్రతికూలముపేరు. 


తృతీయ కాండము 297 


పం.గీ. సవరయును సవరణయును చక్కంబడన 
నయమునకుబేళ్లు నెబివేర్చు నాంగ నెరప 
నంగ సవరణ సేయుననంగను నెజ 
వేజుచన చక్కబజచునాం వెలసె పేళ్లు 
నయముసేయుటకొప్పె పన్నగశయన. 


169 


సవర, సవరణ, చక్కంబడు అన నయమునకుపేళ్ళు. నెబివేర్చు, నెరపు, 
సరవణసేయు, నెజవేజుచు, చక్నంబజచు అన నయము సేయుట పేళ్ళు. 


ఆ.వె. ఎట్టకేని యెట్టకే లెట్టకేలకు 
నన నతిప్రయాసమునకుం బేళ్లు 
బరగె; వాలమనంగ వాలాయమనంగ న 
వశ్యమునకుంబేళ్లు వాసుదేవ. 


170 


ఎట్టకేని, ఎట్టకేలు, ఎట్టకేలకు అనంగా అతిప్రయాసముపేళ్ళు. వాలెము, 


వాలాయము అనంగా అవశ్యముపేళ్ళు. 


సీ _ ఒఅపన జీనినా నోగితంబనంగను 

చాక్క యనంగను సుద్దమనంగ 

చొక్కాటమనంగను చొక్కారమనంగ చొ 
కాటంబనంగ చొకారమనంగ 

చొక్కతరంబన చొక్కంబనంగ ని 
గారంబనంగ జగాయనంగ 

నాణంబనంగ జగ నాం నాదెమన చందు 
నాంగను వావిరినాంగ స్వచ్చ 


గీ. మునకు పేళ్ళొప్పె; యర్తనమునకు రోత 
యేవ యొబ్బెజికము వాజ యెజబటికము 
సెగ్గమేవంబు సెగ్గనం జెలంగెపేళ్ళు; 
దేవురనంగ దీనత్వమౌ దేవదేవ. 


171 


ఒఅపు, జీని, ఓగితము, చొక్క సుద్దము, చొక్కాటము, చొక్కారము, చొకాటము, 
చొకారము, చొక్కతరము, చొక్కము, నిగారము, జగా, నాణము, జగ, నాందెము, 


298 


ఆంధ్ర పద నిధానము 


చందు, వానిరి అన స్వచ్చమునకుంబేళ్ళు. రోత, ఏవ, ఎబ్బిజికము, వాజ, ఎజబరికము, 
సెగ్గము, ఏవము, సెగ్గు అన అర్తనమునకుంబేళ్ళు. దేవురు అన దీనత్వముపేరు. 


క. 


దనుజారి యెరవనంగ పెజ 

యన పెరయన లాతియనంగ యన్నెమనంగ వే 

రనంగా వింతయనంగ మా 

అనంగా నన్యమునకాఖ్యలగు నాంధ్రమునన్‌. 172 


ఎరవు, పెజ, పెర, లాతి, అన్నెము, వేరు, వింత, మాజు అన అన్యము 


ఎనిక యెన్నిక లెక్కనాం గణనమయ్యె; 

నెన్ను నాంగ గణించుటౌ; నెడయిక నెడ 

బాటనంగ వియోగమౌ; కూటమియన 

కూడికయన సంయోగమౌ కోమలాంగ. 178 


ఎనిక, ఎన్నిక, లెక్కఅన గణనముపే పళ్ళు. ఎన్ను అన గణించుపే బళ్ళు, ఎదయిక, 


ఎడంబాటు అన వియోగముపే పళ్ళు. కూటమి, కూడిక అన సంయోగముపే బళ్ళు. 


గీ. 


బెడిసె బుసిబోయె చెడియెను చెడుననంగ 

నాశమగుపేళ్లు; చెడ్డతనంబు సెబ్బ 

చెడుగు సాకంబు సాకును సెబ్బరయన 

దుష్టమునకు నభిఖ్యలౌ దురితదూర. 174 


బెడిసె, బుసిబోయె, చెడియ, చెడె అన నాశముపే బళ్ళు, చెడ్డతనము, సెబ్బ, 


చెడుగు, సాకము, సాకు, సెబ్బర అను దుష్టత్వము పేళ్ళు. 


క. 


చెడుపని తలమాటును పో 

కడ పెంపును వేరువిత్తు కాడు చెడుగు త్రుం 

గుడు రుత్త చేటుపొలయిక 

తొడరెను నాశంబుపేర్లు తోయజనాభ. 175 


చెడుపని, తలమాటు, పోకడ, పెంపు, వేరువిత్తు, కాడు, చెడుగు త్రుంగుడు, 


రుత్త, చేటు, పొలయిక అనంగా నాశముపే పేళ్ళు. 


తృతీయ కాండము 299 


2 


ఎత్తువోవుననంగ నేదన కడచన 
కడవోవు ననంగను కడచనునన 
సమయునాం గచ్చువిచ్చయ్యెనాం బ్రుయ్యునాం 
రూపుమాయుననంగ రూపజునన 
మచ్చమాయుననంగ మలుగన గిట్టన 
పటివోపునన కోలుపడన త్రుంగు 
నన మూరింబోవననాటుమూడయ్యెనా 
గను మాలునాం మ్రైగ్గుననయగ పరియు 


ననంగ పొలియును పొలివోవునన పొకారు 

ననంగ రూపడగును తీఖుననంగ మాజి 

నంగ పోకాడు పోకారునాంగ రూపు 

సెడుననంగ చెడుననంగ నశించుపేళ్లు. 176 


ఎత్తువోవు, ఏదు, కడచు, కడపోవు, కడచును, సమయు, గచ్చువిచ్చయ్యె, 


బ్రుయ్యు, రూపుమాయు, రూపజు, మచ్చమాయు, మలుగు, గిట్టు, పటివోవు, కోలుపడు, 
రూ॥ కోల్పడు, త్రుంగు, మూరింబోవు, ఆబుమూడవు, మాలు, (మగ్గు, పరియు, 
పొలియు, పొలివోవు, పొకారు, రూపడగు, తీజు, మాటు, పోకాడు, పోకారు, 
రూపుసెడు, చెడు అన నశించు పేళ్ళు. 


గీ. 


చెజబుచునాం లనుకన సరిసేయుననంగ 

నుతిచియాడనంగ పొరిగొనునన నాశ 

మొనరుచుటకౌను; ముంగోలు మొదటిదియన 

ప్రాథమికమునకాఖ్యలౌ భవవినాశ. 177 


చెజచు, లనుకు, సరిచేయు, నుజిచియాడు, పొరిగొను అన నాశమొనర్చుటకు 


పేళ్ళు. ముంగోలు, మొదటిది అన ప్రాథమికమునకుపేళ్ళు. 


300 


పేదటిమి నెవ్వ పేదర్శి బీదతనము 

సీద్ర మెద్దడి లేవడి సీదరంబు 

లేమి నిప్పచ్చరంబును లేమిడియన 

దనరె దారిద్రమున కాఖ్యలై మురారి. 178 


ఆంధ్ర పద నిధానము 


పేదతిమి, నెవ్వ, పేదర్శి, బీదతనము, సీద్రము, ఎద్దడి, లేవడి, సీదరము, 


లేమి, నిప్పచ్చరము, లేమిడి అనంగా దారిద్రమునకుంబేళ్ళు. 


గీ. 


కలిమి పోంమిడి సిరి లచ్చికల్మియనంగ 

నెసంగె సంపత్తుపే; క్లేట యేటమనంగ 

పక్షమున; కేటవాలన పక్షపాత 

మునకు; మింగన కబళించు దనర శౌరి. 179 


కలిమి, పోంమిడి, సిరి. లచ్చి, కల్మి అన సంపత్తుపేళ్ళు. ఏట, ఏటము, అన 


పక్షమునకుపేళ్ళు. ఏటవాలు అన పక్షపాతముపేరు. మింగు అన కబళించు పేరు. 


క. 


ఎరవు విరిపాటు లవలవ 

మెరమెర విజ్లోడు వేజిమియు వేజును వెం 

పర యెడ వాసియు పొరువును 

బెరుకును తేజదమనంగ భేదముపేళ్తౌ. 180 


ఎరవు, విరిపాటు, లవలవ, మెరమెర, విజ్లోడు, వేటిమి, వేజు, వెంపర, 


ఎడ, వాసి పొరువు, బెరుకు, తేజడము అన భేదము పేళ్ళు. 


పం.గీ. 


అగలుచన చిజ్బుముజ్టాడు ననంగ వ్రచ్చు 

ననంగ వేటాడు మేండించుననంగ చీల్చు 

ననంగ చించన భేదించుటొనరె; మాటు 

పడును గాతుకలంగు వేజుపడుననంగ 

భేదపడుపేళ్లు కుండలిభిత్తురంగ. 181 


అగలుచు, చిజ్టుముజ్టాడు, వ్రచ్చు, వేటాడు, మేండించు, చీల్చు, చించు 


అన భేదించు పేళ్ళు. మాటుపడు, గాతుకలంగు, వేఖుపడు అన భేదపడుటకుపేళ్ళు. 


పం.పా 


ఏస లాంత వళావళి యెసంగు డాక 

హవణి లేడ్తజ వీంక యేపారు కైపు 

మెజవడియును సోమించు చిందజయు నిగుడు 

కొప్పరంబును గుంపెన కొప్పరింత 

యన విజృంభణమున కాఖ్యలగు ముకుంద. 182 


తృతీయ కాండము 301 


ఏస, లాంత, వళావళి, ఎసగు, డాక, హవణిల్లు, ఏడ్తెజ, వీంక, ఏపారు, 


కైపు, మెఅవడి, సోమించు, చింది, నిగుడు, కొప్పరము, గుంపెన, కొప్పరింత 
అన విజృంభణము పేళ్ళు. 


వీ 


ఎసకరిం చెసరేంగు నేపారు నొడికార 
మొదలు జంపి ల్లేచు కదురు కెరలు 
కసిమసంగొను కేరు కొసరు కేరువు రెచ్చు 
జేయు పొంపిరివోవు రేయు చిజుము 
రేంగు పురాణించు రేంచు మిటారించు 
కేరించు గొదకొను కెరలుపొడుచు 
మసంగొను పురడించు మసంగు పురాయించు 
చెలరేంగు పొంగారు చెంగళించు 


మూరింబోవును తనరుచు పొజుగు తిమురు 

తనరు లాయు కెలయు మెండుకొను తనర్చు 

జువ్వరించును విక్కునాం నివ్వటిల్లె 

ధర విజృంభించుటకు పేళ్లు దానవారి. 183 


ఎసకరించు, ఎసరేంగు, ఏపారు, ఒడికారము, ఒదలు, అంపిల్లు, ఏచు, 


కదురు, కెరలు, కసిమసంగొను, కేరు, కొసరు, కేరువు, రెచ్చు, జేయు, పొంపిరివోవు, 
రేయు, చిజుము, రేంగు, పురాణించు, రేచు, మిటారించు కేరించు, గొదకొను, 
కెరలువడుచు, మసంగొను, పురడించు, మసంగు పురాయించు, చెలరేంగు, పొంగారు, 
చెంగళించు, మూరింబోవు, తనరుచు పొటుగు, తిమురు, తనరు, వలాయు, కెలయు, 
మెండుకొను, తనర్చు, జువరించు, విక్కు అన విజృంభించుటకు పేళ్ళు. 


గీ. 


తిగియు తివియు నుసుము రెమ్ము తిగుచు లాగు 

నొడియునాంగ నాకర్షించుటొప్పె; తావ 

లమన పట్టుగొమ్మయనంగ నమరె భువిని 

పేళ్లు నాధారమునకును వేదవేద్య. 184 


తిగియు, తివియు, నుసుము, రెమ్ము, తిగుచు, లాగు, ఒడియు అన ఆకర్సించు 


పేళ్ళు. తావలము, పట్టుగొమ్మ అన ఆధారము పేళ్లు. 


302 


ఆంధ్ర పద నిధానము 


గీ. 


అలరె మోట కపిలె జలయంత్రమునకు 

పేళ్లు; కన్నె క్రొత్త యన నవీనమునకు; 

ప్రాంతయన తుకాటమన పురాతనమగు; 

బిద్దెమన భిన్నమగు ఫణిభిత్తురంగ. 185 
మోట, కపిలె అన జలయంత్రము పేళ్ళు. కన్ని క్రొత్త అన నవీనము పేళ్ళు. 


ప్రాంత, తుకాటము అన పురాతనముపేళ్ళు. బిద్దెము అన్న భిన్నము పేరు. 


క. 


పేళ్ళు. 


గీ. 


పేళ్ళు. 


గీ. 


కరదివ్వియ దివిటీయన 

కరదివియయు దివ్వటీయు కరదివెయనగాం 

కరదివ్వాయనంగ తెలుంగున 

కరదీపిక పేల్లుదనరె కల్మషహరణా. 186 


కరదివ్వియ, దివిటీ, కరదివియు, దివ్వటీ, కరదివె, కరదివ్వె అన దీపిక 


గండునా సత్తయనంగ డగరయనంగ 

త్రాణనా. బలిమియనంగ దగరయనంగ 

సత్తువయు బల్మియనంగను సత్తనంగ 

బలమునకు బేళ్లుజెల్లెను పద్మనాభ 187 


గండు, సత్త డగర, త్రాణ. బలిమి, దగర, సత్తువ, బల్మి, సత్తు అన బలమునకు 


బల్లిదంబన బలయుత వస్తువగును; 

బెడియునన సొగులనంగను వికలమునకు; 

మూలముట్టన నామూలమునకు; నెగ్గు 

నిగ్గనంగ నిర్వహిలుటకు నెగడెపేళ్లు. 188 


బల్లిదము అన బలయుత వస్తువుపేరు. బెడియు, సొగులు అన వికలము 


పేళ్ళు. మూలముట్టు అన ఆమూలముపేరు. నిగ్గు, నెగ్గు అన నిర్వహిల్లుట పేళ్ళు. 


గీ. 


ఉటిది యెత్తిలి విగితంబునొబిపు నేటు 

బెట్టు బటువు సదాటును బిట్టు లవణి 

బిగువు గుత్తంబు బింకంబు బిజ్ఞన దృఢ 

మగు; దొసంగు నెడయన విఘ్నమగుటకొప్పె. 189 


తృతీయ కాండము 303 


ఉటిది, ఎత్తిలి, బిగితము, ఒఅిపు, బెట్టు, బటువు, సదాటు, బిట్టు, లవణి, 
బిగువు, గుత్తము, బింకము, బిజు అన దృఢమునకుపేళ్ళు. దొసంగు, ఎడ అన 
విఘ్నృమగుటకు పేళ్లు. 


గీ. తనరె తూంటాడు జర్జరితంబుపేరు; 
దాపరము దాపురము ప్రాప్తికౌ; పొసంగన 
దొరకొనును చిక్కుననంగను దొరకునన ల 
భించుటౌ; నీంగునన నివర్తించుపేరు. 190 


తూంటాడు అన జర్జరితము పేరు. దాపరము, దాపురము అన ప్రాప్తికి 
పేళ్ళు. పొసంగు, దొరకొను, చిక్కు దొరకు అన లభించుపేళ్లు. నీంగు అన 
నివర్తించుపేరు. 


క. మునినుత తొప్పలుదోరలు 
ననంగను కోటానుకోట్లునన రామునిదా 
డిననంగను త్రవ్వితండం 
బనంగ నసంఖ్యకునభిఖ్యలౌ మురవైరీ. 191 


తొప్పలుదోరలు, కోటానుకోట్ల, రామునిదాడి, త్రవ్వితండము అన అసంఖ్యకు 
పేళ్ళు. 
గీ. ఇత వితము హితవన నయ్యె హితము; సాజ 

మన స్వభావంబు; సోదియయనంగ సోదె 

యన భవిష్యతి ప్రశ్న తీలనంగ యడక 

మనంగ నయ్యెనంతర్జానమునకు బేళ్లు. 192 

ఇతవు, ఇతము, హితవు అన హితము పేర్లు. సాజము అన స్వభావము 
పేరు. సోదియ, సోదె అన భవిష్యత్‌ ప్రశ్నముపేర్తు, తీలు, అడకము అన 
అంతర్జానముపేర్లు. 
గీ. మూరుకొనును మూచూచును మూర్మొనునన 

వెలసె మూరమా (ఘాణించుపేళ్లు; తెజిపి 

యెడ యనంగ నవకాశమౌనెచ్చు తచ్చు 


వాసినాం దారతమ్యంబు వాసుదేవ. 193 


304 ఆంధ్ర పద నిధానము 


మూరుకొను, మూచూచు, మూర్మొను అన మూర్ధమా (ఘాణించు పేర్లు తెజపి, 
ఎడ అన అవకాశముపేళ్ళు, ఎచ్చుతచ్చు, వాసి తారతమ్యముపేళ్ళు. 


స్ప అక్కిబిక్కిరిదండ యప్పచ్చి దూబూచి 


యాలంకిగుడి యంజి యప్పచి సిరి 
సింగణాలావత్తి సిరిసింగణావత్తి 
కుందెనగుడి యుప్పు గుంద మిటికి 
యోటిల్లు చిందబ యువ్వలపోటి కం 
బాలాట గంజనగాలు దూటు 
దుంకెన తనుబిల్ల తూనరతుక్కంబు 
బిత్తి గొబ్బియు తన్ను బిళ్ళ యక్కి 
బిక్నిదండయు నోడుబిల్ల బహువచనం 
బున తూరకోల లచ్చనలు కుంది 
కాళ్ళు కుప్పీలు పింపిళ్ళు దాంగనమూంత 
లచ్చనకాయలు నమ్మనలును 
దాంగిలిముచ్చులు దాంగుడుమూతలు 
గుడిగుడిగుంచాలు గూనవాలు 
నుప్పనంబట్టెలు నోమనగుంటలు 
గొబ్బిళ్లు నచ్చనగుండ్లు కుప్పి 
గీ. గంతులు లాలంకులును దాంగురింతలు గుజ 
గుజ్జటేకులు జాబిళ్ళు గుంజమల్లు 
గీరనగింజలన నలరారెపేళ్లు 
శ్రీప బాలికా క్రీడా విశేషములకు. 194 


అక్కిబిక్కిరిదండ, అప్పచ్చి, దూబూచి, అలంకిగుడి, అంజి, అప్పచి, 
సిరిసింగణాలావత్తి, సిరిసింగణావత్తి, కుందెనగుడి, ఉప్పుగుందము, ఇటికి, ఓటిల్లు, 
చిందజ, ఉవ్వలపోటి, కంబాలాట, గంజనగాలు, దూటుదుంకెన, తనువిల్ల, 
తూనరతుక్నము, విత్తి, గొబ్బి, తన్నుబిల్ల, అక్కిబిక్కిదండ, ఓడుబిల్ల బ॥॥ తూరకోలలు, 
అచ్చనలు, కుందికాళ్ళు కుప్పీలు, పింపిళ్ళు, దాంగన మూంతలు, అచ్చనకాయలు, 
అమ్మనలు, దాంగిలిముచ్చులు. దాంగుడు మూంతలు, గుడిగుడి గుంచాలు, గూనవాలు, 


తృతీయ కాండము 305 


ఉప్పనంబట్టెలు, ఓమనగుంటలు, గొవ్బీళ్లు, అచ్చనగుండ్లు, కుప్పిగంతులు, ఆలంకులు, 
దాంగురింతలు. గుజగుజ్జరేకులు, రూ॥ గుజగుజ టేకులు, జాబీళ్ళు, గుంజమల్లు, 
గీరనగింజనలు అన బాలికాక్రీడా విశేషములపేర్లు. 


గీ. క్రమ్ము గుడికొను ముసు రాముకవియు ముసరు 
మూంగబాజును మూంగు దిమ్ముగొని యావ 
రించుటకుం బేళ్ళగును; సురాళించనంగ 
దృష్టి ద్రపష్పుటనామమౌ కృష్ణవర్ణ. 195 
క్రమ్ము, గుడికొను, ముసురు, ఆముకవియు, ముసరు, మూంగబాజు, మూంగు 
అన గుంపుగనావరించుటపేళ్ళు, సురాళించు అన దృష్టిద్రిప్పుటపేరు. 


గీ.  జువ్వనంగ విసరనంగను జూవనంగ 
అుప్పనంగను ప్రక్షేపమొప్పె; వెక్క 
సంబనంగ నశక్యనామంబు; మొట్టి 
మొటికి నౌకు క్వచిల్లోపమునకు బేళ్లు 


జువ్వు, విసరు, జఖూవు, జుప్పు అనంగా ప్రక్షేపముపేళ్ళు. వెక్కసము అన 
అశక్యముపేరు. మొట్టి, మొటీకి, నవుకు అన క్వచిల్లోవము పేళ్లు. 


క. ఇల గెంటు త్రోయు నెట్టన 
చెలంగి జడియున పసరింప జేయుట పేళ్లొ; 
తొలంగన తలంగన తలవన 
నలరె నపసరిల్లు పేళ్లు హాటక చేలా. 197 


గెంటు, కోయు, నెట్టు, జడియు అన అపసరింపసేయు పేళ్ళు, తొలంగు, 
తలంగు, తలవు అన అపసరిల్లు పేళ్ళు. 
గీ.  కడపనంగ త్రోలుననంగను కెడపనంగ 

వెలుచునంగ చోదనత్వమౌ బీగమనంగం 


దాళమునకాఖ్యయగు; కుంచెకోలయనంగ 
నంకుటంబన కుంచికాఖ్యలుముకుంద 198 


కడపు, త్రోలు, కెడపు, వెలుచు అన చోదనత్వముపేళ్ళు. బీగము అన 
తాళముపేరు. కుంచెకోల, అంకుటము అన కుంచికకు పేళ్ళు. 


306 ఆంధ్ర పద నిధానము 


గీ. చిక్కు చికమక జిలుంగును జిలువుమలంక 
వరకు నులియును స్ర్టుక్కును వరను మజియు 
తనకలియును వేళాకోలమనంగ పేళ్లు 
దనరె కేశాదిసంకీర్ణమునకు శౌరి. 199 


చిక్కు చికమక, జిలుంగు, జిలువు, మలంక, వరకు, నులి, (సుక్కు వరను, 
తనకలి, వేళాకోలము అన కేశాదిసంకీర్ణము పేళ్ళు. 


క. అచ్చుదల యచ్చివచ్చయి 
వచ్చన పూర్వానుకూల్య వాసనపేళ్లా; 
నచ్చుప దేర్చడుననంగా 
నిచ్చలు నియమింపుపేళ్లు నిర్మలచరితా. 200 
అచ్చుదల, అచ్చివచ్చు, అయివచ్చు అన పూర్వానుకూల్యవాసన పేళ్ళు. 
అచ్చుపడు, ఏర్పడు, అన నియమింపుపేళ్ళు. 
క. ఎనయునన కల్పుకోలని 
యన నచ్చికబుచ్చికయని యన పేళ్ళగు మే 
ళనకృత్యమునకు సాగర 
తనయాకుచకుంభ గంధధవళోరస్కా 201 


ఎనయు, కల్పుకోలు, అచ్చికబుచ్చిక అన మేళనకృత్యము పేళ్లు. 


గీ. మొగ్గు మడంగు మడుంగు వంగుమొగ్గతిల్లు 
వ్రాలు మోకరిలనంగ నమంబు పేళ్లు; 
నూనెగిల్లొరగును ప్రక్క్మసోలుడనంగ 
పార్వనమత్వమున కౌను పావనాఖ్య. 202 
మొగ్గు, మడంగు, మడుగు, వంగు, మొగ్గతిల్లు, వ్రాలు, మోకరిల్లు అన 
నమముపేళ్లు. నూరెగిల్లు, ఒరగు, ప్రక్కసోలుడు అన పార్వనమత్వము పేళ్ళు. 
గీ. మున్నడియును మున్నాడియు ముందుగననం 
దనరె ప్రథమతకాఖ్యలై; మునుపడు మును 
కోలు ముందు పడును మునుకొను మునుచన 
దనరె కార్యావలంబితమునకు శౌరి. 203 


తృతీయ కాండము 307 


మున్నడి, మున్నాడి, ముందుగ అన ప్రథమతకు పేళ్ళు. మునుపడు, 


మునుకోలు, ముందుపడు, మునుకొను, మునుచు అనంగా కార్యావలంబము పేళ్ళు. 


గీ. 


కుజుగడయనంగ నగునుండ క్రోవియనంగ 

నగును చేంగజ్ఞయనంగను హస్తదండ 

మునికభిఖ్యలు; పట్టు బచ్చెనయుం బూత 

యనంగ కుడ్యలేపనమగు దనుజవైరి. 204 


కుబుగడ, ఉండక్రోవి, చేంగళ్ఞి అన హస్తదండముపేళ్ళు. పట్టుబచ్చెన, పూంత 


అనంగా కుడ్యలేపనము పేళ్ళు. 


క. 


ఉబ్బును పోటు విరియు పుట 

ముబ్బు నుబుకు వెల్లివిరియు నుప్పాంగుటయున్‌ 

నిబ్బరి కించును పొంగన 

నుబ్బతిలనం దెలుంగునందు నుల్బణముగటెా. 205 


ఉబ్బు, పోటు, విరియు, పుటముబ్బు, ఉబుకు, వెల్లివిరియు, ఉప్పాంగు, 


నిబ్బరికించు, పొంగు, ఉబ్బతిల్లు అన ఉల్పణమగుటకు పేళ్ళు. 


క. 


అడంగన మందటిలనంగం దొ 

గడు క్రుంగును మట్టుపడనంగను తాజనంగన్‌ 

మడుంగన డిందన సగ్గన 

నడరెను మ్రంగన నిరుల్బణాఖ్యలు శౌరీ. 206 


అడంగు, మందటిల్లు, తొగడు, క్రుంగు, మట్టుపడు, తాటు, మడుగు, డిందు, 


సగ్గు, మంగు అన నిరుల్బణము పేళ్ళు. 


క. 


308 


అంబుజలోచనయుగ! ది 

ట్టంబన గద్దజియనంగ తుటారియనం దుటా 

రంబన దిట్టయు డంకత 

నంబన దారఢ్యంబు పేళ్లు నాళీకాక్షా. 207 


దిట్టము, గద్ద, తుటారి, తుటారము, దిట్ట, డంకతనము అన దార ఎ్రతముపేర్లు. 


ఆంధ్ర పద నిధానము 


క. తిరికయన మెలికయనంగను 
పిరియన తాళికయనంగ పెననా మెలినాం 
బురియన మలంకయనంగను 
సరకుగొనెం బాశతంతు సంకీర్ణంబై. 208 


తిరిక, మెలిక, పిరి, తాళిక, పెన, మెలి, పురి, మలంక అన పాశ తంతు 
సంకీర్ణమునకు పేర్లు. 


ON 


తూకము పూపును పూనిక 

యూంకవ మొనసేయు బోగు నొడపును మొగియుం 

దూకును తాచును తలయును 

మేకోలన నుద్యమమగు మేదిని శౌరీ. 209 


తూకము, పూపు, పూనిక, ఊంకువ, మొనసేయు, బోగు, ఒడపు, మొగి, 
తూకు, తాచు, తల, మేకోలు అన ఉద్యమముపేర్లు. 


గీ.  ఊంకువగు తాచు పాల్పడు నూంకు నుసలు 
పూనుపూన్మొను తూకొను మొనయు నొగ్గు 
మొగియు తక్కొను వసింగొను మొనకొను మణి 
మేకొను మెయికొనునన నుద్యమించుపేళ్లు. 210 


ఊంకువ, తాచు, పాల్పడు, ఊంకు, నుసలు, పూను, పూన్నొను, దూకొను, 
మొనయు, ఒగ్గు, మొగియు, తక్కొను, వసింగొను, మొనకొను, మేకొను, మెయికొను 
అన ఉద్యమించుపేళ్ళు. 
గీ. _ పొందుకొను నిల్మడయును నెప్పుకొను నెట్టు 

కొను నిలుచు పాదుకొను నట్టుకొను నెలకొను 

తావుకొను నునెక్కోలనం దనరె పేళ్లు 

స్థాయింగొనుటకు మౌనిహృజ్జలజమిత్ర. 211 

పొందుకొను, నిల్మడ, నెప్పుకొను, నెట్టుకొను, నిలుచు, పాదుకొను, నట్టుకొను, 
నెలకొను, తావుకొను, నెక్కోలు, అన స్థాయిగొనుటకు పేళ్ళు. 


తృతీయ కాండము 309 


ఎచ్చరిక యెచ్చరింతయు హెచ్చరిక బ 

రాబరిక హెచ్చరింత బరాబరి యనం 

దనరె నవధానమునకు; మాకొనుననంగ 

కజచుననంగ దష్టించుటౌ కమలనాభ. 212 


ఎచ్చరిక, ఎచ్చరింత, హెచ్చరిక, బరాబరిక, హెచ్చరింత, బరాబరి అన 


అవధానము పేళ్ళు, మాకొను, కజచు అన దష్టించుపేర్లు. 


గీ. 


ఎరంగనంగ డిగ్గన దిగ్గన నెజింగనంగ 

వెలసు భువి నవతీర్ణించు పేళ్లు; నెక్కు 

డనంగ నారోహణము; మాలుగనంగ ప్రాలు 

మాలుసోమరితనమన మందబుద్ధి. 2183 


ఎరంగు, డిగ్గు, దిగ్గు, ఎరంగు అనంగా అవతీర్ణమునకు పేళ్ళు. ఎక్కుడు అన 


ఆరోహణమునకు పేరు. మాలుగు, ప్రాలుమాలు, సోమరితనము అన మందబుద్ధి 


పేళ్ళు. 
చ. 


మొజంగన లాంచునాం బొరయు పొంచిక నాంగను పొంచు డుక్కనన్‌ 
మటుపడుడాంగు డొంగనంగమాటుపడన్ననుదాంగుదొంగనన్‌ 
మఖుంగగు నోలమాసగొనుమాటగుదూకొను తాజునాంగనై 

వలె తిరోహితంబగుచు వాసవవందిత పాదపంకజా. 214 


మెజంగు, లాచు, పొరయు, పొంచిక, పొంచు, డుక్క మటుపడు, డాగు, 


దొంగు, మాటుపడు, దాంగు, దొంగ, మఖజుగ, ఓలమాసకొను, మాటగు, దూకొను, 
తాజు అన తిరోహితమునకు పేళ్ళు. 


గీ. 


చాటనంగను మఖజుంగన మాటనంగ 

గూఢమునకు నభిఖ్యలగును; మలియును 

నచ్చికయు నచ్చిగయనంగ నమ్మిక యన 

నమ్మకం బాత్మనిశ్చయనామములగు 215 


చాటు, మటుంగు, మాటు అనగా గూఢమునకుపేళ్ళు. నచ్చిక, నచ్చిగ, 


నమ్మిక, నమ్మకము అన ఆత్మనిశ్చయముపేళ్ళు. 


310 


ఆంధ్ర పద నిధానము 


క. _ వనజాక్షా యడరన పద 
రన వస్తుప్రీతివేగమగు నాంధ్రార్థం 
బున నిట్టిపదసమూహము 
గొని సంకీర్ణమనువర్గు కొనయిది శౌరీ. 216 
అడరు, పదరు అన వస్వపేక్షావేగము పేళ్ళు. 


సంకీర్ణవర్లు ముగిసెను 
నానార్హవర్తు 
థి ౧ 


గీ. అంకణంబన గేహకక్ష్యకు చతుత్ష్ర 
వస్థళంబునకగు; బహువచనమగుచు 
నంకపొంకములన కోపమగు విరోధ 
మునగు మజియు నంకాపొంకములు నవియగు. 217 


అంకణము అన గేహకక్ష్యకు చతుశవస్థలంబునకుంబేర్లు. అంకపొంక ములు 
అంకాపొంకములు అన కోపమగును. విరోధమగును. 
గ్‌. పృథ్వినంకించువన ర్సుళిపించుటొప్పు 
నపహరించుటకును భ్రామయంబు నుల్ల 
సిల్లుటకుంజెల్లు క్రీడింప సేయుటకగు 
నడయనంగ పిండమగు మతి యాక్యతియగు. 218 
అంకించు, అనర్వుళిపించు, అపహరించు, (భామయము, ఉల్లసిల్లు 
క్రీడింపసేయు పేళ్ళు. ఆశ, అన పిండము, ఆకృతి అగును. 
బుధనుత యంకిలి యన నా 
పదకును క్షోభయు నిరోధవర్గంబున; కం 
గదయన దుఃఖోత్సాహ 
క్షుధాపద మణి విప్లవంబు కోపము చెల్లున్‌ 219 


YR 


అంకిలి, అన ఆపద, క్షోభము, నిరోధము అగును. అంగద అన దుఃఖము, 
ఉత్సాహము, క్షుధ, ఆపద, విప్లవము, కోపము అగును. 


తృతీయ కాండము 311 


ఆ.వె. 


అంగడియన నాపణమౌ 

నంగడియనంగా ప్రతోళి యగు సభపేరౌ 

నంగడియన నావేశన 

మంగడియన న్యాయసభకు నాఖ్యమురారీ. 220 


అంగడి అన ఆపణము, ప్రతోళి, సభ, ఆవేశనము, న్యాయసభ అగును. 


అంగవింపనంగనగు నుత్సహించు ట 

తిక్రమించుటకును; తెనుంగునందు 

నంగమంగనంగ నగు నివిరండు సుం 

దరము విధముపేరు దైత్యదమన. 221 


అంగవింపు అన ఉత్సహించు, అతిక్రమించు అగును. అంగము అంగు అన 


సుందరము, విధము అగును. 


క. 


అంచన నాజ్ఞాపించుట 

కంచన చరమంబు విధమునౌ నరమునకా 

నంచన కుడ్యాథస్థ ఎల 

మంచన వస్తాగ్రమునకునా మురవైరీ. 222 


అంచు అన ఆజ్ఞాపించు, చరమము, విధము, అరము, కుద్యాధస్థృలి, 


వస్తాగ్రము అగును. 


గీ. 


అండ యన ననుగతిసమీప్యాశయముల 

కెసంగ౧; నండంగొనన నాశ్రయించు టాల 

సించుచు; నందునంగ గ్రహించుటకును 

మటియు ప్రాపించుటకుం జెల్లు మాధవాఖ్య. 298 


అండ అన అనుగతి, సమీపము, ఆశయము అగును. అండంగొను అన 


ఆశ్రయించు, ఆలసించు, అగును. అందు అన [గ్రహించుట ప్రాపించుట అగును. 


క. 


312 


అక్కజమన నాశ్చర్యం 

బక్కజమనగా నశక్య మధికమునకు జె; 

ల్లక్క యనం బూజ్యస్త్రీ 

యక్క యనన్‌ భగిని కౌను హాటక చేలా. 224 


ఆంధ్ర పద నిధానము 


అక్కజము అన ఆశ్చర్యము, ఆశక్యము, అధికము అగును. అక్క అన భగిని, 
పూజ్యస్తీ అగును. 


క. అంటన స్పర్శించుటకౌ 
నంటన సంయోగమునకు నగు స్నేహంబౌ; 
నంటయనన్‌ వాక్సూచన 
యంటయనంగ పర్ణపాత్ర కగు పిండలికౌ. 225 


అంటు అన స్పర్శించు, సంయోగము, స్నేహము అగును. అంట అన 
వాక్యసూచన, పర్ణపాత్ర, పిండలి అగును. 


గీ.  అంతరువనంగ తారతమ్యంబునకును 
మరి పిధానస్థళమునకు బరగెభువిని; 
యక్కజయన నవశ్యకార్యం బపేక్ష 
శ్రద్ధ కలరెను రణభీమ సార్వభౌమ. 226 


అంతరువు, అన తారతమ్యము, పిధానస్థళము అగును. అక్కజ అన అవ 
శ్యకార్యము, ఆపేక్ష శ్రద్ధ అగును. 


క. అగ్గలికయు నుత్సాహం 
బగ్గలికయు నతిశయంబు నగు శౌర్యంబౌ; 
నగ్గంబన దృష్టంబగు 
నగ్గంబనంగా నధీనమగు మురవైరీ. 227 
అగ్గలిక అన ఉత్సాహము అతిశయము శౌర్యము అగును. అగ్గము అన 
దృష్టము, అధీనము అగును. 


గీ. _ అగ్గలించన నుత్సహిం చతిశయించు 
దనరె; నచ్చంబనంగను ధవళమగును 
స్వచ్చమగు కేవలమగు; నజ్జయనపాద 
మునకు సమయమునకుంజెల్లు దనుజవైరి. 228 


అగ్గలించు అన ఉత్సహించు, అతిశయించు అగును. అచ్చము అన ధవళము, 
స్వచ్చము, కేవలము అగును. అజ్జ అన పాదము, సమయము అగును. 


తృతీయ కాండము 313 


అటమట యనంగ వంచనకౌను దుఃఖ 

మున కసత్యంబునకు వ్యర్థమునకుజెల్సు; 

నటమటించన వంచించు అపహరించు 

మటిచలించుటకును జెల్లు మదనజనక. 229 


అటమట అన వంచన, దుఃఖము, అసత్యము, వ్యర్థము అగును. అటమటించు 


అన వంచించు, అపహరించు, చలించుట అగును. 


క. 


అడంగునన నుపశమిల్లుట 

కడంగుననంగ నమమగుట కగు క్రీణంబౌ 

నడంగునన నశించుటకగు 

నడంగన నాధీనమగుటకౌ మురవైరీ. 230 


అడంగు అన ఉపశమిల్లు, నమమగు, క్షీణమగు, నశించు, అధీనమగు. 


అడరనంగ విజృంభించు నతిశయిల్లు 

వర్ణి లాధిక్యమగు మతి త్వరప డుద్య 

మించు వ్యాపించు నింక ప్రాపించగు; నడ 

కించన నపహరించు వంచించు టలరు. 231 


అడరు అన విజృంభించు, అతిశయిల్లు, వర్ధిల్లు, ఆధిక్యమగు, త్వరపడు, 


ఉద్యమించు, వ్యాపించు అగును. అడకించు అన పరిహసించు, వంచించు అగును. 


గీ. 


అడిచి పడునన త్వరపడుడౌ జ్వలించు 

టౌను; తెనుంగున భువిలోన నత్తమిల్లు 

ననంగ వ్యాపించు శయనించు నస్తమించు 

పార్వనమత్వమున కౌను భవవినాశ 232 


ఆడిచిపడు అన త్వరపడు, జ్వలించి అబుట అగును. అత్తమిల్లు అన 


వ్యాపించు, శయనించు, అస్తమించు, పార్వనమము అగును. 


క. 


314 


అదటనంగ గర్వమునకును 

మదమునకును జెల్లు తెలుంగు మాటలనెడుచో; 

నదవదయన క్షోభంబగు 

నదవద వ్యత్యస్తమగును హాటకచేలా. 233 


ఆంధ్ర పద నిధానము 


అదటు అన గర్వము, మదము అగును. అదవడ అన కలత, క్రమముతప్పుట, 


అగును. 


అత్తనంగను సంయోగమౌను మిశ్ర 

మగును ప్రాప్పించుటకుపేరుు ననయయనంగ 

సతత మామేడితము నవశ్యంబునకును 

మరియు నత్యంతమునకౌను మాధవాఖ్య. 234 


అత్తు అన సంయోగము, మిశ్రమగు, ప్రాప్తించు అగును. అనయము అన 


సతతము, ఆ(మేడితము, ఆవశ్యము, అత్యంతము అగును. 


క. 


అనరన జీవస్థానం 

బునకును సంకటము మర్మమునకు తెలుంగు పే 

రనుగన ముఖ్యుండాది 

మనోహరమునకును జెల్లు మన్మథజనకా. 235 


అనరు అన జీవస్థానము, సంకటము, మర్మము అగును. అనుంగు అన 


ముఖ్యుడు, ప్రథమము, మనోహరము అగును. 


ఆ.వె. 


అతకరించనగ నగు నధీనమున క 

తిక్రమించుటకును తెనుంగునందు; 

ననువనంగ నుపాయమగు విధమగు నవ 

కాశయుక్తములగుకమలనాభ. 236 


అతకరించు అన అధీనము, అతిక్రమించు అగును. అనువు అన ఉపాయము, 


విధము, అవకాశము, యుక్తము అగును. 


క. 


అగును. 


అన్ననంగ స్త్రీ పేరా 

నన్ననంగను పారవశ్య మాంధ్రంబున నౌ; 

నన్నెంబన నన్యాయం 

బన్నెంబన నితరమగును హాటకచేలా. 2837 


అన్ను అన సీకి, పారవశ్వమునకు పేరు. అన్నెము అన అన్వాయము ఇతరము 
్న అణ 8 స్ట్‌ లం స్ట 


తృతీయ కాండము 315 


క. అప్పయన మాతృపితృవు 
ప్పయనన్‌ జ్యేష్టభగినికౌ పూజ్యూనకౌ 
నప్పయన ననుమతియగు; 
ప్పనయన నాజ్ఞకౌను హాటకచేలా. 238 





అప్ప అన మాతృవు, పిత్రువు, భగిని, పూజ్యులకు పేరు. అప్పన ఆన అనుమతి, 


క. కాంచనచేలా! భువి స్పృళి 
యించు భుజాస్సాలనము గ్రహించు ఛదము య 
ల్నించు క్రమించు నివియా 
రంచితముగ నప్పళించు ననంగనుబే రౌ 239 


అప్పళించు అన స్పృశించు, భుజాస్సాలనము, గ్రహించు, ఛదము యత్నించు, 
ఆక్రమించు అగును. 


ప అబ్బరంబనంగ భయంబు నాశ్చర్యమౌ; 

నబిసీలు మృగయా విహారమునకు; 

నమరికయన విధమగు సుందరంబగు; 
నరిశరసంధానమగు కరమగు 

నమరన నంచితమగు ప్రాప్యమగు సిద్ధ 
మగుటకు నగుస్వస్థమగుట కలరె; 

యరవాయి యనంగ ధైర్యంబు సందేహంబు; 
నర్మిలి (ప్రేమేచ్చలందుజెల్లు; 


గీ.  నరమర యరమరకయు నజమరయన 
వెలసె నివిమూడు సందేహభేదములకు; 
నరిది యన దుర్లభము నశక్యంబు దుస్స 
హంబునకు జెల్లు మౌనిహృదబ్దమిత్ర. 240 


అబ్బరము అన భయము, ఆశ్చర్యము అగును. అబిసీలు అన మృగయా 
విహారము అగును. అమరిక అన విధము, సుందరము అగును. అరి అన 
శరసంధానము, రాజకరము అగును. అమరు అన అంచితము, ప్రాప్యమగుట, 


316 ఆంధ్ర పద నిధానము 


సిద్ధమగుట, స్వస్థమగుట అగును. అరవాయి అన ధైర్యము, సందేహము అగును. 
అర్మిలి అన (ప్రీేమము ఇచ్చ అగును. అరమరక, అరమర, అజమర అన సందేహము, 
భేదము అగును. అరిది అన దుర్లభము, అశక్యము, దుస్సహము అగును. 


గీ. అరిగయన ఖేటకము పౌరుషాంకమునకు 
నలరె; నజచన విలపించుటౌను ఘోష 
ణాఖ్యయౌ తెనుంగున;ు నజుమనంగ నాక్ర 
మించుటయు ప్రతీక్షించుట మేఘవర్ణ. 241 


అరిగ అన ఖేటకము, పౌరుషచిహ్నము అగును. అజిచు అన విలపించుట, 
ఘోషణ అగును. అజుము అన ఆక్రమించుట, ప్రతీక్షించుట అగును. 


క. అఅయన కరాదితలమగు 
నజయన న్యూనంబు సంశయం బర్థంబౌ 
నజియన భేదము వంచన 
యజటనా దోషంబు కోష్టమగు మురవైరీ. 242 


అజ అన హస్తాదితలము, న్యూనము, కొజింత, సంశయము, అర్థము, భేదము, 
వంచన, దోషము, కోష్టము అగును. 


గి. క్రితిని ఖండించుటకును ధ్వంసించుటకును 
చెల్లె తెనుంగున నజివబిల్‌ సేయుననంగ; 
కంఠమౌ సమీపంబగు క్షయముసేయు 
టౌ నశించుట కలరారె యన శౌరి. 248 


అజవజలు అన ఖండించుట, ధ్వంసించుట అగును. అటు అన కంఠము, 
సమీపము, క్షయముసేయు, నశించుట అగును. 


క. అజ్ఞాంకయు నిర్భంధము 
నజ్ఞాయక విధానమునకు నలరెను క్షితిలో; 
నజ్ఞాడన విహరించుట 
కజ్టాడనంగా చరించుటౌ మురవైరీ. 244 


అజ్టాంక అన నిర్భంధము, విధానము అగును. అజ్టాడు అన విహరించుట, 
చరించుటపేరు. 


తృతీయ కాండము 317 


పం.గీ. అలంగనంగను సంకోచించుటౌ (శ్రమపడు 
టౌను శోకించుటౌ; మజి యలయనంగ 
జెల్లెను తరంగమునకు ప్రసిద్ధిదెల్పు 
టకును సంబోధనము దెల్పుటకును పేరు 
నలంతి యాపాతమును సూక్ష్మ మల్పమగును. 245 


అలంగు అన సంకోచించుట, (శమపడుట, శోకించుట అగును, అల అన 
తరంగము ప్రసిద్ధిదెల్పుట, సంబోధనముదెల్పుట అగును. అలంతి అనాపాతము. 
తేలిక, సూక్ష్మము, అల్పము అగును. 


గీ.  అలంతయన బాధయగు శోకమౌ శ్రమమగు; 
నలమనంగ మేళనంబగు నాక్రమించు 
టౌ పరిగ్రహించుటకు పేరాను మటతియు 
చెలంగె నాలింగనము సేయుటలరి శౌరి. 246 


అలంత అన బాధ, శోకము, (శమముపేరు. అలము అన మేళనము, 
ఆక్రమించు, పరి(గహించు, ఆలింగనముసేయు, పేరు. 


క. అలరారు ప్రకాశించుట 
కలరారన నంచితత్వ మగు నలయునన్‌ 
వెలసెను నిర్వేదించుట 
కలరె శ్రమపడుటకు మాంద్య మగుచు మురారీ. 247 


అలరారు అన (ప్రకాశించుట అంచితత్వమునకుపేరు, అలయు అన 
నిర్వేదించుటకు (శమపడుటకు మాంద్యమునకుపేరు. 


క అలరన సంతోషించుట 
కలరన సంతోషమునకు నగు పుష్పంబౌ 
నలరన వికసించుటకౌ 
నలరు (ప్రకాశించు నామ మలరె మురారీ. 248 


అలరు అన సంతోషించుట, సంతోషము, పుష్పము, వికసించు, ప్రకాశించు, 
పేరగును. 


318 ఆంధ్ర పద నిధానము 


అలరనగ పరిశ్రమమగు 

బలమగు శ్రమమగును ధరణి నలవియనంగన్‌ 

వెలసెను పరిమితశక్యము 

నలవడు యుక్తమగు సిద్ధమభ్యాసంబా. 249 


అలరు అన పరిశ్రమము, బలము, శ్రమముపేరు. అలవి అన పరిమితి 


శక్యమునకు పేరు. అలవడు అన యుక్తము, సిద్ధము, అభ్యాసము పేరు. 


గీ. 


అలవరించన వహియించు నభ్యసించు 

సిద్ధపజచు స్వాధీనముసేయు నయము 

సేయుటయు నలంకారము సేయుటకగు 

నలుగన తటాక శృంగాంత మాయుధంబు. 250 


అలవరించు అన వహించు, అభ్యసించు, సిద్ధపరచు, స్వాధీనముసేయు, 


నయముసేయు, అలంకారముసేయు అలుగు ఆయుధము; మరగొమ్ము. 


క. 


అసమన కీర్తియు దర్పం 

బసమన ననురాగమియ్యె నవఘళమనగా 

వెసనధికము వ్యాపనమౌ 

నసలనగా మూలధనము నగుపంకంటబా. 251 
అసము అన కీర్తి దర్పము, అనురాగము అగు, అవఘళము అన అధికము 


వ్యాపనము పేరు. అసలు అన మూలధనము, పంకముపేరు. 


క. 


ఆంకయన నిరోధనమౌ 

నాకయనంగా నిషేధ మగుబంధనమౌ 

నాకన చక్రారంబగు 

నాకన లేఖయును పర్ణ మగు! దనుజారీ 252 


ఆక అన నిరోధము, నిషేధము, బంధనము పేరు. ఆకు అనచక్రారము, 


(బండిగల్లు) లేఖ, పర్ణముపేరు. 
ఆ.వె. ఆటయనంగ నిందయగు క్రీడనర్తనం 


బలరె నాట వెలదియన్న పద్య 
భేదమునకు నటికి వేశ్యకు తెనుంగున 
పేర్లు! జెల్లె సర్పభిత్తురంగ 253 


తృతీయ కాండము 319 


ఆట నింద, క్రీడ, నర్తనము పేరు. ఆటవెలది అన పద్యభేదము, నటి, 


వేశ్యపేరు. 


గీ. 


ర (CS 
es 


ఆటపట్టన వాసనాట్యస్థళంబు 

లాదరువనంగ నాధార మాశయంబు 

నానవాలన లాంఛనంబగును తప్త 

దుగ్ధములకౌను నామంబు దురితదూర. 254 


ఆటపట్టు అన వాసస్థలము, నాట్యస్థలముపేరు, ఆనవాలు అన లాంఛనము, 


కీరముల పేరు. 


వినుడానన స్పర్శయు స్వా 

దనమును భుజియించుటయును ధరియించుట యా 

మనియన వసంత బుతువా 

మనియనంగ సమృద్ధి పేరు మన్మథజనకా! 255 


అను అనస్పర్శ, ఆస్వాదనము, భుజించుటపేరు. ఆమని అన వసంత బుతువు, 


సమృద్ధిపేరు. 


క. 


ఆరన లభియించుట పే 

రారనగా రోమపంక్తి కగుపూరితమౌ 

నారజము కలకలధ్వని 

యారజమనగా మనోజ్ఞమగు మురవైరీ! 256 


ఆరు అన లభించు, పేరారు అన్న రోమపంక్తి, పూరితముపేరు. ఆరజము 


అన కలకల ధ్వని, మనోజ్ఞము పేరు. 


320 


అర్వేరమన ద్వేషమగు కలహంబగు 

నారడి నిందకు వ్యర్థమునకు 
నాఖునశించుటౌ నాగర్టహరంబున 

కుపశమించుట పేరొప్పెభువిని 
అలియనంగను నాలియనగ హీన 

మును దుష్టుండును మందమున చెలంగు 
నాలంబునా యుద్ధమౌ ను పేక్షకుజెల్లు 

నావి తాపంబు శ్వాసాఖ్యతనరు 


ఆంధ్ర పద నిధానము 


నించనంగ మనోజ్ఞమౌ నిక్షువాను 

మటియు నిచ్చించుటకు పేరువఅలె నీండ్ర 

యనంగ నాస్ఫోటనంబునకౌను శల్య 

సంధియంత్రంబునకుజెల్లు సారసాక్ష్మ 257 


ఆర్వేరము అన ద్వేషము, కలహముపేరు. ఆరడి నిందకు, ఆటు అన 


నశించుట, ఆర్టహరము, ఉపశమించుటపేరు. అలి నాలి అన హీనము, దుష్టుండు 
మందము పేరు. అలము అన యుద్ధము, ఉపేక్షపేరు. ఆవి అన తాపము,శ్వాసపేరు. 
ఇంచు అన మనోజ్ఞము, ఇక్షువు, ఇచ్చ జెందుటకుపేరు. ఈండ్ర అన అస్ఫోటనము. 
శల్యసంధికీ, అగును. 


గీ. 


ఇచ్చయానందమిష్టమౌ నింపసంగ 

నెసగె సూచనయును స్థాన మిక్కువనంగ 

నిచ్చచిత్తం బభీష్టమౌ నిచ్చయనంగ 

శమము సంకట మిజుకన సారపాక్ష 258 


ఇంపు అన ఇచ్చ, ఆనందము, ఇష్టముపేరు. ఇక్కువ అన సూచన, స్థానము 


అగును. ఇచ్చ అన ఇచ్చ, చిత్తము, అభీష్టముపేరు. ఇజుకు అనశమము, సంకటము 
అగును. 


క. 


ఇగురొత్త ననను రక్తం 
బిగురొత్తన పల్లవించు నిడుపన్నను బే 
రగు నాస్ఫోటనమగుటకు 


నగభరణా కుడ్యపార్శ్వ నామంబునకౌ. 259 
ఇగురు అన అనురక్తము, పల్లవించు పేరగును. ఇడుపు అన అస్ఫోటనమగుట; 
కుడ్యపార్వ్వమునకు పేరు. 
క. ఇమ్మన ననుకూలము పా 


యమ్మును స్పష్టంబుసుఖము నామాలము యు 
క్రమ్ము విశాలమ్ము మనో 
జ్ఞమ్మును స్థానంబుపేరు సారసనాభా! 260 


తృతీయ కాండము 321 


ఇమ్ము అన అనుకూలము, ఉపాయము. స్పష్టము, సుఖము, ఆమూలము, 


యుక్తము, విశాలము, మనోజ్ఞము, స్థానముపేరు. 


గీ. 


ఇముడు నిమిడిక యివి రెండుబుజువధీన 

మైనదానికిబేరు బ్రాహ్మణుడు పక్షి 

పరగె నిరుపుట్టువందును పల్లవించు 

రక్తమయమగు నిగురించు నుక్తినిమిడె. 261 


ఇముడు ఇమిడిక అన బుజువు అధీనమైన దానికి పేరు. ఇరుపుట్టువు 


అనద్విజుడు, పక్షి అగు. ఇగురించు అన పల్లవించు, రక్తమయమగు పేరు. 


గీ. 


వసుధ నిలువడియన సుప్రవర్తనంబు 

మరికులీనత నామమౌ మహినియీర 

సంబు నీరసయనగ నీర్యంబు ద్వేష 

మలరు కోపంబు చెలంగును జలజనేత్ర! 262 


ఇలువడి అన సుప్రవర్తన, కులీనతపేరు. ఈరసము ఈరస అవీర్య్యము, 


ద్వేషము, కోపము పేరగును. 


స్‌ 


322 


ఈరు లిక్షయు స్వల్ప మీడేజినంగ సి 
ద్ధించుటపేరు వర్ధిల్లుపేరె 
బహువచనంబునం బడి యీజతాజలు 
వక్రంబునిష్టురవాక్యములగు 
ఈటుమియన కుంజమింక బాహుళ్యమౌ 
నీసనకోపమౌ నీర్యమునకు 
నగు నీసడించననగు నర్తనంబు కో 
పించుటకు మథినిందించుటలరు 


నుంకువనగను సమ్మతి యుద్దమంబు 
నుక్కనంగ స్టైర్యమగు మృతినొందు పీడ 
b= 
నంబయ స్పారమునకు శౌర్యంబు నుగ్గ 
డించనంగ వచియించు ధ్వనించుపేరు. 26౩ 


ఆంధ్ర పద నిధానము 


ఈరు అన లిక్ష్మ అల్పముపేరు. ఈడేజు అన సిద్ధించు, వర్ధిల్లు, ఈజతాజలు 
అన ని, బ, వక్రము, నిష్ణురవచనము. ఈజమి అన నికుంజము. బాహుళ్యము. 
ఈసు అనకోపము, ఈర్వ్యము పేరగును, ఈసడించు అననర్తనము,కోపించు, 
నిందించుటకుపేరు. ఉంకువ అన సమ్మతి, ఉద్దమము, ఉక్కు అన స్థైర్యము, 
మృతినొందు, పీడనము, ఆయస్సారము, శౌర్యము. ఉగ్గడించు అన వచియించు, 
ధ్వనియించుపేరు. 
క. ఉత్తలమన వ్యత్యాసం 

బుత్తలమన క్షోభమునకు నొప్పును త్వరయౌ 

నుత్తలమన పరితాపం 

బుత్తలపాటవియె పడుట కొప్పె మురారీ! 264 


ఉత్తలము ఉత్తలపాటు అన వ్యత్యాసము, క్షోభము, త్వర, పరితాపము అగును. 


ల్‌ 


ఉదిరిసువర్ణమౌ నుదిరితప్తంబగు 
నుద్దిసమానమౌ నుద్దియమము 
నుజఖుము మేఘధ్వని యుజుము హుంకారంబు 
నురువు పరిహరించు నురువురూప 
ముబ్బన స్టూలించు టుబ్బనసంతోష 
మురలు (స్రవించుట యురలుచ్యుతము 
నుప్పరంబు పరిదిక్కుసప్పరంబు గగన 
మునికిస్థానంబయ్యె నునికిస్థితియు 
గీ. నుమ్మడియనంగ నవిభక్త ముమ్మడియన 
నియమమగునురియాటనా నెగడెసంశ 
యంబు నురియాట యాందోళనంబు పేరు 
నుతిదియన స్థిరమునకయ్యె నురుదిద్భఢము 265 


ఉదిరి అన సువర్ణము, తప్తము, ఉద్ది అన సమానము, యమము. ఉబుము 
అన మేఘగర్ణనము, హూంకారము, ఉరుపు అన పరిహరించు, రూపము. ఉబ్బు 
అన స్టూలించు, సంతోషము, ఉరలు అన (స్రవించు, చ్యుతమగు. ఉప్పరము అన 
ఉపరిదిశ, ఆకాశము. ఉనికి అన స్థానము, స్థితి, ఉమ్మడి అన అవిభక్తము, నియమము. 
ఉరియాట అన సంశయము, ఆందోళనము. ఉటిది అన స్థిరము, దృఢము. 


తృతీయ కాండము 323 


క. ఉరియన నంపక్వమగుటకు 
పరితాపించుటకు కేశ పక్వంబునకున్‌ 
మరియు చలించుట పేరగు 
నరవన నౌచిత్యమధిక ముచితంబునకా 266 
ఉరియు అన అపక్వము, పరితపించు, కేశపక్వము, చలించుటకు పేరు, 
ఉరవు అన జెచిత్యము, అధికము, ఉచితముపేరు. 
ఆ.వె. ఉలియునన ధ్వనించు చలియించుటౌ నూప 
రము కృశత్వ మూషరంబుదనరె 
నూజటయన నొప్పె నాయ్యన నాశ్వాస 
మును సహాయమగుచు మునివిలోల! 267 
ఉలియు అన ధ్వనించు చలించు అగును, ఊసరము అన కృశత్వము, 
ఊషరము. ఊజట అన ఆశ్వాసము, సహాయముపేరు. 
క. ఎకసక్కె మెక్కసక్మెము 
నెక సెక్కంబివియు మూడు నెసగె తెనుగునన్‌ 
వికటవచన మవమానము 
వికటంబును వంచనకును వెలసి ముకుందా! 268 


ఎకసక్క్మెము ఎక్కసక్క్మెము ఎక సెక్మెము అన వికటవచనము, అవమానము, 
వికటము, వంచన, అగును. 


క. ఎక్క్మనంగ నతిశయించుట 
కెక్ళన సిద్ధించు మౌర్వి యిష్టంబును జె 
లెక్కన ప్రేరణమునకౌ 
నెక్కటి యసమాయమునకు నేకంబునకౌ।॥ 269 
ఎక్కు అన అతిశయించు, సిద్ధించు, మౌల్వి, ఇష్టము పేరణమునకు పేళ్ళు. 
ఎక్కటి అన అసహాయము, ఏకము. 
క. ఎక్కుడనంగ నారోహణ 
మెక్కుడనన్‌ మౌర్వియధిక మెసనుత్ళష్టం 
బెక్కుడన వాహనంబగు 
నెక్కంబన క్షేత్రసేతు వేకముపేశా॥ 279 


324 ఆంధ్ర పద నిధానము 


ఎక్కుడు అన ఆరోహణము, మౌర్చి, అధికము, ఉత్కష్టము, వాహనముపేరు. 


ఎక్కము అన క్షేత్రము, క్షేత్రసేతువు, ఏకము, (గనిమ.) 


క. 


ఎగ్గన దూషణ దోషము 

నెగ్గనగా నశుభవాక్కు నెసనశుభంబౌ 

నెగ్గన నపరాధంబగు 

నెగ్గన నపకారమౌను హేమసుచేలా! 271 


ఎగ్గు అన దూషణ, దోషము, అశుభవాక్యము, అశుభము, అపరాధము 


అపకారము అగును. 


క. 


ఎడయన స్థానముభేదము 

నెడ యవకాశంబు సంధి హృదయము దూరం 

బెడ వ్యవహారము విఘ్నం 

బెడ నిర్ణయకాలమయ్యె నిభపతివరదా॥ 272 


ఎడ అన స్థానము, భేదము, అవకాశము, సంధి హృదయము, దూరము 


వ్యవహారము, విఘ్నము, నిర్ణయకాలముపేరు. 


ల్త్‌ 


౧. 


వ్యత్యస్థమునకును వైషమ్యమునకు ణు 
రెడమడుగనజెల్లు నెడమనంగ 
నవకాశమగు స్థానమగు నెడరనభగ్న 
మగును భంగంబగునాపదయగు 
నెడలుననంగ కనుబడెవిసర్జించుట 
విచ్చిన్నమగుటయు వికలమగుట 
ఎత్తికొనుననంగ నెసగె వహించి య 
త్నించుటయు నపహరించుటయ్యె 


నలరె నెత్తనగా నుపాయము గ్రహించు 

యుద్ధసన్నద్ధమును మరి యున్నతము వ 

హించు పుష్పసరము బ్రయత్నించుటకు వి 

కారజనితంబునకుపేరు కలుషభంగ! 2783 


తృతీయ కాండము 325 


ఎడమడుగు అన వ్యత్యస్థము, వైషమ్యము పేరగు. ఎడము అన అవకాశము 


స్థానము. ఎడరు అన భగ్నము భంగము ఆపద అగు. ఎడలు అన విసర్జించు, 
విచ్చిన్నమగు, వికలమగు. ఎత్తికొను, అనవహించు, యత్నించు అపహరించు, ఎత్తు 
అన ఉపాయము (గహించు యుద్ధసన్నద్ధము ఉన్నతము వహించు పుష్పసరము 
ప్రయత్నించు వికారజనితమునకుపేరు. 


గీ. 


ఎత్తికోలన సంకల్ప మిల బ్రయత్న 

మెదయనంగ భయమును పశుబుతువు హృదయ 

మయ్యె నెదురు పురోభాగమయ్యెను ప్రతి 

వాదియౌ నన్యుడౌ హరి వాసుదేవ 274 
ఎత్తికోలు అన సంకల్పము, ప్రయత్నముపేరు. ఎద అన భయము, పశు 


బుతువు, హృదయమునకుపేరు. ఎదురు అన పురోభాగము, ప్రతివాది అన్యుడు 


అగును. 


క. 


ఎనయిక సామ్యము మేళన 

మును మరియెద్దడి దరిద్రమును శూన్యంబౌ 

నెనయు నన సామ్యమగుటకు 

నెనయుననన్‌ మేళనమున కెసగె ముకుందా! 275 


ఎనయిక అన సామ్యము, మేళనము. ఎద్దడి అన దరిద్రము, శూన్యము 


పేరు. ఎనయు అన సామ్యమగుట, మెళనముపేరు. 


గీ. 


ఎనికనా గణనంబున కెసగె మజియు 

నగు చతుర్తంతురళ్ళి కాహ్వయము నెమ్మె 

యన విలాసంబునగు మనోహరమగు నెర 

యన నహారవ్యసన బలికాఖ్యశౌరి! 276 


ఎనిక అన గణనము, చతుర్తంతురళ్ళిపేరు. ఎమ్మె అన విలాసము, 


మనోహరముపేరు. ఎర అన ఆహారము, వ్యసనము, బలి పేరగును. 


క. 


326 


ఎరగన నవతీర్ణత్వం 

బెజింగనంగ నమస్కరించు నెబిగని నివెయౌ 

నెరవన భేదం బన్యము 

నెరవన యాచితకవస్తు వెసగె మురారీ 277 


ఆంధ్ర పద నిధానము 


ఎరంగు ఎజంగు అన అవతీర్ణత్వము, నమస్మరించు అగు. ఎరవు అన 
భేదము,అన్యము, యాచితక వస్తువునకుపేరు. 


క. _ ఎరగొను నన మింగుటకౌ 
నెరగొను పరవశమగుటకు నెరియు తపింపౌ 
నెరియు జ్వలించుట యెజ్జయు 
బరగెను కించులమురక్త వర్ణంబునకున్‌ 278 


ఎరగొను అన మింగుట, పరవశమగుట ఎరియు అన తపించు, జ్వలించుపేరు. 
ఎట్టి అన కించులము, రక్తవర్ణముపేరు. 


క. ఎఅక భుజము పక్షంబగు 
నెజగొను నన కోపపడుట కెస నరుణత్వం 
బెజుకయు దైవజ్ఞావా 
కృొజుకయు జోస్యంబు జాన మెస చిహ్నంబౌ 279 


ఎజిక అన భుజము, పక్షిం పక్షముపేరు. ఎజగొను అన కోపపడు, 
అరుణత్వముపేరు. ఎజుక అన దైవజ్ఞవాక్కు జోస్యము, జ్ఞానముచిహ్నము పేరు. 
B=: By we 


పం.గీ. ఎలయనగ సాక్షియౌ వనోతృష్ట మల్ప 
మలరె నెలగోలనంగను కలకలంబు 
ప్రాథమికము నగ ప్రసరణము నగ 
గమనమగును వర్ష్నాగ నామమగు నెలమి 
యన వికాసంబు సంతసమునకుపేరు 280 


ఎల అన సాక్షియావనోతృష్టము, అల్పమునకుపేరు, ఎలగోలు అనకలకలము, 
ప్రాథమికము, (మొదటిది), అగ్రప్రసరణము, అగ్రగమనము, (ముందునడచు,) 
వర్వాగ్రము, మొదటి చిన్ములు అగును.ఎలమి అన వికాసము సంతసము. 


క. ఎలుంగు స్వరము భల్లుకమౌ 
నెలరుచునన నతిశయించు నెస వికసించౌ 
నెలయునన ప్రవేశించుట 
కెలయునన లభించుటగు నహీశ్వరశయనా! 281 


తృతీయ కాండము 327 


ఎలుంగు అన స్వరము, భల్లుకము, విలరుచు అన అతిశయించు, వికసించు, 
ఎలయు అన ప్రవేశించు లభించు. 


క. ఎల్ల సమస్తం బవధియు 
నెల్లియనంగ ఛత్రమయ్యె నేకవచనమం 
దల్లనరేపట యననౌ 
నల్లన నెసయనంగ నధిక మత్యంతంబౌ 282 


ఎల్ల అన సమస్తము, అవధి, ఎల్లి అన ఛత్రము, టేపు పేరు. ఎస అన 
అధిక్యము, అత్యంతము. 


క. ఎసకంబన నతిశయమౌ 
నెసకంబనగా విధము విజృంభణమునకౌ 
నెసగనంగ నతిశయించుట 
కెసగనగా నంచితత్వ మెసగె మురారీ 283 


ఎసకము అన అతిశయము, విధము, విజృంభణమునకుపేరు. ఎసంగు అన 
అతిశయించుట, అంచితత్వము. 


క. ఎసరన. నతిక్రమించుట 
కెసరననగు పచనజలము నేచుననగ బెం 
పెసగే విజృంభించుటకున్‌ 
వసుధ నతిశయించుటకును వర్ధిల్లుటకున్‌ 284 


ఎసరు అన అతిక్రమించుట, పచన జలమునకుపేరు. ఏచు అన విజృంభించు, 
అతిశయించు. 


గీ.  ఏడ్తెజి పరాక్రమంబు విజృంభణంబు 
నతిశయమున కభిఖ్య యేదనగనౌ న 
శించు శల్యంబు వర్ధ్థిలసేయుట మణి 
యేపన నధికత్వమును విజృంభణంబు 285 


ఏడ్తెజ అన పరాక్రమము, విజృంభణము, అతిశయము. ఏదు అన నశించు, 
శల్యకము. వర్ధ్థిలసేయు, ఏపు అన అధిక్యము, విజృంభణము. 


328 ఆంధ్ర పద నిధానము 


ఏరాళమన నసంఖ్యం 
బేరాళం బధికమునకు నేర్చడెభువి నే 
పారు విజృంభించుట కే 


పారునతిశయించుటౌను భవగణభంగా! 286 
ఏరాళము అన అసంఖ్యము, అధికము. ఏపారు అన విజృంభించు, 
అతిశయించు. 
గి. మహిని యేమరుపా టకస్మాత్తునకును 


వంచనకు పేరు జెల్లేవగించుననగ 
నిందసేయుట కర్తనన మొందుటకును 
మటిచ్యు తత్వంబునకుపేరు మదనజనక! 287 


ఏమరుపాటు అన అకస్మాత్తు, వంచనపేరు. ఏవగించు అన నిందసేయుటకు, 


అర్తనమొందుటకు, చ్యుతత్వమునకుపేరు. 


గీ. 


ఏసయనగ వక్రమగును జృంభణమగు 

నైదు పదిసేయుననిపల్మ నపజయము న 

మస్మరించుటకునుపేరు మరియు నొంజి 

లియన దుఃఖంబునకు దుఃఖితయగు శౌరి 288 


ఏస యన వక్రము, విజృంభణము సేరు. ఐదు వదిసేయు అన 


అపజయమునకు, నమస్మరించుటకు పేరు. ఒంజిలి అన దుఃఖము, దుంఖితకు 


పేరు. 


స్ప 


ఒందిలియనదుఃఖమొప్పు దుఃఖితుడగు 
నొక్నెఐ యు(గమౌ నుగ్రభావ 
మొంటరికాడన నొప్పు శూరుడు క్రోడ 
మొండన నన్యమై యొప్పు నేక 
మొగ్గుప్రసారించు నుద్యమించుట కొగ్గ 
మనగదానికి రూపమమరజెల్లె 
యొజ్జనా యాజకుండొప్పె పురోహితుం 
డొప్పె నుపాధ్యాయు డొప్పె నొచ్చె 


తృతీయ కాండము 329 


మనగ నవమానమగు న్యూనమునకుజెల్లు 

నొడబడిక నిబంధమునకు నొప్పె సమ్మ 

తికగు నొడబడునన సమ్మతించుటయను 

కూల్యసంతోషమొందుటౌ కోమలాంగ 289 


ఒందిలి అన దుఃఖము, దుఃఖితుడు అగు. ఒక్కెఅ అన ఉ(గము, 


ఉగ్రభావముపేరు. ఒంటరికాండు అన శూరుడు. వరాహముపేరు. ఒండు అన 
అన్యము, ఏకమునకుపేరు. ఒగ్గు ఒగ్గము అన ప్రసారించు, ఉద్యమించు పేరు. ఒజ్జ 
అన యాజకునకు, పురోహితునకు, ఉపాధ్యాయునకుపేరు. ఒచ్చెము అన 
అవమానమునకు, న్యూనమునకుపేరు. ఒడంబడిక అననిబంధనమునకు, 
సమ్మతమునకు శేరు. ఒడంబడు అన సమ్మతమగు అనుకూలముగు, 
సంతోషమొందుటకు పేరు. 


క. 


ఒడగూడన సిద్ధించుట 

కొడగూడనగా ప్రవేశమొందుట పేరౌ 

నొడయడన భర్త రాజగు 

నొడయుడనగ రూపభేద మొందుటపేరౌ 290 


ఒడగూడు అన సిద్ధించుటకు, ప్రవేశించుటకు పేరు. ఒడయడు ఒదయుండు 


అన భర్తకు, రాజునకుపేరు. 


క. 


ఒడి పశుయోనియు నూర్వగు 

నొడికట్టన మేఖలయగు నొగి యత్నించౌ 

నొడికంబనగ నుపాయము 

నొడికమన మనోజ్ఞమగును యుక్తంబునకౌ 291 


ఒడి అన పశుయోనికి, ఊర్వుకుపేరు. ఒడికట్టు అన మేఖలకు, యత్నించుటకు 


పేరు. ఒడికము అన ఉపాయమునకు, మనోజ్ఞమునకు, యుక్తమునకుపేరు. 


క. 


330 


ఒడికారమన విజృంభణ 

మొడికారంబనగనొప్పె నుత్సాహంబై 

యొడుపన లక్ష్యితలంఘణ 

మొడుపన లాభంబుపేరు నుద్యమమునకా 292 


ఆంధ్ర పద నిధానము 


ఒడికారము అన విజృంభణము, ఉత్సాహము పేరు. ఒడుపు అన లక్ష్యితము, 


లంఘణము, లాభము, ఉద్యమముపేరు. 


గీ. 


ఒడ్డగిల్లన శీకరాద్యుద్దమంబు 

నతిశయించుటకును నామమౌను పార్వ 

నమమునకయ్యె నొడియుననంగ నుద్ద 

మంబు నాకర్షణంచుటౌ నంబుజాక్ష 293 


ఒడ్డగిల్లు అన శీకరాది ఉద్దమము, అతిశయించుట, పార్వనమముపేరు, 


ఒడియు అన ఉద్దమము, ఆకర్షణించుటకు పేరు. 


క. 


ఒడ్డనమన వ్యూహంబగు 

నొడ్డనమన ఖేటకమున కొప్పె పణంబౌ 

నొడ్దాణమనగ మేఖల 

యొడ్డాణము యోగపట్టె యొప్పె ముకుందా! 294 


ఒడ్డనము అన వ్యూహము, ఖేటకము. పణము అన పందెము పేరు. ఒద్దాణము 


అన మేఖల, యోగపట్టెపేరు. 


గీ. 


ఒడ్డనగ తీరమును పణ ముద్యమంబు 

నుద్యమించు నిరోధించు వ్యూహమన్యు 

డౌ ప్రసారించు లంఘించు నధికము పణ 

మిడుట వాగురయిడుటకౌ జడధిశయన. 295 


ఒద్దు అన తీరము, పణము, పందెము, ఉద్యమము, ఉద్యమించు నిరోధించు, 


వ్యూహము, అన్యుడు, (ప్రసారించు, లంఫించు, అధికము, పందెమిడుట, 
వాగురయిడుట పేరు. 


గీ. 


ఒత్తిడియనంగ బాహుళ్యమొప్పు ఘర్ష 

ణంబునమరు నొడ్డారంబనంగ ప్రతిఘ 

టించు ద్వేషంబు పేరొత్తరించనంగ 

నాక్రమించు నతిక్రమించయ్యె శౌరి! 296 


ఒత్తిడి అన బాహుళ్యము, ఘర్షణము, ఒద్దారము అన ప్రతిఘటించు, ద్వేషము. 


ఒత్తరించు అన ఆక్రమించు, అతిక్రమించుపేరు. 


తృతీయ కాండము 331 


క. ఘనమగుట కాక్రమణ ఘ 
ర్నణ మృదుబాహుళ్యములకు శంకాదిరవం 
బున కాక్రమించునఖ ఘ 
ర్షణన మగు సాధించుటకగు రాయెత్తనగన్‌ 297 
ఒత్తు అన ఘనమగుటకు, ఆక్రమణ, ఘర్షణము, మృదువు, బాహుళ్యము, 
శంఖాదిరవము, ఆక్రమించు, నఖఘర్షణము, సాధించుపేరు. 
క. ఒదరన నిందించుటకా 
నొదరనగా సంభ్రమించు టొప్పు విజ్బృంభీం 
చొదవన నుపయోగించుట 
కొదవన సిద్ధించుటకును యుక్త మగుటకా 298 
ఒనరు అన నిందించుటకు సంబ్రమించుటకు విజృంభించుటకు పేరు. ఒదవు 
అన ఉపయోగించుటకు సిద్ధించుటకు యుక్తమగుటకు పేరు. 
క. ఒనరన సిద్ధించుటకౌ 
ననుకూలించుట మనోజ్ఞమౌ సమ్మతి క 
య్యెను మటి యొదవు సమృద్ధం 
బును వ్యాపించుటకు జెల్లు బుధనుతచరణా! 299 
ఒనరు అన సిద్ధించుటకు అనుకూలించుటకు మనోజ్ఞమునకు సమ్మతికి పేరు. 
ఒదువు అన సమృద్ధము వ్యాపించుటకు పేరు. 
క. ఒప్పిదమన సుందరమౌ 
నొప్పిదమనగా మనోజ్ఞ మొప్పు విధంబౌ 
నొప్పమియన నశుభంబౌ 
నొప్పమియన దోషమునకు నొప్పె మురారీ. 300 
ఒప్పిదము అన సుందరము మనోజ్ఞము విధమునకు పేరు. ఒప్పమి అన 
అశుభము దోషముపేరు. 
క. ఒప్పనంగ నంచితత్వం 
బొప్పనగా సమ్మతించు టొప్పనుకూలిం 
చొప్పున సమ్మతి సుందర 
మొప్పన నిర్గోషమునకు నొప్పె ముకుందా! 301 


332 ఆంధ్ర పద నిధానము 


ఒప్పు అన అంచితత్వము, సమ్మతించు, అనుకూలించు, సమ్మతి, సుందరము, 
నిర్ణోషమునకుపేరు. 


కః ఒరయుననంగ నన్వేషిం 
చొరయు విచారించు టాఖ్య యొప్పు పరీక్షిం 
చారయును ఘర్షించుటకౌ 
నొర స్వర్ణపరీక్ష సామ్యమొప్పె మురారీ! 302 
ఒరయు అన అన్వేషించు, విచారించు, పరీక్షించు, ఘర్షించుపేరు. ఒర అన 
స్వర్లపరీక్ష్మ సామ్యమునకుపేరు. 


కః ఒజఅపన సౌందర్యంబౌ 
నొబిపనగ నుపాయమునకు యోగ్యంబునకౌ 
నొఅపన స్టయిర్యము దృఢమౌ 
నొటిపు ప్రతాపంబు తాపమొప్పె మురారీ! 303 
ఒజపు అన సౌందర్యము, ఉపాయము, యోగ్యము, స్టైర్యము, దృఢము, 
ప్రతాపము, తాపముపేరు. 
క. ఒఅయన ప్రత్యాకారం 
బొజయన నిచోళంబుపేరు నొజికము గర్తం 
బొజకము సంకటమునకా 
నొబిగడ్డము సంకటంబు నొప్పువిషయమౌ 304 


ఒఅ అన ప్రత్యాకారము, నిచోళముపేరు. ఒజకము అన గర్తము సంకటము 
పేరు. ఒటిగడ్డము అన సంకటము, విషమముపేరు 


గీ. _ ఒట్టి వక్రంబు సుకతయౌ నొలయునన ల 
భించు వ్యాపించుటకు ప్రవేశించుటకు స 
మానమగుట ప్రదక్షించు మాటలొప్పు 
మటియు ననుకూలమునకౌను మదనజనక! 305 


ఒట్టి అన వక్రము, సుకత అవు పేరు ఒలయు అవలంభించు వ్యాపించు 
ప్రవేశించు సమానమగుట ప్రదక్షించుట అనుకూలమునకుపేరు. 


తృతీయ కాండము 333 


ఒలుకన వ్యాపించుటకా 

నొలుకనగను పతనమగుట కొప్పు స్రవించౌా 

నొళువన వీణాదండం 

బొళువన మర్శం బధీనమొలయును శౌరీ! 306 


ఒలుకు అన వ్యాపించుటకు, పతనమగుటకు, స్రవించుటకు పేరు. ఒళువు 


అన వీణాదండము మర్మము అధీనముపేరు. 


గీ. 


ఒల్లంబోవన మూర్చిల్లు టొప్పె మ్లాన 

మగుటకయ్యె సనాదరమౌ నొసంగన 

దానమిడుటకు బహుమాన త్యాగములకు 

దగు నొసపరి యుత్మృష్ట సౌందర్యులకును 807 


ఒల్లంబోవు అన మూర్చిల్లుటకు, మ్లానమగుటకు అనాదరమగుటకుపేరు. 


ఒసంగు అన దానమిడుటకు బహుమానమునకు త్యాగమునకు పేరు. ఒసపరి అన 
ఉత్కష్టము కలదికలవాడు సుందరి సుందరుడు. 


క. 


ఓజయన క్రమము నాజ్ఞయు 

నోజ యుపాధ్యాయుడయ్యె నుత్సాహంబౌ 

నోజ స్వభావము భయమగు 

నోజయనంగ విధముపేర హో శ్రీరమణా! 308 


ఓజ అన క్రమము ఆజ్ఞ, ఉపాధ్యాయుడు, ఉత్సాహము, స్వభావము, భయము 


విధముపేరు. 


గీ. 


ఓటమి భయంబు భంగమౌ నోటయనంగ 

నాను సంకోచమున కుభయంబునకును 

పేరుమరి యోడిగిల్లన వెలసెనుప్రవ 

హించగును స్రవించగు ప్రధావించుటగును 309 


ఓటమి అన భయము భంగముపేరు. ఓట అన సంకోచము భయము పేరు. 


ఓడిగిల్లు అన ప్రవహించు, స్రవించు ప్రధావించుపేరు. 


334 


ఆంధ్ర పద నిధానము 


ఓడన సంకోచించుట 

కోడుభయము వపజయత్వ మొందు ప్రధావిం 

చోడు ఘటధారపేరొన 

గూ దోపికి యనంగ క్షమకగును శక్తికగున్‌ 810 


ఓడు అన సంకోచించు భయముపడు అపజయత్వము (ప్రధావించు; 


కుండలోనగు వాటిచిల్లికి పేరు. ఓపిక అన క్షమకు శక్తికి పేరు. 


గీ. 


ఓలలాడన నోలాడు నోలలార్చు 

ననంగ జెల్లెను మగ్నత్వమునుప్లవంతి 

యోలియన క్రమమును శుల్మ మోవరియన 

చంద్రశాలయు గర్భకోష్టంబునుహరి 311 


ఓలలాడు, ఓలాడు, ఓలలార్చు = అన మగ్నత్వము ప్లవంతికిపేరు. ఓలి అన 


క్రమము శుల్మముపేరు, ఓవరి అన చంద్రశాలకు గర్భకోష్టమునకు పేరు. 


క. 


జలజాక్షా బహువచనం 

బొలసి శుభాశుభములగును యుకాయుక్తం 

బులు సంపద్దారి ద్రం 

బులునగు నౌగాములనగ పుణ్యచరిత్రా 312 


బెగాములు అన శుభాశుభములకు; యుక్తాయుక్తములకు సంపద్దారి 


ద్యములకుపేరు. 


క. 


కందన నశితం బశితం 

బొందుననుటకును తపించుటొప్పును శిశువౌ 

కందన పరితాపంబౌ 

కందనికర శోభితాంగ గరుడతురంగా! 313 
కందు అన అశితము అశితమగుట తపించుట శిశువు పరితాపమునకు పేరు. 
కందువయనంగ సాంకేతికంబు బుతువు 

సామ్య మేకాంతమును ప్రదేశంబు విధము 

క్రమము సామర్ధ్యమును చమత్మారమౌను 

కక్క్మసము కఠినము బాధ కశకుజెల్లు 314 


తృతీయ కాండము 335 


కందువ అన సాంకేతికము. బుతువు సామ్యము ఏకాంతము ప్రదేశము 


విధము క్రమము సామర్ధ్యము చమత్మారము పేరు. కక్క్మసము అన కఠినమునకు 
బాధకు కశకుపేరు. 


క. 


కచ్చన గర్వమపేక్షయు 

కచ్చన పుష్పదళ మక్ష గమనత్వంబౌ 

కచ్చన శేఖరమునకౌ 

కచ్చడమన శకటమౌను కౌపీనంబా. 315 


కచ్చు అన గర్వము, అపేక్ష పుష్పదళము, అక్షగమనము (సారెలనడక) 


శేఖరము (సిగబంతి) పేరు. కచ్చడము అన శకటము కౌపీనముపేరు. 


గీ. 


ఆంధ్రమునను కక్ష్యాంబరమౌను కక్ష్య 

యౌను కౌపీనమౌ కచ్చయనగ భువిని 

మించె కటకటంబడన కోపించుటకును 

బాధపడుటకు భవనిశాపాళిహేళి! 316 


కచ్చ అన కక్ష్యాంతరము (కాళ్ళి) కక్ష్య, కౌపీనముపేరు కటకట బడు అన 


కోపించుటకు బాధపడుటకుపేరు. 


గీ. 


కట్టుకయనంగ మాంసవిక్రయుడు వేత్ర 
హస్తుండౌ కటికయనంగ నధికమగును 
సాంద్రమగు కట్ట బంధిత సమిధలకును 
వజలెసేతుమ సంతాపవాక్కు శౌరి 317 


కట్టుక కటిక మాంసవిక్రయుడు వేత్రహస్తుడు. కటిక అన అధికము 


సాం[ద్రముపేరు కట్ట బంధితసమిధలు (కట్టెలమోపు) సేతువు సంతాపవాక్ళు దెల్పునది. 


గీ. 


కట్టనంగ యూషమును పశుగర్భభరము 

బంధము నిబద్ధమగుట సంపాదనంబు 

మితియు బద్ధించు బంధించు టతికె మజియు 

మించె నారోపణంబు నిర్మించు టయును 318 


కట్టు అన యూషము పశుగర్భము భరము బంధము నిబద్ధమగుట 


సంపాదనము మితి బద్ధించు బంధించు ఆరోపణము నిర్మించుటకుపే పరు. 


336 


ఆంధ్ర పద నిధానము 


కట్టడయనంగ నియమహప్రకారములకు 

నమరె కట్టనమన బంధన ముపహార 

మగును కట్టుముట్టన నిర్ణయము నివాస 

భూమికగు శ్రీహృదంబుజ సీమధామ! 319 
కట్టడ అన నియమము ప్రకారముపేరు. కట్టనము అన బంధనము ఉపహారము 


పేరు కట్టుముట్టు అన నిర్ణయము వాసభూమికిపేరు. 


క. 


కదయన నంతం బంత్యము 

కడయన దూరంబు దిక్కు కడ పార్వంబౌ 

కడయన సమీపమునకా 

కడయన స్థానంబుదనరు కంసవిదారీ 320 


కడ అన అంతము అంత్యము దూరము దిక్కు పార్యము సమీపము 


స్థానమునకుపేరు, కడ అనగా సమీపము, కడ అనస్థానము. 


క. 


కడచునన నుత్తరించుట 

కదచునన గతించుట కధికంబు మృతించౌ 

కడచన నతిక్రమించుట 

కడచునన నశించుటౌను కరవరవరదా! 321 


కడచు అన ఉత్తరించు గతించు అధికము మృతించు అతిక్రమించు 


నశించుటకుపేరు. 


క. 


కడచనునన మరణించుట 

కదచను నశియించుటకును కడచను లంఘిం 

చుడును సమాప్తమగుట కగు 

కడమయనన్‌ శేషమౌను కడున్యూనంబౌ 322 


కడచను అన మరణించు నశియించు లంఘించు సమాప్తమగుటపేరు కడమ 


అన శేషము న్యూనముపేరు. 


క. 


కడపన కాలహరణమగు 

కడపన మృతిపనియు చోదకత్వము జెల్లున్‌ 

కడముట్టన సిద్ధించుట 

కడముట్టనగా సమాప్తకంబగు శౌరీ! 323 


తృతీయ కాండము 337 


కడపు అన కాలహరణము మృతింపసేయు చోదకద్వము పేరు కడముట్టు 


అన సిద్ధించు సమాప్తముపేరు. 


గీ. 


మహిని కడ తేజినంగ సమాప్తమగుట 

కాను మరణించు నశియించుటౌను కడలు 

కొనుననంగను వ్యాపించు టుల్బణమగుటకు 

నౌ నతిశయించుటకు దనరారెశౌరి 324 


కడతేణు అన సమాప్తమగు, మరణించు, నిశించు పేళ్ళు. కడలుకొను అన 


వ్యాపించు, ఉల్చ్బణమగు, అతిశయించుటకు పేళ్ళు. 


క. 


కడిందియన నశక్యంబౌ 

కడింది యధిక మాపదయగు కఠినత్వమగున్‌ 

కడిమియన నతిశయంబగు 

కడిమియు నాధిక్యము ప్రియక ద్రుమమునకా. 325 


కడిది అన అశక్యము అధికము ఆపద కఠినత్వము పేరు. కడిమి అన 


అతిశయము ఆధిక్యము ప్రియకద్రుమము (కడపచెట్టు) పేరు. 


న్స 


338 


కదురు తంతువు యంత్ర కంటకంబగు విజృం 
భించు సిద్ధించు తృ్సహించుటౌను 
కనలనంగను కోపమునకు కోపించుట 
కును జ్వలించుటకు జ్వలనమున కగు 
కదలికయన యత్నమొదవె చలనమగు 
కతనున చిహ్నమౌ కారణమగు 
కనరనంగను మితమును తువరముజెల్లు 
కనికరంబనంగ శోకంబుకరుణ 


కనువనంగ దృష్టించుట దనరె విదిత 

మగుట ప్రసవించుటొప్పె నిక్ష్వాదిపర్వ 

నేత్రమగును ప్రాపించుటౌ నేత్రమగును 

తెనుంగునందున మౌనిహృద్వనజమిత్ర. 326 


ఆంధ్ర పద నిధానము 


కదురు అన తంతువు యంత్రకంటకము విజృంభించు సిద్ధించు ఉత్సహించు 
పేరు. కనలు అన కోపమునకు కోపించుటకు జ్వలించుటకు జ్వలనమునకు పేరు. 
కదలిక అన యత్నము చలనము పేరు. కతము అన చిహ్నము కారణముపేరు. 
కనరు అన హితము తువరము పేరు. కనికరము అన శోకము కరుణ పేరు. కనువు 
అన దృష్టించు విదితము ప్రసవించు ఇక్ష్వాదిపర్వనేత్రము ప్రాపించు నేత్రమునకుపేరు. 


గీ. దృష్టిదోషంబునకు మటిదృష్టికిం గను 
బాటు జెల్లెను ఖండించు భంగపజచు 
టౌ కనుపుగొట్టనంగ కన్నాకు ముఖ్యు 
డౌను తాంబూలముఖపత్రమౌను శౌరి. 327 


కనుబాటు అన దృష్టిదోషమునకు దృష్టికి పేరు. కనుపుగొట్టు అన ఖండించు 
భంగపజచుపేరు. కన్నాకు అన ముఖ్యునకు తాంబూలముఖపత్రమునకుపేరు. 


గీ. కన్ననగ నేత్రమగు చంద్రకంబు దృష్టి 
జాలనేత్రంబగును రథచక్రమగును 
మర్దలముఖంబు సూచన మజియుంబర్వ 
నేత్రమునకు నభిఖ్యయౌ నీలవర్ణ. 328 


కన్ను అన నేత్రము చంద్రకము దృష్టి జాలనేత్రము రథచక్రము. మర్ధళముఖము 
సూచన (జాడ) పర్వనేత్రముపేరు. 


క.  కన్నెయన నూతనంబౌ 
కన్నెయన కనిష్టమగును కన్యకపేరౌ 
కన్నెయు షష్టకరాశియు 
కన్నెయనం దనయయోను కామినిపేరౌ. 329 
కన్నె అన నూతనమునకు కనిష్టమునకు కన్యకకు షష్టకరాశికి తనయకును 
కామినికి పేరు. 
క. కప్పన దంతక్షతములు 
కప్పన ఛాదసము నంధకార మసితియౌ 
కప్పెర భిక్షాపాత్రయు 
కప్పెరయు కపాలమౌను కందనిభాంగా. 330 


తృతీయ కాండము 339 


కప్పు అన దంతక్షతము, అచ్చాదనము, అంధకారము అసితికిపేరు. కప్పెర 
అన బిక్షాపాత్రమునకు కపాలమునకు పేళ్ళు. 


సీ కమరనంగ దహింపు కటిసూత్రమగు వింక 
దహితదుర్వాసన దనరె భువిని 
కముచన గబలించు గ్రహియించుటౌ కమ 
లన తపించుటకు దహనమగుటకు 
కమ్మయనంగను కర్ణభూషణమగు 
పత్రిక మధురంబు పరిమళమగు 
కమ్మరియన లోహకారుడు బాణకా 
రుడు కరకర ద్వేషక్రూరములగు 


గీ.  కరయనంగ తీరమౌను తీక్టంబగు కరి 
యన నిదర్శనమును సాక్షి యవిధికి విల 
సిలె కరాళించుననంగ హేషించు నింద 
సేయుటకు సింహనాదంబుసేయుటకగు. 331 


కమరు అన దహింపు కటిసూత్రము దహితదుర్వాసనకుపేరు. కముచు అన 
కబళించు (గహించుపేరు. కమలు అన తపించు దహనమగుపేరు. కమ్మ అన 
కర్ణభూషణము, పత్రిక, మధురము, పరిమళముపేరు. కమ్మరి అన లోహకారుడు 
బాణకారునిపేరు. కరకర అన ద్వేషము కూరముపేరు. కర అన తీరము 
తీక్షమునకుపేరు. కరి అన నిదర్శనమునకు సాక్షికి అవిధికి పేరు. కరాళించు అన 
హేషించు నిందసేయు సింహనాదముసేయుటకు పేరు. 


గీ. కజికన బరుషవచనమౌ కఠినమౌను 
కజచుననంగను దుష్టంబు, వజలెనభ్య 
సించుటౌ కజతయన దుశ్చేష్టచేష్ట 
కటి యసితి పశుయోనికో కంధరాంగ. 332 


కబకు అన పరుషవచనము కఠినము పేరు. కజచు అన దష్టము 
అభ్యసించుటకు పేరు. కజత అన దుళ్చేష్ట చేష్టకుపేరు. కతి అన అసితికి పశు 
యోనికిబేరు. 


340 ఆంధ్ర పద నిధానము 


కజపు 


కలకు 


తృణగేహ గోపనమితికి 

పెనుక్షామంబునకు కబివు పెనగెను దుర్చో 

ధనమునకును బోధించుట 

కును కజిపన జెల్లె కలుష కుంజరసింహా! 3383 


కజవు అన తృణగేహ గోపనమితికి (యిండ్లుకప్పెడు పలక) క్షామముపేరు. 
అన దుర్చోధనము బోధించుటకు పేరు. 


కట్ట యసితంబు దండంబు కళ్టీయనగ 
నర్గునుండగు నీలాంగుండౌను కలంకు 
నాంగ కలనన ఖలము స్థానంబు యుద్ధ 
మౌ కలపతాలుపన శూద్రుండగు బలుడంగు. 334 


కట్టి అన అసితము దండముపేరు. కట్టీ అన అర్జునుడు నీలాంగునిపేరు. 
కలను అన ఖలము స్థానము యుద్ధముపేరు. కలపతాల్పు అన శూద్రునికి 


బలునకుపేరు. 


ఆ.వె. 


కలము ద్వాదశాఢక ప్రమాణంబు లే 

ఖని తరియగును కలగొనుననంగ 

నాను క్షోభమొందుటౌను వ్యాపించుటౌ 

కలుగనంగ రంధ్రమలరె గుహయు. 335 


కలము అన ద్వాదశాఢక ప్రమాణము లేఖిని తరి (ఓడ) పేరు. కలగొను 


అన క్షోభమొందుట వ్యాపించుటపేరు కలుగు అన రంధ్రము గుహపేరు. 


క. 


కలవరము చింత క్షోభము 

కలికి మనోజ్ఞంబు వనితకలవాండనంగా 

నిల ధనవంతుం డాప్తుం 

డలరె మజియు శక్తుడగుచు హాటకచేలా. 336 


కలవరము అన చింత క్షోభముపేరు. కలికి అన మనోజ్ఞమునకు వనితకుపేరు. 


కలవాడు అన ధనవంతుడు ఆప్పుడు శక్తునకుపేరు. 


తృతీయ కాండము 341 


కల్లన రథచక్రంబగు 
కల్లన పాషాణమగును కల్లనసురయౌ 
కల్ల యసత్యము వంచన 


రం 


కల్ల పరుషవాక్కు దోషగణమౌ శౌరీ. 337 


రం 


కల్లు అన రథచక్రము పాషాణము సురకుపేరు. కల్ల అన అసత్యము వంచన 


పరుషవాక్యము దోషముపేరు. 


గీ. 


కలుచయన క్షోభమగు దోషగణము కోప 

మలరు కల్లరియన దోషుడౌ నసత్య 

వాదియగు దుష్టునకుపేరు వజలె కవయ 

నంగ మిథునంబు యమళంబు రంగదంగ! 338 


కలుచ అన క్షోభమునకు దోషమునకు కోపమునకుపేరు. కల్ల అన దోషునకు 


అసత్యవాదికి, దుష్టునకు పేరు. కవ అన మిథునము యమళము పేరు. 


గీ. 


కవ్వనంగ కబళించుటకు గలిగె పేరు 
నపహరించుటకా కసటనంగ కలుష 
మౌను మాలిన్యమౌ కసరన చలించు 
కోపగించును జంర్సుయౌ కోపమగును. 339 


కవ్వ అన కబళించు అపహరించుపేరు. కసటు అన కలుషము మాలిన్యము 


పేరు. కసరు అన చలించు కోపగించు జంర్లూ (మారుతము) కోపముపేరు. 


క. 


కసుగం దసితియు శిశువగు 

కసియన కోపంబు నిచ్చ కండూతికగున్‌ 

కసుగం దధికమ్లానం 

బెసగె మటితపించపేరు విపతితురంగా! 340 


కనుగందు అన అసితి శిశువుపేరు. కసి అన కోపము ఇచ్చ కండూతికి 


పేరు. కసుగందు అన అతిమ్లానము తపింపుపేరు. 


342 


ఆంధ్ర పద నిధానము 


2 


కసిమసగనగను ఖండించు మరణ మొం 
దించుటకగు విజ్బంభించుటౌను 
కస్తురిపట్టెలు కళుక్రొత్త పుష్పవి 
శేషమౌ ధాన్యవిశేషమగుచు 
కళయన మూర్చయౌ దళమౌను కాంతాళ 
మెసగె నక్షమయయ్యు నీర్యయయ్యు 
కాపన శూద్రుడౌ కాపురంబగు గృహ 
స్టుండు కర్షకజీవితుండు నొప్పె 


గీ. కళుకు పక్షి విశేషంబు కాంతి చూర్ణ 
మౌను కాకన శూన్యమౌ వ్యర్థమౌను 
మతి తిరస్మారమునకు శ్రమంబునకగు 
కానుపన ప్రసవము దృష్టికౌను శౌరి! 341 


కసిమసగు అన ఖండించు, మరణమొందించు, విజృంభించుపేరు. 
కస్తురిపట్టెలు అన పుష్పవిశేషము ధాన్యవిశేషముపేరు. కళ అన మూర్చకు 
దళమునకుపేరు. కాంతాళము అన క్షమమునకు, ఈర్య్యకుపేరు. కాపు అన శూద్రునకు, 
గాపురమునకు, గృహస్థునకు, కర్షకజీవితులకుపేరు. కళుద అన పక్షివిశేషము, కాంతి 
చూర్ణముపేరు. కాకు శూన్యమునకు వ్యర్థమునకు తిరస్మారమునకు (శ్రమమునకుపేరు. 
కానుపు అన (ప్రసవము - దృష్టికి పేరు. 
క. కాల మరణ్యము వర్నా 

కాల మసితి క్షారవృత్తి కయు వృద్దాప్యం 

బోలిగ కండూతియగున్‌ 

వాలాయము కారనంగ వాసవవరదా. 342 


కారు అన కాలము, అరణ్యము, వర్షాకాలము, అసితి, క్షారవృత్తిక, వృద్ధాప్యము, 
కండూతిపేరు. 
గీ. కాజినగ పరుషము కృషకము (స్రవించు 

సాంద్ర మజ్ఞానము కలాదసాధనంబు 


వ్యర్థమునకాఖ్య మలి బహువచన మంట 
సిల్లి యన్ఫతంబునకు జెల్లె శేషశయన! 3483 


తృతీయ కాండము 343 


కాజు అన పరుషము కృషకము స్రవించు సాంద్రము అజ్ఞానము కలాద 
సాదనము వ్యర్థము బహువచనము అనృతివాక్యములకు పేరు. 


గీ. కార్తెయన సూర్యయుక్త నక్షత్రమునకు 
పేరగును మతి కృత్తికాతారయగును 
కాలనంగ చతుర్ధభాగంబు పదము 
దగ్గమునకౌను దనుజవిదారి శౌరి! 344 


కార్తె అన సూర్యయుక్త నక్షత్రము కృత్తికానక్షత్రముపేరు. కాలు అన 
చతుర్ధభాగము పాదము దగ్ధమునకు పేరు. 


గీ.  అవనికింకిరినా కోప మర్తనంబు 
కిటుకు కపటంబు మర్శ్మంబుకిసరన శిశు 
రోగభేదంబు కోపస్వరూపమౌను 
కినియు కోపించు సామీప్యమునకు జెల్లు. 345 


కింకిరి అన కోపము, అర్తనముపేరు. కిటుకు అన కపటము మర్మము పేరు. 
కిసరు అన శిశురోగభేదము కోపరూపముపేరు. కినియు అన కోపించు సామీప్యము 
పేరు. 


గీ. _ కీడనగ దోష మశుభంబు కిల్చిషంబు 
దుష్ట మధమంబునకుపేరు దోచె కీలు 
తనరె మర్మ ముపాయసూత్రంబులకును 
తూలికకు చామరమునకు తోచె కుంచె. 346 


కీడు అన దోషము, అశుభము, కిల్చిషము, దుష్టము, అధమము పేరు. కీలు 
అన మర్మము ఉపాయము సూత్రముపేరు. కుంచె అన తూలిక చామరముపేరు. 
గీ. కుంటుపడుననగను మునుకొనె నశించు 

పంగువగు క్షీణమగు పేరబరగెకుందు 


నాగ దుఃఖించు దుంఖంబునకును శోక 
మునకు క్షీణించుటకుజెల్లె దనుజవైరి! 347 


కుంటుపడు అన నశించుటకు పంగువగుటకు క్షీణమగుటకుపేరు. కుందు 
అన దుఃఖించు దుఃఖము శోకము క్షీణించుటకుపేరు. 


344 ఆంధ్ర పద నిధానము 


గీ. కుదిరిక యనంగ స్థైర్యానుకూల్యమునకు 
నొదవె మటి మనఃపూర్తికౌ కుదియుననగ 
జెల్లు క్షీణించుటకు నివర్తిలుట కుప్ప 
సంబనగ కంచుకము కవచంబు శౌరి! 348 


కుదిరిక అన స్టైర్యము అనుకూల్యము మనఃపూర్తికిపేరు. కుదియు అన 
క్షీణించుటకు వర్తిలుటకుపేరు. కుప్పసము (కూసము) అన కంచుకము కవచముపేరు. 


గీ. కుదురనగ స్టైర్యమున కానుకూల్యమునకు 
స్వస్థమగుట కలాదహసంతి యాల 
వాలమునకు మనఃపూర్తి ప్రాపగు స్థిర 
మగుట కాఖ్య వహించె సురారిమధన! 349 
కుదురు అన స్టై్యము ఆనుకూల్యము స్వస్థమగుట కలాదహసంతి ఆలవాలము 
మనఃపూర్తి ప్రాపగు స్థిరమగు పేరు. 
క. కురుచన కూర్చిక శ్యేనము 
కురుజు గళిత పక్ష్మ పక్షి కుయ్యియనంగన్‌ 
ధర రక్షణ మార్తధ్వని 
బరగెను కుట్టి మహిషమగు బాలుడు సుతుడా! 850 
కురుజు అన కూర్చిక (వెన్ను శ్యేనము గళితపక్ష్మపక్ష్మి (ఈకెలు రాల్చిన పిట్ట) 
పేరు. కుట్టి అన మహిషము, బాలుడు, సుతుని పేరు. 
గీ. కులుకనంగ శృంగారంపు కుదులుటకును 
లేపనంబును కంపించు వ్యాపనంబు 
సేయుటకును విక్షేపించుటాయెనింక 
వెలసె నిక్షిప్య్వమునకును వేదవేద్య! 351 
కులుకు అన శృంగారపుకుదిలిక, లేపనము, కంపించు, వ్యాపనము సేయుట, 
విక్షేపించుట, నిక్షిప్యము పేరు. 
క. కుసుమయన కుసుంభసుమము 
కుసుంభవర్ణమును వృక్ష కులభేదంబౌ 
వసుమతి బహువచనంబున 
వెస ధాన్యవిశేష సస్య భేదంబులకాౌ. 352 


తృతీయ కాండము 345 


కుసుమ అన కుసుంభపుపష్పము కుసుంభవర్ణము వృక్షవిశేషము బహుధాన్య 


విశేషము బహు సస్యవిశేషము. 


గీ. 


కుసుమమన నొప్పెను కుసుంభ కుసుమమునకు 

దనరి బహువచనంబున ధాన్యభేద 

మగుచు కూకటియన శిఖయౌను కాక 

పక్షమగును ప్రధానమౌ పంకజాక్ష! 358 


కుసుమము అన కుసుంభపుప్పము బ॥ ధాన్యవిశేషముపేరు. కూకటి అన 


శిఖ కాకపక్షము ప్రధానముపేరు. 


గీ. 


క్షితిని కూచి యనంగ నైశిత్యము రణ 

వాద్యమునకౌను కూరవ ప్రాప్యమగుట 

కును లభించుట కొప్పెను కూటమియన 

సంగతము సురతంబౌను సారసాక్ష! 354 


కూచి అన నైశిత్యము, రణవాద్యముపేరు. కూరువ అన ప్రాప్యమగుట 


లభించుటకుపేరు. కూటమి అన సంగతమునకు, సురతమునకుపేరు. 


గీ. 


కూరుకని నిద్ర నిద్రించు కూలియనగ 
భాగధేయంబునకుజెల్లు భరణమునకు 
దనరు కూలననొప్పె పతనమగుటకు 
మణీ మృతించౌను మునిలోల మదనలీల. 855 


కూరుకు అన నిద్రకు, నిద్రించుటకుపేరు. కూలి అన భాగధేయము (కప్పము) 


భరణముపేరు. కూలు అన పతనమగు, మృతించుపేరు. 


గీ. 


అరుణమయమౌను శోణిమంబగును పద్మ 

రాగ మణిపేరగును కెంపునాంగ నింక 

మృతియొనర్చుటకును మటి పతనమొనరు 

చుటకు పేరౌను కెడపన సూరివరద. 356 


కెంపు అన అరుణమయము అరుణము పద్మరాగమణి పేరు. కెడపు అన 


పతనమగు, మృతింపసేయు పేరు. 


346 


ఆంధ్ర పద నిధానము 


అతిశయించు విజృంభించు నాగ్రహించు 

సంభ్రమించు ఫ్లతధ్వని సల్పుటకును 

కెరలనంగను జెట్లెనుకెరలువొడచు 

నన విజ్బంభించు వర్ధిల్లు దనరె శౌరి. 357 


కెరలు అన అతిశయించు విజృంభీంచు ఆగ్రహించు సంభ్రమించు ఫ్లతధ్వని 


సల్పుటకుపేరు. కెరలువొడచు అన విజృంభించు వర్ధిల్లుపేరు. 


క. 


కెలకన న న్మూలించగు 
కెలకన దిశపేరు జెల్లు కేకిసలన నం 
జలులగును హస్తతాడన 


మలదెను కేలనగ కరము హస్తికరంబా, 358 


కలకు అన ఉన్మూలించు, దిశకుపేరు. కేకిసలు అన అంజులులు, ప స్త 


తాడనము పేరు. కేలు అన హస్తము, హస్తికరముపేరు. 


క. 


కేరుత్సహించుట తిర 

స్మారము సేయుటకు పరిమాసనమున కొప్పెన్‌ 

కేరడ ముపేక్షయు తిర 

స్మారంబును కుటిలవాక్య సారసనేత్రా. 359 


కేరు అన ఉత్సహించుట తిరస్మారము సేయుట పరిహాసము పేరు కేరడము 


అన ఉపేక్ష తిరస్మారము కుటిలవాక్యమునకుపేరు. 


గీ. 


విధము సుందరమును మదవిహ్వలము వి 

జృంభణమునకు కైపనజెల్లె నింద 

పాపమునకును కొడిమెనా బరగె సంశ 

యించగు మలినస్వేదమౌ కొంచనంగ, 360 


కైపు అన విధము సుందరము మదనవిహ్వలము (లాహిరి) విజృంభణము పేరు. 


కొడిమె అన నిందకు హితమునకుపేరు. కొంచు అన సంశయించు మలిన 
స్వేదమునకు పేరు. 


తృతీయ కాండము 347 


కొంకనగ భయపడుటకా 

సంకోచించుట భయంబు సంకోచము ని 

శృంకయు కొపురన నున్నతి 

యింక శిఖరమునకు జెల్లు నిభరాజసుతా! 861 
కొంకు అన భయపడు, సంకోచించు, భయము, సంకోచము నిశ్శంక పేరు. 


కొపుర అన ఉన్నతి శిఖరముపేరు. 


గీ. 


కొదమనా మృగశిశువునకు నజడింభ 

మునకునగు యౌవనారంభమునకు దృఢము 

నకును కొదరన వ్యాపించుటకగు నతిశ 

యించు జృంభించుటకు జెల్లు నింద్రవరద. 362 


కొదమ అన మృగశిశువు అజడింభము (అడుమేకపిల్ల) యౌవనారంభము 


దృఢమునకుపేరు. కొదరు అన వ్యాపించు, అతిశయించు జృంభించుపేరు. 


గీ. 


వర్షిల్లు 
(a) ౧౧ 


గీ. 


క్షితిని కొనియాడుననగను స్తుతికి నాద 

రించుటకు జెల్లు నింక రక్షించుటకును 

జెల్లు కొనసాగుననగ వర్ధిల్లుటకును 

మటియు సిద్ధించుటకునొప్పె మదనజనక. 363 


కొనియాడు అన స్తుతికి ఆదరించుటకు రక్షించుటకుపేరు. కొనసాగు అన 


సిద్ధించుపేరు. 


కొప్పరంబన నంసమైయొప్పె శిఖర 

మునుకనగును విజృంభణమునకు జెల్ల 

కొమ్ముకాడంనంగా వరాహమ్ము శృంగ 

వాద్యుడగును కలాదుడౌ వాసుదేవ! 365 


కొప్పరము అన అంసము శిఖరము విజృంభణముపేరు. కొమ్ము కాడు అన 


వరాహమునకు శృంగవాద్యునకు కలాదునకుపేరు. 


క. 


348 


కొమ్మన జలకేలీ శృం 

గమ్మును శిఖరమ్ము సేన గజదంతం బం 

తమ్మును శాఖయు నుత్సా 

హమ్మునకగు వాద్యభేద మగు కరివరదా! 365 


ఆంధ్ర పద నిధానము 


కొమ్ము అన జలకేలీశ్చంగము శిఖరము సేన గజదంతము అంతము శాఖ 
ఉత్సాహము వాద్యవిశేషము పేరు. 
క. _ కొమ్మయన సాలశ్చంగము 

కొమ్మయనన్‌ స్త్రీకి శాఖకును కొజయన మ 

త్యమ్మును శిల్పమున న్యూన 

త్వమ్మన ప్రయోజనంబన బరగున్‌. 366 


కొమ్మ అన సాలశ్చ్ళంగము (కోటకొమ్మ) స్రీ శాఖకుపేరు. కొట అన మత్స్యము 
శిల్పము న్యూనత్వము ప్రయోజనముపేరు. 


సీ _ దుర్లక్ష్యమునకను దోషంబునకు నకా 
ర్యమునకు కొజగామి యనగ జెల్లె 
మత్స్యవిశేషంబు మతి బహువచనంబు 
ననుకంగువును కొజ్జ యనగ జెల్లె 
స్థితమునకౌను ప్రాప్తించుటకౌ ప్రకా 
శించుటకును కొజలంచు జెల్లె 
నాయుధభేదమై యలరెను దారువు 
నకు నభిఖ్యకొజడు నాగజెల్లు 


గీ. _ కొలయనగ హింస పాపమౌ కొలదియనగ 
పరిమితికి శక్యమునకౌను మరియు కొలికి 
యనగ హారాంతబంధనమునకగు పరి 
పాకమునకౌను నేత్రాంత భాగమగును. 367 


కొజగామి అన దుర్లక్ష్యము దోషము కార్యము పేరు. కొట్టి అన మత్స్య 
విశేషమునకు బ-వ కంగువులకుపేరు. కొజలు అన స్థితమునకు ప్రాప్తించుటకు 
ప్రకాశించుటకుపేరు. కొజడు అన స్థితమునకు ప్రాప్తించుటకు ప్రకాశించుటకుపేరు, 
కొజడు అన ఆయుధవిశేషము దారువుపేరు. కొల అన హింసపాపము పేరు,కొలది 
అన పరిమితికి శక్యమునకును పేరు. కొలకు అన హారాంతబంధమునకు 
పరిపాకమునకు నేత్రాంతము (కనుకొలికి) పేరు. 


తృతీయ కాండము 349 


క. కొసరన సంకోచించగు 
కొసరు విజృంభించు నిచ్చకును ప్రార్థనకౌ 
కొసరన ప్రార్థించుటకౌ 
కొసరన సంకోచమౌను కోమలదేహా! 368 
కొనరు అన సంకోచించు విజృంభించు ఇచ్చ ప్రార్థన ప్రార్థించు 
సంకోచముపేరు. 


ఆ.వె. కోనయన నదృశ్యకుధర గహ్వరమౌను 
గోసమూహ మటవి కోణమంత 
మునకు దేశభేదమునకౌను కోమనా 
వల్మికాంతమౌను వనితయౌను. 369 
కోన అన అదృశ్యగిరిగహ్వరంబు (కురుగుదొసె) గోసమూహము. అటవి 
కోణము అంతము దేశభేదముబేరు. కోమన అన వల్మీకాంతము వనితకు పేరు. 
క.  సమయంబు నిమిత్తమును వి 
ధము పార్వము సుందరంబు ధనురగ్రము నా 
ట్యము తీరుపగును బహువచ 
నమున నమస్మారమునకు నామము కోపా. 370 


కోపు అన సమయము నిమిత్తము విధము పార్వంబు సుందరము ధనురగ్రము 
నాట్యము తీర్పు బ॥ వ నమస్మ్కారములకుపేరు. 
గీ.  కోవెలయన కోయిలయన కోకిలంబు 

నమరి శ్రీరంగమనంగ దేవాలయంబు 

నౌను కోరగించనగను నంకురించు 

మటియు ముకుళించుటకుజెల్లు మదనమదన. 371 

కోవెల కోయిల అన కోకిలము శ్రీరంగము దేవాలయముపేరు. కోరగించు 
అన అంకురించు ముకుళించు పేరు. 
గీ. కోరయన కలశంబునకును పటమున 

కాఖ్య కోటడమన నపహాస్యమగును 

బహువచనమున నపహాస్యవాక్యములకు 

దనరె కోలనా బాణమౌ దండమౌను. 372 


350 ఆంధ్ర పద నిధానము 


కోర అన కలశమునకు, పటమునకు పేరు. కోజదడము అన అపహాస్యము 


బ॥వ॥ అపహాస్యవాక్యములకు పేరు. కోల అన బాణము దండముపేరు. 


గీ. 


ఇలను కోల్ళొనునన నుత్సహించుటకును 

జెల్లు నారోగ్యమగుట వర్ధిల్లుటౌను 

కోల్పడనగ క్షయించుటకును నగించు 

టలరె దృశ్యమగుటకగు జలజనేత్ర! 373 


కోల్మొను అన ఉత్సహించు ఆరోగ్యమగు వరిల్లుపేరు. కోల్పడు అన కయించు 
@ ౧ WwW 


నశించు దృశ్యమగు పేరు. 


గీ. 


కౌననగ కటియగు లస్తకంబుపేరు 

కంతయన సంధివీధికౌ రంధ్రము సభ 

యగు వివాహటప్రధాన ద్రవ్యంబుపేరు 

క్రచ్చర యకల్మషంబు శీఘ్రంబు శౌరి! 374 


కౌను అన కటి లస్తకము పేరు. కంత అన సంధివీథి రంధ్రము సభ వివాహ 


ప్రధాన ద్రవ్యముపేరు. క్రచ్చర అన అకల్మషము శ్రీఘ్రముపేరు. 


క. 


క్రందన ధ్వనియించుటకౌ 

సందష్ట ముపద్రవంబు స్వనమునకును పే 

రందె నధికంబు శోకం 

బొందుటకు దయానిధాన యురగశయానా! 375 


క్రందు అన ధ్వనించు సందష్టము ఉపద్రవము స్వరము అధికము 


శోకించుపేరు. 


గీ. 


క్రన్నయన తదుపరికి శీఘ్రమునకు పున 

రర్ధమునకౌను క్రాలన నౌను సంభ్ర 

మించు ధ్వజచలనము సంచరించు వ్యాప 

నమగు వర్తిల్లుటకుజెల్లు నలిననాభ! 376 


క్రన్నన అన తదుపరి శీఘ్రము పునరర్ధముపేరు. క్రాలు అన సంభ్రమించు 


ధ్వజచలనము సంచరించు వ్యాపించు వర్తిల్లుపేరు. 


తృతీయ కాండము 351 


క్రుంకనంగ మగ్నంబునకును మృతించు 

నస్తమించుటకగును క్రుయ్యన కృశించు 

టౌను సంకోచమగును క్రేపనగవత్స 

మౌను గిరిశిఖరంబు కౌను శౌరి! 377 


క్రుంకు అన మగ్నము మృతించు అస్తమించు పేరు. క్రుయ్యు అన కృశించు 


సంకోచమగుపేరు. క్రేపు అన వత్సము శిఖరము పేర్లు. 


గీ. 


అవని క్రేడించుననిబల్మ నవసరిల్లు 

టౌనలక్షించు టౌ క్రొత్తయన నవీన 

మున కపూర్వంబునకును క్రొవ్వనగ ముదము 

మరియు మేదస్సునకుజెల్లు మదనజనక! 378 


(కేడించు అన అపసరిల్లు అలక్షించు పేరు, క్రొత్త అన నవీనము 


అపూర్వముపేరు. క్రొవ్వు అన మదమునకు మేదస్సునకు పేరు. 


గీ. 


అవని కోలన భుజియించు ననుభవించు 

స్వాదనత్వంబు క్రోవినా వజలె నాళ 

మౌను కురవకమౌ మూషయాౌాను గంటి 

యనగ దుఃఖంబు క్రితికి పేరౌముకుంద. 379 


కోలు అను భుజియించు, అనుభవించు, స్వాదనత్వముపేరు. క్రోవి అన 


నాళమునకు కురవకమునకు మూషకుపేరు. గంటి అనదుఃఖమునకు క్షతమునకుపేరు. 


గీ. 


గంటనగ కేశబంధంబు గ్రంధి క్షతము 

పర్వమగు గండరించనబరగె నుద్భ 

వింపజేయుటకౌ నుద్భవించుటకును 

గంతుకొను మృతిసేయు లంఘనము సేయు. 380 


గంటు అన కేశబంధమ గంధి క్షతము పర్వముపేరు. గండరించు అన 


ఉద్భవింపసేయు ఉద్భవించుపేరు. గంతుకొను మృతిసేయు లంఘించు పేరు. 


క. 


352 


గండడుగన మరణించగు 
గండడుగన శౌర్య హీనకము పేరొప్పెన్‌ 

గండన పౌరుషమునకగు 

గండన బలమగు పురుష మృగంబగుశౌరీ. 381 


ఆంధ్ర పద నిధానము 


గండడుగు అన మరణించు శౌర్యహీనము. గండు అన పౌరుషము బలము 


పురుషమృగము. 


గీ. 


గండ్రయన ఖండమునకు దీర్ణంబునకును 

వరలె ధృష్టనకును బహువచనమందు 

పరుషవాక్యములగు గచ్చు పరగి కాంతి 

కౌను లేప్యంబు న్యూనవాక్యంబు శౌరి. 382 


గండ్ర అన ఖండమునకు దీర్షమునకు ధృష్టునకు బ-వ. పరుష వాక్యములకు 


పేరు. గచ్చు అన కాంతికి లేష్యమునకు న్యూనవాక్యమునకు పేరు. 


గీ. 


గగ్గనంగను సంతోష గద్దదంబు 

నకును సంకోచమునుసేయుటకు గజిబిజి 

యనంగ క్షోభకు సంకులమునకుంజెల్లు 

మటియు జెల్లె ఛిందీచింది మదనజనక. 383 


గగ్గు అన సంతోషగద్గదమునకు, సంకోచించుటకుపేరు. గజిబిజి అన క్షోభకు 


సంకులమునకును ఛిందీచిందికిపేరు. 


క. 


గడయనంగ లంబదండము 

గడయన స్తంభమగు కూపకంబు గణంబౌ 

గడుసన ధైర్య మసాధ్యము 

గడుసన కాఠిన్యమగును కడుకుత్సితమౌ. 384 


గడ అన లంబదండము, స్తంభము, కూపకము (ఓడకంబము) గణము 


పేరు. గడుసు అన ధైర్యము, అసాధ్యము, కారిన్యము, కుత్సితముపేరు. 


గీ. 


గడననాంగను స్తోత్రంబు గణనకగుచుం 

దనరె సంపాదనముపేరు గణుతియనంగ 

గణన స్తోత్రంబగును గద్దెయనంగ పీఠ 

మౌను సింహాసనము వరాహాంకముద్ర. 385 
గడన అన స్తోత్రమునకు గణన (ఎన్నిక) సంపాదనమునకు పేరు, గణుతి 


అన గణన స్తోత్రముపేరు. గద్దె అన పీఠము సింహాసనము వరాహాంకముద్ర 
(వరహ)పేరు. 


తృతీయ కాండము 353 


బ్‌ 


గనయంబనంగ నీవి ధనురగ్రమునకౌను 
గనియన గుహకును ఖనికిపేరు 
గబ్బు దుర్గంధంబు గర్వంబగును గమ 
కము యత్నమగు నధికమునకుగును 
గమికాడనంగ నిక్మముగ రాజునకు పే 
రలరె ముఖ్యునకు సేనాధిపతికి 
గరగనాంగను స్వల్పఘటమౌను భృంగార 
మగు గరిత సతి భార్యకును జెల్లు 
గీ. గరువమన గౌరవమునకు గర్వమునకు 
మటీి విశాలంబునకు జెల్లె గరుసనంగ 
చర్మమునకును మర్యాద శర్మరిలము 
బరగె గటి శరపక్షమౌ పక్షమగును. 386 


గనయము అన నీవి, ధనురగ్రముపేరు. గని అన గుహకు ఖనికి పేరు. 
గబ్బు అన దుర్గంధము గర్వముపేరు. గమకము అన యల్పము అధికముపేరు. 
గమికాండు అన రాజునకు ముఖ్యునకు సేనానాయకునకుపేరు. గరగ అన 
స్వల్పఘటము భృంగారముపేరు. గరిత అన సతికి భార్యకు పేరు. గరువము అన 
గౌరవమునకు గర్వమునకు విశాలమునకు పేరు. గరుసు అన చర్మమునకు మర్యాద 
శర్మరిలకుపేరు. గతి అన శరపక్షము వక్షముపేరు. 


గీ. గరువనంగ శర్మరిలమౌను గండభాగ 
గసికినా బాణమగు శలాకకును గామ 
గసికినా బాణమగు శలాకకును గామ 
నగ పిశాచంబు గ్రహమౌను నలిననయన! 387 


గరువు అన శర్మరిలము గండభాగముపేరు. గబువ అన అధికత్వము 
అధిరునకుపేరు. గసిక అన బాణము శలాకపేరు. గాము అన పిశాచము 
(గహమునకుంబేరు. 
గీ. తనరె గాయకమన గూఢమునకు మర్మ 

మునకు నగుచును గావుపట్టన మృతింప 

సేయుటకు మతి నాశముసేయుటకగు 

గాళకుండు ధీరుండును ప్రొఢ నీలదేహ! 388 
354 ఆంధ్ర పద నిధానము 


గాయకము అన గూఢమునకు మర్మమునకుంబేరు. గావుపట్టు అన 
మృతింపసేయు నాశముసేయు బేరు. గాళకుండు అన ధీరుడు ప్రాఢుని పేరు. 


గీ. బాధపడు శ్రమపడు కోపపడుటకిలను 
గాసిలననొప్పె గిట్టనంగా నశించు 
టౌ మృతిం చనుకూలించుటౌను గీటు 
నాంగ దంత ఘట్టనమును నయనసంజ్ఞ. 389 


గాసిలు అన బాధపడు, శ్రమపడు, కోపపడుపేరు. గిట్టు అన నశించు 
మృతించు అనుకూలించుపేరు. గీటు అన దంతఘట్టనము నయనసంజ్ఞపేరు. 


గీ. గుండ చూర్ణంబు వస్త్ర్రంబు గుంపెనయన 
వెలసెను విజృంభణంబును వృక్షభేద 
మగుచు గుజరాతియనగ పేరౌను నాట్య 
భేదమును ఘార్జరంబగు వేదవేద్య. 390 


గుండ అన చూర్ణము, వస్త్రముపేరు, గుంపెన అన విజృంభణము వృక్షవిశేషము 
గుజరాతి అన నాట్యభేదము, ఘూర్జరదేశము పేరు. 


గీ. _ గుజ్జనంగ వామనంబగు కుబ్దమగును 
ఖర్వబుషభంబునకు పేరుగల్లె గుట్ట 
నాంగ రాశికి కుధరంబునకుగును గుడు 
ననంగ వలయంబును పరివేషమౌను శౌరి! 391 


గుజ్జు అన వామనము, ఖర్వబుషభము. గుట్ట అన రాశి, పర్వతము. గుడుసు 
అన వలయము పరివేషముపేరు. 


క. గుడియన వలయాకారము 
గుడియన దేవాలయంబగును పరిధియగున్‌ 
గెడయన మృగయాసాధన 
మడరె సమీపంబునకు సురారి జితారీ! 392 


గుడి అన వలయాకారము దేవాలయము పరిథిపేరు. గెడ అన 
మృగయాసాధనము సమీపముపేరు. 


తృతీయ కాండము 355 


గుత్తియనంగను గుల్బమౌ గుచ్చమౌను 

గుదియనగ వనమూలిక గుచ్చమౌను 

గుబ్బయన స్రీశిరోభూష కుచము ఛత్ర 

శిఖరమౌ వర్తులత్వమౌ శేషశయన. 393 


గుత్తి అన గుల్చము గుచ్చమునకుంబేరు. గుది అన వనమూలిక గుచ్చమునకుం 


బేరు. గుబ్బ అన స్తీశరోభూషణమునకు, కుచమునకు, ఛత్రశిఖరమునకు 
వర్తులత్వమునకు బేరు. 


గీ. 


ఇలను గుదిగొనునన నుత్సహించుటకును 

సాం[ద్రమునకౌ గుటియన లక్ష్యంబు నిర్ణ 

యంబు చిహ్నంబు దృష్టాంతరంబు మితియు 

నమరె గుజుతన చిహ్నమౌ నవధి యగును. 394 


గుదిగొను అన ఉత్సహించుటకు సాంద్రమునకు పేరు, గుతి అన లక్ష్యమునకు 


నిర్ణయమునకు చిహ్నమునకు దృష్టాంతరమునకు మితికి పేరు. గురుతు అన 
చిహ్నమునకు అవధికిపేరు. 


గీ. 


గూబయన కర్ణమూలమౌ ఘూక మౌను 

గెంటనగ చలనము ప్రయోగించు నపస 

రిల్లుట చలించుట యపసరిల్లసేయు 

టౌను గొబ సంధి వీధియౌ గుహకుజెల్లు. 395 


గూబ అన కర్ణమూలమునకు ఘూకమునకు పేరు. గెంటు అన చలనమునకు 


ప్రయోగించుటకు, అపసరిల్లుటకు, చలించుటకు అపసరిల్ల సేయుటకు పేరు. గొబ 
అన సంధికి, వీధికి, గుహకు పేరు. 


గీ. 


గొడన యాపద దోషంబు క్షోభమగును 

దుఃఖమునకౌను గొట్టన దుష్టమునకు 

కఠినము విరోధి గొడ్డనాంగను పరుష వ 

చనము కాఠిన్యమునకౌను చక్రహస్త! 396 


గొడవ అన ఆపదకు దోషమునకు క్షోభమునకు దుఃఖమునకు పేరు. గొట్టు 


అన దుష్టమునకు కఠినమునకు విరోధికిపేరు. గొడ్డ అన పరుషవచనమునకు 
కారిన్యమునకు పేరు. 


356 


ఆంధ్ర పద నిధానము 


ఇలను గొదకొను నన నుత్సహించుటగును 

త్వరపడుటయు విజ్బంభించు వబలె గొడక 

యన మృగవిశేషమగు శరంబగును గోరు 

నాంగ నల్పంబునకు జెల్లు నఖమునకగు. 397 


గొదకొను అని ఉత్సహించుటకును, త్వరపడుటకును, విజృంభించుటకును 


పేరు. గొరక అన మృతవిశేషమునకు శరమునకు పేరు. గోరు అన అల్పమునకు, 
నఖమునకు పేరు. 


క. 


గోసన నభిశాపంబౌ 

గోసన నిందించు నిందకును దోషమునౌ 

నీసరణి గ్రుక్మయనంగన్‌ 

శ్వాసము కబళించు టగును స్వారాడ్వరదా! 398 


గోసు అన అభిశాపమునకు నిందించుటకు నిందకు దోషమునకు పేరు. 


(గుక్క అన శ్వాసమిడునకు, కబళించుటమునకు పేరు. 


క. 


చిందన వ్యాపించుటకా 

చిందన పతనము గళితము చెలె గీత ప్రా 

బంధమగున్‌ బహువచనం 

బందిన నర్తనముపేరు హాటక చేలా! 399 


చిందు అన వ్యాపించుటకు పతనమునకు గళితమునకు గీత ప్రబంధమునకు 


(బహు) వర్తనమునకు పేరు. 


గీ. 


చిందజయన రంధ్రంబు విజృంభణంబు 

ఖండమునకు నభిఖ్య చికనయనంగ 

దనరె బాహుళ్యముకు బలంబునకు సూక్ష్మ 

మునకు దారుఢ్యమునకౌను వనజనాభ. 400 


చింది అన రం(ధ్రమునకు విజృంభణమునకు ఖండమునకు పేరు. చిక్కన 


అన బాహుళ్యమునకు, బలమునకు, సూక్ష్మమునకు, దారుఢ్యమునకు పేరు. 


తృతీయ కాండము 357 


చిచ్చనగ నగ్ని తాపంబు చిట్టక మన 

చెల్లుకపటంబు లీలయై చిట్లనంగ 

మించె స్ఫోటించుటకు కోపగించుటకును 

మటియు వృత్తాంతమునకౌను మదనజనక! 401 


చిచ్చు అన అగ్నికి తాపమునకుపేరు. చిట్టకము అన కపటమునకు లీలకు 


పేరు. చిట్లు స్ఫోటించుటకు కోపగించుటకు వృత్తాంతమునకు పేరు. 


అవని చిట్టాడనంగ వ్యత్యాసమగమ 

మౌ చలించుట క్రీడించుటౌనుసంచ 

రించుటకుం బేరగును బ్రసవించుటౌను 

చిడిపినా పరుషము సూక్ష్మమడరె శౌరి! 402 


చిట్టాడు అన వ్యత్యాసగమనమునకు, చలించుటకు, క్రీడించుటకు 


ంచరించుటకు, ప్రసరించుటకు పేరు. చిడిపి అన పరుషమునకు సూక్ష్మమునకు 


YR 


చిదుమన పుష్పఛ్చేదము 

చిదుము నఖక్షతముసేయు ఛేదించుటకౌ 

చిదుమన ప్రక్షేపించుట 

చిదుమన పల్లవముపేరు చిన్మయమూర్తిన్‌ 403 


చిదుము అన పుష్పచ్చేదమునకు, నఖక్షతమునకు, భేదించుటకు, (ప్రక్షేపించుటకు 


ల్లవమునకు పేరు. 


చిత్తరువన నాశ్చర్యంబు చిత్రితంబు 

చిన్నెనా లీలచిహ్నంబు చిన్నైనాంగ 

నెగడెను మనోజ్ఞమునకు కనిష్టమునకు 

చొక్కె చిలిపి నికృష్ణమౌ సూక్ష్మమగును. 404 


చిత్తరువు అన ఆశ్చర్యమునకు, చిత్రితమునకు పేరు. చిన్నె అన లీలకు 


చిహ్నమునకుపేరు. చిన్ని అన మనోజ్ఞమునకు, కనిష్టమునకు పేరు. చిలిపి అన 
నికృష్ణమునకు, సూక్ష్మమునకుపేరు. 


ఆంధ్ర పద నిధానము 


చిలుకన మధించు ద్వార ని 

గళమగు వ్యాపింపజేయు గళితమగుటకౌ 

చిలుకనా ప్రసరించుటకై 

మెలంగె శరమునకు నతిశమించుటకు హరీ. 405 


చిలుకు అన మధించుటకు, ద్వారనిగళమునకు వ్యాపింపసేయుటకు 


గళితమగుటకు ప్రసరించుటకు శరమునను నతిక్రమించుటకు పేరు. 


గీ. 


అవని చివుకన నిస్సార మయ్యె నుద్ద 

మానుకరణంబగును చివయనంగ కలహ 

మగు తరుణశాఖకును నామమమరె చీద 

అయన రంధ్ర ముపద్రవము యతివినుత 406 


చవుకు అన నిస్సారమునకు ఉద్గమనామకరణమునకు పేరు. చివ్వు అన 


కలహమునకు తరుణశాఖకును పేరు. చీదణ అన రంధ్రమునకు ఉపద్రవమునకు 


పేరు. 
క. 


చీకన నంధత్వంబగు 

చీకన నిస్సారమునకు చెల్లంధుండౌ 

చీకాకన బలహీనము 

చీకాకన (శ్రమముపేరు చెలంగె ముకుందా. 407 


చీకు అన అంధత్వమునకు నిస్సారమునకు అంధునకు పేరు. చీకాకు అన 


బలహీనమునకు శ్రమమునకు పేరు. 


క. 


చీరన నాహ్వానించు వి 

దారించగు చెక్కన ఖచితత్వంబునకున్‌ 

బేరగు గండస్థలము వి 

దారించుటకౌనుపేరు దానవవైరీ. 408 


చీరు అన ఆహ్వానించుటకు విదారించుటకుపేరు. చెక్కు అన ఖచితత్వమునకు 


గండభాగమునకు విదారించుటకు పేరు. 


తృతీయ కాండము 359 


గీ.  చెంగలించనగాను హసించు నతిశ 
యించగును ప్రకాశించు జృంభించుటౌను 
చెంగనంగను వాద్య విశేషమయ్యె 
నవసరంబు సంకోచించు టంచల మగు. 409 


చెంగలించు అన హసియించుటకు, అతిశయించుటకు, ప్రకాశించుటకు 
జృంభించుటకు మేరు. చెంగు అన వాద్యవిశేషమునకు, అవసరమునకు 
సంకోచించుటకు అంచలమునకు పేరు. 


గీ. _ ఒప్పె చెందిరిక యన లేఖోత్తరలిపి 
పత్రమునకు కుసుంభ పుష్పమున కాఖ్య 
యలరె చెట్ట యశుభమును హస్తమగుచు 
చెయ్యి హస్తంబు తుండంబు శేషశయన. 410 


చెందిరిక అన (జాబులనుంచు లఖోట) లేభోత్తరలిపిపత్రమునకు కుసుంభ 
పుష్పమునకు పేరు. చెట్ట అన అశుభమునకు, హస్తమునకు పేరు. చెయ్యి అన 
హస్తమునకు, తుండమునకు పేరు. 


= 


గీ.  చెనంటినా శూన్యమౌను కుల్సితము వ్యర్థ 
మునకుంజెల్లును చెడుననంగను నశించు 
నభ్యవస్మంధమున కదృశ్యంబగుటకుం 
దనరె చెన్నన విధము సుందరము శౌరి! 411 


చెనంటి అన శూన్యమునకు, కుత్సితమునకు, వ్యర్థమునకు పేరు. చెడు అన 
నశించు అభ్యవస్మంధము అదృశ్యముపేరు. చెన్ను అన విధమునకు, సుందరమునకు 
పేరు. 


గీ. చెన కన ముఖాముఖియగు స్పర్శించుటకును 
దనరె నింక నఖాధిక్షతంబు సేయు 
టౌను మరియును చెజలాడ నౌను సంచ 
రించు విహరించుటయును వ్యాపించుటయును. 412 


చెనకు అన ముఖాముఖియగుటకు, స్పర్శించుటకు నఖాదిక్షతంబు సేయు 
టకుపేరు. చెరలాడు అన సంచరించుటకు, విహరించుటకు, వ్యాపించుటకుపేరు. 


360 ఆంధ్ర పద నిధానము 


చెజింగన నంచలమునక గు 

చెజింగనంగా నగ్రమునకు జెల్లుచు దిశకౌ 

చెజయన నిర్భంధమునకు 

చెజియన చెరశాలపేరు చిన్మయ మూర్తీ. 4183 


చెజంగు అన అంచలమునకు అ(గ్రమునకు దిశకుసేరు.చెజ అన 


నిర్భంధమునకు చెరశాలకు పేరు. 


గీ. 


చెలం గనంగ సింహనాదంబుసేయుట విక 

సించు శబ్దించుటకు ప్రకాశించు నంచి 

తత్వమగును సంతోషించు దనరె నింక 

నుత్సహించుట కాఖ్యయై యొప్పె శౌరి! 414 


చెలంగు అన సింహనాదంబుసేయుటకు, వికసించుటకు, శబ్దించుటకు, 


ప్రకాశించుటకు, అంచితత్వమగుటకు, సంతోషించుటకు, ఉత్సహించుటకు పేరు. 


కం. 


చెలియనంగ స్నేహితుండగు 

చెలియనంగా మిత్రురాలు స్తీకిని బేరౌ 

చెలువుండన విటుడు ప్రియుండును 

చెలువుండన సుందరునకు జెల్లె మురారీ. 415 


చెలి అన స్నేహితునకు స్నేహితురాలునకు స్ర్తీకి పేరు. చెలువుండు అన 


విటునకు సుందరునకు పేరు. 


గీ. 


చేంతయన కృత్రిమంబగు చేష్టయగును 

చేగ ధైర్యంబు సారమౌ చేకొనన (గ 

హించు మటి యాదరించు జయించుపేరు 

చేయి హస్తంబు కిరణంబు చెల్లె శౌరీ. 416 


చేంత అన కృత్రిమమునకు, చేష్టకుపేరు. చేగ అన ధైర్యమునకు, సారమునకు 


పేరు. చేకొను అన (గ్రహించుటకు ఆదరించుటకు పేరు. చేయి అన హస్తమునకు 
కిరణమునకు పేరు. 


తృతీయ కాండము 361 


క. పాణిగ్రహణము సేయుట 
స్థానం బవలంబనంబు దనరి గ్రహింపౌ 
మానక నవలంబించుట 
శ్రీనాథ యనుగ్రహమగు చేపట్టనగన్‌. 417 


చేపట్టు అన పాణి గ్రహణమునకు స్థానమునకు అవలంబించుటకు, 
(గ్రహించుటకు, అవలంబనమునను అనుగ్రహమునకును పేరు. 


గీ. _ బాధపడుట చలించుట పరగచేడ్చ 
డనంగ నొప్పును చేరికయన సమీప 
మునకు సమ్మేళనమునకు దనరె చేరు 
గడ సమీపము శరణమై యడరెశౌరి. 418 


చేడ్చడు అన బాధపడుటకు, చలించుటకు పేరు. చేరిక అన సమీపమునకు 
సమ్మేళనమున కుపేరు. చేరుగడ అన సమీపమునకు శరణమునకు పేరు. 


క. చేరనంగ ప్రాప్తమగుటకు 
చేరు సమీపంబు రశ్మి చెల్లు నిగళమౌ 
చేరనగ సమీపించుట 
చేరనగా హారమునకు జెల్లె ముకుందా! 419 
చేరు అన (ప్రాప్తమగుటకు సమీపమనకు రశ్మి (పగ్గము) నిగళమునకు 
సమీపించుటకు హారమునకు పేరు. 
క. చందంబన విధమునకగు 
ఛందస్సగు చందనంగ చంద్రుండగునౌ 
సుందరమగు యోగ్యంబగు 
సుందరమైనదియగు నుత సురమాసంబౌ 420 
చందము అన విధమునకు ఛందస్సునకు పేరు. చందు అన చంద్రునకు, 
సుందరమునకు, యోగ్యమునకు, సుందరమైనదానికి మాసమునకు పేరు. 
గీ. చండినా పార్వతికిని క్రూరుండు మూర్ధ 
మునకుజెల్లును చక్క సేయుననంగ సవ 
రించగు సమాప్తియగును నశించుటకును 
చట్టునాం శిష్యుడౌను పాషాణమౌను. 421 


362 ఆంధ్ర పద నిధానము 


చండి అన పార్వతికి క్రూరునకు మూర్ధమునకు పేరు, చక్కజేయుం అన 
సవరణకు సమాప్తికి నశించుటకు పేరు. చట్టు అన శిష్యునకు పాషాణమునకు పేరు. 


క. చక్కటి యన న్యాయంబగు 
చక్కటి యన శరణమౌను స్థానంబునకౌ 
చక్నటి కార్యము యుక్తము 
చక్కటి యన నార్జవంబు సారసనేత్రా 422 


చక్కటి అన న్యాయమునకు శరణమునకు, స్థానమునకు, కార్యమునకు 
యుక్తమునకు అర్జవమునకు పేరు. 


సీ చనువన నధికార మనురాగమగు నిచ్చ 
చదురు సామర్ధ్యమౌ సభకుజెల్లు 
చనునా గతించు గచ్చయు యుక్తమగు ప్రాప్తి 
చజపు నాచ్చాద మాస్ఫాటనంబు 
చన్ననంగేతకి స్తంభమౌ స్తనమగు 
చవియన రుచియు రసంబునకును 
చమరు ననంగ నాస్ఫాలించుటకుC బేరు 
చెల్లును మరణింపం జేయుటకును 


గీ.  బరగుంజాగరగొనుననం బ్రహరణించు 
మలతియు ఖండించుటౌను చామయనం దరుణి 
సస్యభేదం బసితికిని శ్యామకు నభి 
ధానమొప్పెను భక్తసంత్రాణశీల! 423 


చనువు అన అధికారము, అనురాగము కోరిక; 2 చదురు - సామర్థ్యము 
సభ్య; _ 8. చను = గతించు పోవు యుక్తమగు ప్రాప్తి; 4 చజిపు = ఆచ్చ్భాదము 
అస్ఫాలనము; 5. చన్ను = కేతకీస్తంభము, స్తనము; 6 చవి = రుచి రసము 7 
చమరు = ఆస్ఫాలించు మృతిజెందు; 8. చాగరగొను = ప్రహరణించు ఖండించు, 9 
చామ = తరుణి సస్యభేదము; (నలుపు) కాంతికిపేరు. 


తృతీయ కాండము 363 


క. చాయయనన్‌ బుజుభావము 
ఛాయాదేవికిని దిశకు సామ్యము కాంతిన్‌ 
ఛాయ సమీపము వర్ణము 
పాయక విధమునకుంజెల్లు భవగిరివజ్రీ. 424 
చాయ = బుజుభావము ఛాయాదేవి సామ్యము ప్రకాశము నీడ సమీపము 
వర్ణము (రంగు) విధము. 


గీ.  క్షితిని చుజుకనంగాను నైశిత్యమౌ ప్ర 
తాపమగు నిల నుష్టమై తనరె మతి చొ 
కాయనంగ స్వచ్చమైనది కంచుకంబు 
వబలె మోహంబు మూర్చయు పరవశమగు. 425 
చుటుకు = పదును ప్రతాపము, ఉష్ణము. 2 చొకా = స్వచ్చము, కంచుకము 
మోహము మూర్చపరవశము. 
గీ.  చాొప్పడ నసమమగు లభించుటకుంజెల్లు 
చొరవనాం బుద్ధికుశలత మతి ప్రవేశ 
మగును చొజయును చోజ మత్స్యంబు బాలు 
డౌను చౌంగంటి శరభమౌ నగ్నికౌను. 426 
చొప్పడు = లభించుట, 2. చొరవ = బుద్ధికుశలత, ప్రవేశించుట, 8. చొట, 
చోజ = మత్స్యభేదము, బాలుడు చౌగంటి శరభము దిగంబరుడు. 
గి. చాపనంగ ధావనత్వంబు చోదకంబు 
బఅగె క్షోభింపసేయు క్షోభంబు జెల్లి 
జియ్యనాగను భగవంతుడయ్యె రాజు 
వజలె జిల్లన సూక్ష్మమై వస్త్రమౌను. 427 
1. చోపు = ధావనత్వము (పరుగెత్తుట) చోదకము (తోలుటి) క్షోభింపంజేయు 
క్షోబము. 2. జియ్య = భగవంతుడు రాజు, 8. జిల్లు = సన్నని వస్త్రము. 
గీ.  జీరువాజన గమనింపు జెల్లు నపస 
రిల్లు వ్యాపించుటకు పేరుజెల్లు జంకు 
నాంగ భయము సంకోచంబునకు జడియన 
వర్షమగు నిరంతరమగు బాధకాను. 428 


364 ఆంధ్ర పద నిధానము 


1. జీరువారు = గమనించుట అపసరిల్లుట వ్యాపించుట, 2. జంకు = 
భయము సంకోచము, 3. జడి = వర్షము నిరంతరము బాధ. 


క. జంపన మౌక్తికగుచ్చము 
జంపన నాలస్యమౌను రుల్లరిపేరౌ 
జంపన సూక్ష్మము జక్కిని 
యింపొందగ మృతచిరంటి యెసయక్షిణియౌ. 429 
1. జంపు = ముత్తెములచేరు ఆలస్యము రుల్లరి (డోలు) సూక్ష్మము, 
2. జక్కిని = మరణించినముత్తైదు యక్షస్తీ. 


క. జడియన నస వసరము భయ 
పడుట ధ్వనించుటకు మత్‌ నివారించుటకౌ 
జడిగొ నన నతిశయించుట 
జడిగొనన నిరంతరంబు సారసనాభా! 430 


1. జడి = నసపెట్టుట పసరము భయపడు ధ్వనిచేయు ఆటంకపజచుట, 
2. జడిగొను = అతిశయించు నిరంతరము. 


గీ. _ జతయనంగ యుగళంబగు సామ్యమౌను 
జలకమన నుదకంబగు స్నానమౌను 
జల్లినాంగన సత్యంబు ర్సుల్లరియగు 
చామరము కబరీచ్చద ర్లుల్లరియగు. 431 


1. జత = జంట సామ్యము జలకము ఉదకము స్నానము, 2. జల్లి = 
అసత్యము పెద్దడోలు చామరము కబరీచ్చద (కొప్పువల) ర్లుల్లరి (జాలరి) 


పం.గీ. వెలసె జల్లించనంగ ్రవించుటకును 
మటియు శోధించుటకుం జెల్లె మహినిజవర 
యన జవరన యన మృదువౌను బుజువు 
కలిగె జారీయనంగ భృంగారమౌ క 
మండలమునకు పేరగు మదనజనక. 4832 


1. జల్లించు = కాటుట శోధించుట, 2. జవర (రూ) జవరు = మృదువు 
బుజువు, 3. జారీ = భృంగారము కమందలువు. 


తృతీయ కాండము 365 


గీ. 


పృథ్వి జాజఅనగాం బ్రధావించు గళిత 
మగుటకు (స్రవించుటకు నామమమరె జాలు 


నాంగ జలకణ పంక్తికి నదికింజెల్లు 


జాలువన నట్లె జెల్లును సారసాక్ష్మ 433 
జాజు = జాటిపడుట గళితము (తొలంగుట) కాజుట జాలు (జావులు) = 
జలకణపం క్తి. 
గ్‌. అవని జావడమన భయం బశ్వమౌన 


పారుషంబగు శ్యేనమై బరగె జుడుగు 
కుదిరు భయమున నొడుగు సంకోచమునకు 
వజలె గూడస్థితికింబేరు వాసుదేవ! 434 


జావడము = భయము, అశ్వము, అపౌరుషము, దేంగ జుడుగు కుదురు = 


భయమున నొదుగుట సంకోచము గూఢముగ నుండుట. 


గీ. 


జూలు 


క్షితిని జున్నన నభినవక్షీరములకు 

వజలె మజియు మధూతృ్పత్తి వాసమునకు 

జూలనంగ హరిమృగకేసరి పాళిపేరు 

కలిగె మణి కరిఛాదితకంబళంబు. 435 
జున్ను = క్రొత్తగనీనిన పశువుపాలు, తేనెతుట్టెలోని తేనెయుండు చోటు 2 
= సింగముకేసరములు, ఏనుగులమీదంగప్పు కంబడి. 

జాజమన వంచన యుధ్యూతమోజమీజి 

జొంపమనగ పర్ణస్నిగ్ద మింపుగొనెను 

మతి నిరంతరధారకౌ మణి నిరంత 

రమునకగు మతి యుపశాఖమరె శౌరి. 436 


జూజము = వంచనము (ఎగురంగొట్టబడినది) 2 జొంపము = ఆకుల గుంపు 


నిరంతరధార నిరంతరము ఉపశాఖ (రెమ్మ) 


గీ. 


366 


క్రితిని జొత్తిల్లనంగ రంజిల్లు రక్త 

మయమునకుం జెల్లు జొబ్బిల్లు మహిని పూర్ణ 

మగు స్రవించుట కుత్సిత్తియగుటకౌను 

జోగియన భిక్షకునకౌను యోగికాను. 437 


ఆంధ్ర పద నిధానము 


పు 
క. 


జొత్తిల్లు = రంజిల్లుట ఎజుపురంగుగొనుట 2. జొబ్బిల్లు = నిండుట కారుట 


ట్టుట. 8 జోగి = భిక్షకుడు యోగి. 


జుగళ మధీనము సామ్యం 

బగు నుత్సాహము స్వరూప మగును సమూహం 

బగును సమానము యుక్తం 

బగు విధమౌ క్షేమమౌను హరిహయవినుతా! 438 


జుగళము = అధీనము, సామ్యము, ఉత్సాహము, స్వరూపము, సమూహము, 


సమానము, యుక్తము, విధము, క్షేమము. 


క. 


నగధర జోగన భిక్షకు 

డగు సమయము జోక సేయునన సంపాదిం 

చగు సిద్ధపరచుటకు పే 

రగు జోడు సమానము యుగమగు కవచంబా. 439 


1 జోగు = భిక్షకుండు, సమయము, 2. జోకచేయు = సంపాదించు, 


సిద్ధపణచు. 3 జోడు = సమానము, యుగము, కవచము. 


క. 


అగుజోతినాంగ దీపం 

బగు కాంతియును ఠవణిల్లు ననగ ప్రవర్తి 

ల్లగు నంచితంబు రేవయ 

నగ నంచితమునకు విధమునకు జెల్లు హరీ! 440 


1. జోతి = దీపము, కాంతి, 2 ఠవణిల్లు = ప్రవర్తిల్లుట, అంచితము, రేవ = 


అంచితము. 


క. 


డంబన కపటము కాంతియు 

డంబర మధికము ప్రతిష్ట ఠవణిల్లుచు గ 

ర్వంబు విధమగు ఠవరయన 

నంబిగొనెన్‌ భువి పిశాచమై పౌరుషమై. 441 


1 దంబు = కపటము కాంతి, 2 డంబరము = అధికము, ప్రతిష్ట గర్వము, 


విధము. 3 ఠవర = పిశాచము, పౌరుషము. 


తృతీయ కాండము 367 


డాలనంగ కాంతి, ధ్వజము, ఖేటకముపేరు 

జెందె డిందనగాను శోషిల్లు నమ 

మగుటకగును సమాధానమగును డొంక 

యవని కుంజ మరణ్యమౌ దనుజవైరి! 442 


1 డాలు = కాంతి, జెండా, ఖేటకము. 2 డిందు = శోషించు, వంగుట 


సమాధానమగుట ౩ డొంక = నికుంజము, అడవి. 


గీ. 


ఢీకొను ననంగను ప్రతిఘటించు నుత్స 

హించు నావరించగు డొంగు వృక్షకోట 

రమును గూఢస్థితికి నామమమరె డొంకు 

వలె శోభిల్లు శుష్మించు వక్రమగుచు 4483 


1 డీకొను = ప్రతిఘటించుట, ఉత్సాహపడుట, ఆవరించుట 2 డొంగు = 


చెట్టుతొట్బ, మరుగునుండుట. 8 డొంకు = (ప్రకాశించుట, ఎండిపోవుట, 
వంకరయగుట. 


కం. 


నగధర తంటా యన శ్రమ 

మగు, పిశునము బుణవుమోసమగు కలహంబౌ 

తగవన యుక్తము న్యాయం 

బగు నరణంబగును కలహమగు మునిలోలా 444 


తంటా = శ్రమ, పిశునము, అప్పువలనిమోసము, కలహము, 2 తగవు = 


యుక్తము, న్యాయము, అరణము. 


క. 


తగులన సక్తము గ్రాసం 

బగు ననుకూలంబు స్పర్శ యాసక్తి లభిం 

చగు ననుగమించు స్పర్శిం 

చగు తగులమనంగ నిరోధ మాసక్తియగున్‌. 445 


1 తగులు = తగుల్మొనుట, గ్రాసము, అనుకూలము, తాకుంట, ఆసక్తి, 


లభించుట, వెంటవచ్చుట, అంటుకొనుట. 2 తగులము = నిరోధము, ఆసక్తి, 


368 


ఆంధ్ర పద నిధానము 


తగ్గనంగ సంకోచించు దనరె భిన్న 

పతనమును నూనమగుటకుం బరగె తచ్చ 

నయన కపటము పరిహాస నామమయ్యె 

తట్టు పార్చ్వంబు తీరంబు తాడనంబు. 446 


1 తగ్గు = సంకోచించు, భిన్నముగాంబతనమగుట, తిరిగిపోవుట. 2 తచ్చన 


= కపటము, పరిహసించుట. 3 తట్టు = పార్వ్వము, తీరము, తాదనము. 


గీ. 


కం. 


అంబురుహలోచనా తట్టియనంగ భాజ 

నంబగు మృగయాసాధనం బగుత 

బాట నంగను వ్యత్యాస పడు చలించు 

టకు నభిఖ్యయగును శౌరి యసురవైరి! 447 


1 తట్టి = పాత్రము, వేటపనిముట్టు. 2 తబాటు = వ్యత్యాసమగుట, చలించుట. 


ధర ప్రస్తావించుట ప్రియ 
కరన్పరాలస్యజాను కరగమనము తా 
స్థిరకాలం బన్వేషిం 


చరయ విచారించు రక్షణాఖ్య మురారీం 448 


(ఈ వద్దము కవిన్వయముగా ద్రానిన (బాత (బతిలో నెటులున్నదో అటు లె 


ముద్రింబితిమి. ఇందు నిర్హిభ్షవదము తెలియుఓలేదు. నంన్భరింవ వీలు కాలేదు. 
భందోలోవములున్నవి. మార్గవీలుకామి డన్నది డన్నట్టు ము(దించితిమని 
నుధీలోకమునకు విజ్ఞప్తి.) 


తే. 


ధరణిం దదవాదనంగ జానుకరగమనము 

దనరె వ్యత్యాసమునకు నృత్యంబొనర్చు 

టలరె తడుపన కౌపీనమౌను సిక్త 

మయ్యెను కనిష్ట వస్త్రమౌ నంబుజాక్ష 449 


1 తడవాడు = అంబాడుట, భేదము, నాట్యము, 2 తడుపు = గోచితడియుట, 


చిన్నవస్త్రము. 


తృతీయ కాండము 369 


కం. 


తనరునన నతిశయించుట 

తనరు విజృంభించు టంచితము పేరొప్పెం 

దనరు పన నుభయంబగుం 

దనరు పనంగ నతిశయంబు దనరె మురారీ 450 


1 తనరు = అతిశయించుట, విజ్బంభించుట, అంచితము 2 తనరుపు = 


ఉభ్రయము, అతిశయము. 


కం. 


తనకున తపించు తాపం 

బును జ్వలియించుటకుం బ్రాప్తమును కాంతిలుటౌ 

తనుపారనంగా శైత్యం 

బునకగుం దృషప్తియగుటకగును పుణ్యచరిత్రా 451 


1 తనుకు (రూ) తన్ము = దుఃఖించుట, వేడిమి, మండుట, పొందుట, 


ప్రకాశించుట. 2 తనుపార (రూ) తర్పారు = చల్లదనము, తనియుట. 


కం. 


తనుపననాగము శైత్యం 

బును మతి శైత్యోపచారమును తృప్తియు నిం 

కను బితృ యజ్ఞమగు తమ 

కనగ విధంబును జలించుటౌ మునిలోలా 452 


1 తనువు (రూ) తన్ను = తడియుట, శీతలము, శీతలోపచారము, తృప్తి, 


పితృయజ్ఞము. 2 తమకు = విధము, కదలుట. 


కం. వనజాక్షా! తపసియనం 
దెనుంగున బుషిపేరు నింగుదీవృక్షంబై 
తనరెను తమకంబనం ద్వర 
కును మోహంబునకు జెల్లి కుంజరవరదా! 453 
1 తపసి = బుషి గారచెట్టు, 2 తమకము (రూ) తమకంబూ, తమకమ్ము, 
వేగిరము, వలపు. 
కం. తమకియన మోహితుండగు 


370 


తమయనం ద్వరితగామి తమియనగా మో 
హము నపేక్షకకగును త్వరి 
తమును గుతూహలము పేరు దనరె మురారీ! 454 


ఆంధ్ర పద నిధానము 


తమకి = వలచినవాడు, వడివడిగాబోవువాడు. 2 తమి = మోహము, అపేక్ష్మ 
వేగము, సంతోషము. 


గీ. పుడమి తమకించునాం ద్వరపడు చలించు 
చెల్లె దమ్మియు వృక్షవిశేషమయ్యె 
నంబురుహము పద్మవ్యూహమయ్యె తరత 
రంబనంగం బరంపర క్రమమున కగు 455 


1 తమకించు = త్వరపడుట, చలించుట 2 తమ్మి = వృక్షవిశేషము, 
తామరపూవు, పద్మవ్వ్యూహము 3 తరతరము = పరంపర, క్రమము. 


కం. తరమన సామ్యము పురుషాం 
తరము సమానంబు పేరు దనరెను దినుసౌ 
మరి శక్యంబును మానం 
బరయంగ శక్తంబు క్రమము హాటకచేలా! 456 


తరము = సామ్యము, పురుషాంతరము సమానము, దినుసు, శక్యము, 
మానము, శక్తము, క్రమము. 


కం. తరవాయి నా సమయమగు 
మణటియు నుపక్రమ మనుక్రమం బావృత్తిన్‌ 
బరుగెం దరితీపనంగను 
ధరణిని ధృతియగు నుపేక్ష తనరె మురారీ 457 


1 తరవాయి = సమయము, ఉపక్రమము, అనుక్రమము, ఆవృత్తి 2 తరితీపు 
= ధృతి, ఉపేక్ష 


కం. తబిపియన యౌవనంబగుం 
దజపియనన్‌ వత్సమౌను తరుణంబునకౌ 
తబిటన కశ మూర్ధత్వము 
తఅటనంగ కశాహతికినిం దనరె మురారీ 458 


1 తబిపి = యౌవనము, దూడ, తరుణము, 2 తఅటు = కొరడా, మూర్థత్వము, 
కొరడాతోంగొట్టుట. 


తృతీయ కాండము 371 


కం. 


తజియునన సమీపించుట 

తజియునన నతిక్రమించు దరియించుట యౌ 

తతినా సమయము వళియౌ 

తటినా సామీష్యమునకు దనరె ముకుందా. 459 


తతి = సమీపించుట, అతిక్రమించుట, దాటుట, సమయము, త్రాడు 


మున్నగువాని ఒత్తిడిరేఖ, సమీపము. 


గీ. 


తజలువారించు. జలించు6 దనరె సంభ 

మించుటౌ తటుమన నాక్రమించు వేగ 

పడు ప్రధావింపంజేయుట కడరె మటియు 

నొప్పెను బలాత్మరించుట కురగశయన. 460 


1 తజిలు = వారించుట, చలించుట, సం(భ్రమించుట. 2 తజుము = 


ఆక్రమించు, వేగపడు, పరుగెత్తజేయు, బలాత్మరించుట. 


కం. 


తలయన శిరము శిరోజ 

స్థలమగు నుద్యమమునాది సమయము రంగం 

బలరారె నగ్రభాగం 

బలరెను పక్షమున కాఖ్య యంబుజనాభా 461 


తల = శిరస్సు, వెండ్రుకలపట్టుట పనికారంభము, సమయము, రంగము, 


ముందుతావు, పక్షము. 


గీ. 


తలంకనంగ భయపడుటకౌ చలనమౌను 

తలచు ధ్యానించు గణియించు తలకొననగం 

బ్రాప్తియత్నించు ధరియించుం బరగెను తల 

పోంత చింత విచారమౌ పూతచరిత. 462 


తలకు = భయపడుట, కదలుట, 2 తలచు = ధ్యానించుట, గణియించుట. 


8 తలకొను = ప్రాప్తించుట, యత్నించుట, ధరించుట. 4 తలపోత = చింత, 
ఆలోచనము. 


372 


ఆంధ్ర పద నిధానము 


కం. 


తలంపనంగ నభిప్రాయము 

తలపనంగా నిచ్చ చింత ధ్యానము జ్ఞప్తిన్‌ 

దలయెత్తన వర్ధిల్లుట 

తలయెత్తన నంకురింపు దనుజవిదారీ. 463 
తలంపు = అభిప్రాయము, ఇచ్చ, చింత, ధ్యానము, జ్ఞప్తి, తలయెత్తు = 


వృద్ధినాందుట, అంకురించుట. 


గీ. 


తలపడుననంగ యుద్ధ్దాయుతంబు విదిత 

మగుటకగున యుద్దస్పర్మకాఖ్యచెల్లె 

మజియుం బ్రారంభ మగుతలమానికమన 

పొసంగ శ్రేష్టంబగును శిరోభూషయగును. 464 


1 తలపడు = యుద్దాయుతము, విదితము, యుద్ధస్పర్భము, ప్రారంభము. 2 


తలమానికమ = శ్రేష్టము, శిరోభూషణము. 


కం. 


తలరునన సంభ్రమించుట 

తలరనం జింతించు నంచితము ప్రాష్యంబౌ 

చలియించుటకగుం తలరుచు 

టలరారెను బల్లవించు నతిశయమునకా. 465 


తలరు = సంభ్రమించుట, చింతించుట, అంచితము, ప్రాహ్యము, చలించుట. 


2 తలరుచుట = పల్లవించు, అతిశయము. 


గీ. 


అవని తామరతంపర యనం గమల 

షండ మభివృద్ధి కగు దారసంబనంగ స 

మీపమునకుం నారంభించు, మించెందార 

సించనంగ సమీపించు వ్యాపించుటౌను. 466 


తామరతంపర = తామరపూలుపెంపొందించుట. 2 తారసము = సమీపము, 


ఆరంభము. 3 తారసించు = సమీపించు, వ్యాపించు. 


గీ. 


తారనంగ సమీపించు దనరె గచ్చ 

యగును సంచారమునకుంబేరయ్యెందాజు 

నాంగ గూఢస్టితికిం బేరు నమ్రమగును 

తాలిమి యనంగ క్షమయగు ధైర్యమగును. 467 


తృతీయ కాండము 373 


1 తారు = సమీపించు, పోవు, సంచరించు. 2 తాజు = గూఢముగా నుండుట, 
వంగుట. 3 తాలిమి = ఓర్చు, ధైర్యము. 


సీ. _ తావలంబనగ నాధారమౌ స్థానమౌ 
తాళినా హారభేదము తరళము 
నగు తికమకయననా లోడనంబున 
స్వాధీనతయును వ్యత్యాసమౌను 
తిప్పనాం గుధరంబు ద్వీపంబునకు జెల్లు 
దిట్టు శపించు నిందించుటౌను 
మతియుందిన్నయన సౌమ్యముమనోజ్ఞంబు యు 


క్తంబును బుజువు స్వస్థంబుపేరు 


తే. తిమురనంగం ద్వరపడుట కుద్రేకమొందు 
టౌను గర్వించుటకు నామమౌను గర్వ 
మౌను తిరియన నావర్త మౌను జటకుం 
బేరు సెల్లెను సర్పవిభిత్తురంగ. 468 


1 తావలము = ఆధారము, తావు. 2 తాళి = హారభేదము, పతకము 3 
తికమక = సంభ్రమము, స్వాధీనము, వ్యత్యాసము. 4 తిప్ప = కొండ, ద్వీపము. 5 
తిట్టు = శపించు, నిందించు. 6 తిన్న = సౌమ్యము, మనోజ్ఞము, యుక్తము బుజువు, 
స్వస్థము. 7 తిమురు = త్వరపడుట ఉద్రేకమొందుట, గర్వించుట గర్వము. 8 తిరి 
= నుడి, జడ. 


తే.గీ. క్షితినిం దిరుగనంగం బరి వేష్టించు సంచ 
రించుట పరిభమించువక్రించుటకును 
బేరు సెల్లెనావర్తించు పేరగు దిల 
కించునాం బ్రకాశించు దృష్టించగును బ్ర 
సన్న తాభిఖయగు పంకజాతనేత్ర 469 


తిరుగు = ఆవరించుట, సంచరించుట, పరిభ్రమించుట, వంకరయగుట. 2 
తిలకించు = ప్రకాశించుట, చూచుట, ప్రసన్నుండగుట. 


374 ఆంధ్ర పద నిధానము 


తివురనంగ ధ్వనించు యత్నించు నిచ్చ 

యించును గుతూహలపడు కోపించు త్వరప 

డగును తీంద్రయనగం దేజమగు ప్రకాశ 

మగును గుశలత యుష్టమౌ ఖగతురంగ. 470 


1 తివురు = ధ్వనిచేయు, యత్నముచేయు, ఇచ్చయించు, కుతూహలపడు, 


కోపించు, త్వరపడు, 2 తీండ్ర = తేజము, ప్రకాశము, కుశలత, ఉష్ణము. 


గీ. 


తీంగయన లత మేఖల స్త్రీలకంఠ 

భూషయగుం దీజమి యనంగ భువి నవశ్య 

కంబు వీణియతంత్రి యె క్రాలు తీటు 

నాంగ నశియించు సంధియు నల్లసామి. 471 


1 తీంగ = మేఖల, కంఠభూషణము. 2 తీఅమి = ఆవశ్యము, వీణియతీంగ. 3 


తీటు = నశించుట, సంధి. 


గీ. 


తుంట శకలంబు నిక్షువు దుష్టునకును 

దనరుం దుందుడుకనంగ సంతాపమగు వి 

చారమునకగు క్షోభకుంబేరు మతి య 

యోచితకృతుండగును వరయోగివంద్య. 472 


1 తుంట = శకలము, చెజకు, దుష్టుండు, 2 దుందుడుకు = సంతాపము, 


విచారము, క్షోభ, ఆలోచనలేకపనిచేయువాండు. 


కం. 


వనజాక్షా తుంపెస లా 

దనం జలియించుట నటించుటౌ తుకమక య 

న్నను గోపము సంతాపం 

బును దుడుమన వాద్యభేదమును విసరంబౌ 4783 
1 తుంపెసలాడు = చలించు, నటించు, 2 తుకమక = కోపము, సంతాపము, 


3 తుడుము = వాద్యభేదము, సమూహము. 


గీ. 


ధరందుటారము దార ఖు పరుషవచన 

మగుం దుజంగ లించనంగనౌ నతిశయించు 

టౌ ప్రకాశించుటౌ తుజబుమనంగం గబరి 

చూర్ణము సుమాదు లెలమి జేర్చుటకుం జెల్లు 474 


తృతీయ కాండము 375 


1 తుటారము = దారము, పరుషవాక్యము, 2 తుఅంగలించు = 
అతిశయించుట, (ప్రకాశించుట, 3౩ తుజుము = కొప్పు, చూర్ణము, పూవులను 
సమకూర్చుట. 


గీ.  క్షితినిం దులకించునా బ్రకాశించుటగు కు 
తూహలమునొందుటకు జెల్లు తూంగునన చ 
లించు నిద్రాంకమగుం (బ్రవర్తించగు దుల 
తూంగుటకకు నాందోళించుం తోంచెశౌరి. 475 


1 తులకించు = (ప్రకాశించుట, కుతూహలము 2. తూంగు = చలించుట, 
నిద్రచేతూలుట 8 ప్రవర్తించుట, తులదూగుట, ఆందోళించుట. 


సీ తూటయనంగను దుష్టుండౌఖండమౌ 

తెంపు సాహసముఖ డింపుటకును 

తూలనం జలియించుం దోంచె నపసరిల్లు 
తెగువ సాహసము దాతృత్వమౌను 

తెక్కలి వంచన నిక్కంబు చోరత్వ 
మునకుజెల్లు ప్రమాదమునకు జెల్లు 

తెగడన నింద నిందించుటౌను దిరస్మ 
రించుటకౌ నుపేక్షించుటౌను 


గ్‌. తెగన ఖండితమగుట మృతించు సాహ 
సించు న్యాయమగుటకగు చిన్నమగుట 
కౌను తెగుదలయన క్షయ మంతమగును 
తెప్పనా రాశి యడుపంబు దెల్పు శౌరి. 476 


1 తూట = దుష్టుండు, ఖండము, తెంపు, సాహసము, ఖండించుట. 2 
తూలు = చలించు, తొలగు. 3 తెగువ = సాహసము, దాతృత్వము. 4 తెక్కలి = 
వంచన, చోరత్వము, ప్రమాదము. 5 తెగడు = నింద, నిందించుట, తిరస్మరించుట, 
ఉపేక్షించుట. 6 తెగు = ఖండితమగుట, మరణించుట, న్యాయమగుట, ఛిన్నమగుట. 
7 తెగుదల = క్షయము, అంతము. 6 తెప్ప = రాశి, ఉడుపము. 


376 ఆంధ్ర పద నిధానము 


క. తెగనాం బక్షము లంబం 
బగును గుణారోహంబు నగును సమూహం 
బగు నిశ్ళేషము ఖండిత 
మగు చెజియనం గాండపటము నగు వీచికయౌ. 477 


1 తెగ = పక్షము, లంబము, గుణారోహణము, (ఎక్కు పెట్టనారి) సమూహము, 
నిశ్శేషము ఖండితము. 2 తెజ = కాండపటము, తరంగము. 


క. తెఅంగన విధమగు సంధియు 
తెజంగన బుజుభావమునకుం దెజగౌ క్రమమౌ 
తెజకువ యనంగ వివేకము 
తెబకువయు నుపాయమౌను దితిసుతవైరీ. 478 
1 తెజంగు = విధము, సంధి, బుజుభావము, క్రమము. 2 తెజికువ = 
వివేకము, ఉపాయము. 
సీ తెజగంటి యనంగను దేవత మత్స్యంబు 
తేకువ భయమగు ధీరతయగు 
తెలివినాంగ వికాస మలరె జ్ఞానంబు ప్ర 
కాశంబునకుం జెల్లు కాంతికౌను 
తేజోప్రసన్న కాంతి ప్రతాపంబులౌ 
తేరన రథము ప్రాప్తించుటగును 
తేజు సమాప్తి ప్రాప్తించు నాశ్వాసించు 
టకు విశదంబగుటకు గుం దేర 


గీ. యన ననాయాసమునకాను వ్యర్థమునకుం 

జెల్లు తొంగలించనంగ వర్ధిల్లు నతిశ 

యించు వికసించు మరిప్రకాశించుటకు ప్ర 

వించుటకు బేరుజెల్లును వేదవేద్య. 479 

1 తెజిగంటి = దేవత, మత్స్యము, 2 తేకువన్‌ = భయము, ధీరత. 3 తెలివి 
= వికాసము, జ్ఞానము, ప్రకాశము, కాంతి, తేజము, ప్రసన్నకాంతి, ప్రతాపము. 4 
తేరు = రథము, ప్రాప్తించు, 5 తేజు = అనాయాసము, వ్యర్థము. 6 తొంగలించు = 
వర్ధిల్లు, అతిశయించు, వికసించు, ప్రకాశించు, (స్రవించు. 


తృతీయ కాండము 377 


గీ. _ తొంగనంగ నవతీర్ణంబు దోచెను శయ 
నించుటకుందోంచెం దొగయన నెగడె భువిని 
కుముదమగుచు సమూహమై క్రమమగుచును 
కష్టునకు బేరగుచు భవగణవిభంగ. 480 
తొంగు = అవతీర్ణము, (దిగుట) శయనించు, తొగ = కుముదము, 
సమూహము, క్రమము, కష్టజీవి. 
క. అంచితముగం దొట్టన వ్యా 
పించుట ప్రవహించుటకు (స్ట్రవించుటకును బూ 
ర్లించుటకు6 బ్రముఖమునకు స్పృ 
శించుటకును న్పృక్కునకును జెల్లె ముకుందా. 481 
1 తొట్టు = వ్యాపించు, ప్రవహించు, స్రవించు, పూర్ణించు, ప్రముఖము, 
స్ప లశించుట, స్ప లక్కు (స్పర్శము) 
క. వనజాక్షా! తొడరనగా 
ననుసర మొనరించుటకును వ్యత్యాసంబ 
య్యెను సక్త మనుకరించుట 
కును బ్రాపించుటకుం బేరగును యత్నంబా. 482 
1 తొడరు = అనుసరమొనర్చుట, వ్యత్యాసము, సక్తము (కలసినది.) 
అనుకరించుట, ప్రాప్తించుట, ప్రయత్నము. 
తే. అవని దొడరనంగ యత్నమౌను ప్రథమ 
మౌను దొడకనంగా ధేనువాగ్రహించు 
టాఖ్యజెల్లె నాకర్షించుటౌను తొడింబ 
దనం చలించుట విభమమునకు శౌరి. 483 
1 తొడరువు = యత్నము, ప్రథమము, 2 తొడకు = ధేనువు, గ్రహించుట 
ఆకర్షించుట, 8 తొడిబడి = చరించుట = విభ్రమము. 
తే. తొడుగనంగ శరసంధానమడరె భూష 
ణాదిధారణమునకును భూషాదికమున 
కౌను తొనకన విభ్రాంతికలరు మరియు 
ఘట జలక్వచిత్సతనమౌ కమలనయన 


378 ఆంధ్ర పద నిధానము 


1 తొడుగు = శరసంధానము, భూషణధారణము, భూషణము. 2 తొనుకు 


= విభ్రాంతి, కుండనుండి నీరు తొనుకుట. 


తే. 


అవనిం తొరంగన నవతీర్ణమౌ (స్రవించు 

టౌ పతితమగుం! (బ్రవహించుటౌ మతి తొలం 

కాదనంగం జలియించు ప్రకాశమొందు 

నతియించగు మునిలోల యమరబంధు. 484 


1 తొరంగు = అవతీర్ణము, స్రవించుట, పతతిమగుట, ప్రవహించుట. 2 


తొలకాడు = చలించు, (ప్రకాశించు, అతిశయించు. 


కం. 


తొలకనం దరంగనామము 

చెలంగెను మతి ఘటజలక్వచిత్సతనం బై 

చలియించు టతిశయించుట 

కలరె బ్రకాశించుటకును నంబుజనాభా. 485 


1 తొలంకు = తరంగము, కుండనుండి నీరు తొణకుట, చలించుట. 


అతిశయించుట, ప్రకాశించుట. 


కం. 


తొలియన రంధ్రం బగ్రము 

తొలియన ప్రథమంబుపేరు తొలువేల్పనంగా 

జలజోద రుడగు దనుజుం 

డలరెను తోంగనగ మగ్నమగు నార్టమగున్‌ 486 


1 తొలి = రంధ్రము. అ(గ్రము, ప్రథమము. 2 తొలువేల్పుబ్రహ్మ, రాక్షసుండు. 


3 తోంగు = మగ్నమగుట, ఆర్టము (తడియుట) 


కం. 


నగధర తోంచన నుదయిం 

చగు భావోద్భవము పేరునగు ప్రత్యక్షం 

బగు తోదెంచన నుదయిం 

చగు నాగమనించు దృశ్యమగుటకు బేరౌ. 487 


1 తోంచు = ఉదయించు, తలంపుకలుగుట, ప్రత్యక్షము. 2 తోదెంచు = 


ఉదయించుట, వచ్చుట, కనిపించుట. 


తృతీయ కాండము 379 


గీ. వసుధ తోంపనగా నుపవనము రక్తి 
మంబగును తోయమననావృతంబు విధము 
పక్షమును సమయము పరివారనామ 
మగును తోరము వ్రతసూత్ర మధికమౌను. 488 


1. తోపు = ఉపవనము, ఎజువు. 2 తోయము = ఆవృతము, విధము, 
పక్షము, సమయము, పరివారము. 3౩ తోరము = వ్రతసూత్రము, అధికము. 


గీ. జగతి త్రుంగన నశియించు శకలమగుట 
కొను త్రుంగుదనంగ ప్రళయంబు నాశ 
మెసగె త్రెక్కొనునా నాశకృత్యము కబ 
లించు క్షోభంబునకును స్వాదించుటౌను. 489 


1 త్రుంగు = అతిశయించు, శకలమగు. 2 (తుంగుడు = ప్రళయము, 
నాశనము, 3 త్రెక్కొను = నాశనముచేయుట, కబళించుట, క్షోభము, త్రాగుట. 


గీ. _ దంటయన ప్రాఢుండు యుగంబు దండ యనంగ 
హారమును ప్రాపగును దండియన సమృద్ధ 
మగు ప్రతాపము శౌర్యుడౌ నధికమగును 
దండు సేన సమూహమౌ దనుజవైరి. 490 


1 దంట = నేర్చరి, జంట 2 దండ = హారము, ప్రాపు. 3 దండి = సమృద్ధము, 
ప్రతాపము, శౌర్యుడు, అధికము. 4 దండు = సేన సమూహము. 


ఫీ దగ పరివారంబు దాహంబునకు జెల్లు 


దండము వర్షుస్నిగ్గంబునకగు 
దబ్బరయన నసత్యము వంచితుం డాప 

దయు వంచనయు నసత్యమున కగును 
దయ్యంబన పిశాచి దైవంబు దేవత 

దప్పినాం (శ్రమమగు దాహమౌను 
దరియన తీరమౌ మరిసమీపమునకౌ 

దళమధికంబు స్నిగ్గంబునకును 


380 ఆంధ్ర పద నిధానము 


గి. దాంగురించనగా తిరోధానమగుట 
కౌను వంచించుటౌను దాటనసమూహ 
మగు తరించునుల్లంఘించు టౌను లంఘ 
నంబు లంఘించుటకు జెల్లు నలిననాభ॥ 491 


1 దగ = పరివారము, దాహము. 2 దండము = వర్షము, స్నిగ్గము, 3 
దబ్బ = అసత్యము, వంచితుండు, ఆపద, వంచన, అసత్యములాడువాడు. 4 
దయ్యము = పిశాచి, దైవము, దేవత. 5 దప్పి = శ్రమము, దాహము. 6 దరి = 
తీరము, సమీపము. 7 దళము = అధికము, స్నిగ్ధము. 8 దాగురించు = తిరోధానము, 
వంచించుట. 9 దాటు = సమూహము, తరించుట, దుముకు, దుముకుట. 


గీ. దాపనంగ భయమునకు సమీపమునకు 
నయ్యె దాయయనంగ శత్రువౌను జ్ఞాతి 
కాను దారయనంగ దానమౌ క్రమమగు 
నుదకధారకుం జెల్లును మదనజనక 492 


1 దాపు = భయము, సమీపము. 2 దాయ = శత్రువు, దాయాది 3 దార = 
దానము, క్రమము, ఉదకధార. 


గీ. దారియన మార్గమునకౌను ధారణునకు 
దనరె దిట్టయనంగను ధైర్యునకును 
పౌధునకు దార శ్రమునకిలం బరగె దినుసు 
నా ప్రకారము వస్తువై నలిననాభ॥ 493 


1 దారి = మార్గము, ధరించువాండు. 2 దిట్ట = ధైర్యవంతుడు, నేర్పరి 
దార్యము. 8 దినును = ప్రకారము, వస్తువు. 


సీ దిమ్మయనంగ భ్రమమ్మగు రాశియౌ 
దిమ్మనంగను సమూహమ్ము భ్రమము 
దుడుకన దౌష్ట్రంబు దుష్ట ముద్ధతి దీమ 
సమన ధైర్యం బుపాయమునకాౌను 
దురమన యుద్ధంబు త్వరితంబునకు జెల్లు 
దురుసన కఠినంబు త్వరితమౌను 


తృతీయ కాండము 381 


దురపిల్లనంగను దుఃఖించుటకును ల 
భించుటకౌను తపించుటౌను 


గీ. _ దుద్దనంగ నసత్యంబు దోంచె కమల 
కర్ణికకు పేరుజెల్లును కర్ణభూష 
ణంబు దుస్తన సుందర మంబరంబు 
నకును బేరగు నీరజనయన శౌరి॥ 494 


1 తిమ్మ = భ్రమము, రాశి, సమూహము, 2 దుడుకు = దౌస్ట్రము,దుష్టము, 
ఉద్ధతి. ౩ దీమసము = ధైర్యము, ఉపాయము, 4 దురము = యుద్ధము, త్వరితము. 
5 దురుసు = కఠినము. త్వరితము. 6 దురపిల్లు = దుఃఖించు, లభించు, తపించు. 
7 దుద్ద = అసత్యము, తామరపూవుగద్దె, కర్ణభూషణము, 8 దుస్తు = సుందరము. 


కం. దెసయన పార్వ్వము ప్రాపగు 
దెసయన రక్షణ మవస్థ దిశకును పేరౌ 
వసుమతి దెప్పరమనంగా 
వెస నాపద దుస్సహమ్ము వినుము మురారీ॥ 495 


1 దెస = పార్వము, ప్రాపు, రక్షణము, అవస్థ, దిక్కు 2 దెప్పరము = 
ఆపద, దుస్సహమైనది. 
గీ.  దేవరయనంగ ప్రభువగు దేవుండగును 

దొంతరయన పరంపర దోంచెనూర్ధ్వ 

పంక్తియగు దొంతినాంగను పంక్తియౌను 

మరి ఘటాద్యూర్థ్వపఃపంక్తికౌ మదనజనక॥ 496 


1 దేవర = ప్రభువు, దేవుండు. 2 దొంతర = పరంపర, ఊర్ధ్వపంక్తి. 8 
దొంతి = పంక్తి, కుండలుమున్నగువాని పైవరుస. 


క. దొనయన గిరిపల్వలమౌ 
దొనయన తూణీరమౌను దొరయన నధికుం 
డును రాజగు యోధవరుం 
డును మరిసేనాధినాథుండును మురవైరీ. 497 


382 ఆంధ్ర పద నిధానము 


1 దొన = కొండపైనిమడుగు. అమ్ములపొది, 2 దొన = అధికుండు రాజు, 


యోధుండు, సేనానాయకుండు. 


క. 


కమలాక్ష! దొరయునన సా 

మ్యము స్పర్శము లభ్యమగు సమానమగుట పే 

రమరె దొరలన పతనమిళి 

తమగు ననుభవించుటకగు దానవవైరీ. 498 


1 దొరయు = సామ్యము, స్పర్శము, లభ్యమగుట, సమానమగుట. 2 దొరలు 


= పడికలసికొనుట, అనుభవించుట. 


స్‌ 


దొసంగన నాపద తోంచె విఘ్నంబౌను 
దోసంబు పాపమౌ దోషమౌను 
దాచినా నధమ మధముడు సారంబగు 
నట్టాడన చలించు నర్తనంబు 
నక్క్మన నబ్రంబునకు స్వర్ణపత్రంబు 
నకు జెల్లు హేమశోభకును జెల్లు 
నగరు రాజగ్భహంబునకు సురాలయమున 
కగునట్టి స్థానమౌ నాలసించు 


టౌను ననయన కుట్మలంబౌను పుష్ప 

మగును పల్లవమగు ననుచునంగ పల్ల 

వించు ననురాగమగుట రహించు నతిశ 

యించుట మనోజ్ఞమగుటకా నింది రేశ. 499 


1 దొసంగు = ఆపద, విఘ్నము. 2 దోసము = పాపము, దోషము, 3 ద్రాచి 


అధమము, అధము+డు. 4 నట్టాడు = చలించుట, నర్తనము. 5 నక్కు = 


అబ్బరము, బంగారురేకు, బంగారుకాంతి. 6 నగరు = రాజగ్భృహము, దేవలోకము. 
7 నటు = స్థానము, అలసించుట, 8 ననన్‌ = మొగ్గ, పూవు, చిగురు. 9 ననుచు 
= చిగురించుట, అనురాగమగుట, రమించుట, అతిశయించుట, మోహరమగుట. 


తృతీయ కాండము 383 


క. నేరమియన నజ్ఞానము 
నేరమియన దోషమగును నేలయనంగన్‌ 
ధారుణి దేశస్థానము 
నేరుచునన నభ్యసించు నెగడె క్షమయునునై 500 


1 నేరమి = అజ్ఞానము, దోషము. 2 నేల = భూమి, ప్రదేశము. 8 నేరుచు = 
అభ్యసించు, క్షమ. 


సీ _ పంచారమనంగ వ్యాపక మతిశయమగు 
పంటనా కృషియును ఫలితమునకు 
బంచు నాజ్ఞాపించు భాగించుటకుంబేరు 
పంతగించు ప్రతిజ్ఞ పడు విధించు 
పండన శయనించు ఫలము పక్వంబగు 
ప్రక్షయనంగ శయ్య పార్వమౌను 
పంతమన ప్రతిజ్ఞ పౌరుషంబు విధంబు 
పంతన శుభమగు పరా ఘనత 


గీ. పగటనంగ ప్రకాశము ప్రకటనకును 
పరగె లావణ్యమునకాఖ్య పగిదియనంగ 
క్రమమునకు కష్టముకు రాజకరము పేరు 
బరగె పంటించు మాంద్యమౌ (భ్రాంతియగును. 501 


1 పంచారము = వ్యాపకము, అతిశయము. 2 పంట = కృషి ఫలితము. 8 
పంచు = ఆజ్ఞాపించు, భాగించు. 4 పంతగించు = ప్రతిజ్ఞపడు, విధించు. 5 పండు 
= శయనించు, ఫలముపక్వమగుట. 6 ప్రక్క = శయ్య, పార్వము. 7 పంతము = 
ప్రతిజ్ఞ, పౌరుషము, విధము. 8 పంతు శుభము, ఘనత. 9 పగట = ప్రకాశము, 
ప్రకటన. 10 పగిది = క్రమము, లావణ్యము. కష్టము, రాజునకిచ్చుపన్ను. 11 
పంటించు 8 మాంద్యము, (భ్రాంతి. 
గీ. సైకమన సూక్ష్మమునకు సూక్ష్మత్వమునకు 

నలరె సొంపన సౌందర్యమగు సమృద్ధి 

యగును సంతోషమునకాఖ్య సాగయుననంగ 

పారవశ్యతకగు మూర్చ బడుటకౌను. 502 


384 ఆంధ్ర పద నిధానము 


1 సైకము = సూక్ష్మము, సూక్ష్మత్వము. 2 సొంపు = సౌందర్యము, సమృద్ధి, 
సంతోషము. 8 సొగయు = పరవశమునొందుట, మూర్చనొందుట. 
క... సొమ్మన గోధన మాభర 

ణమ్ము ధనముపేరు సొరుగు నా మూర్చిలునా 

మమ్మగు మూర్చయ సొలపన 

వమ్మెను విముఖంబు పారవశ్యము పేరై. 503 


1 సొమ్ము = గోధనము, ఆభరణము, ధనము. 2 సొరుగు = మూర్చిల్లు, 
మూర్చ. 8 సొలపు = విముఖము, పారవశ్యము. 


క. ఇమ్మహి సోంకనగా స్ప 
రృమ్ము గ్రహావేశమగును రాక్షసుడు పిశా 
చమ్మగు సోమయనంగ శ్ర 
మమ్ము పరాక్రమముపేరు మంజులభాషా. 504 


1 సోంకు = స్పర్శము, గ్రహావేశము, రాక్షసుండు, పిశాచము, 2 సోమ = 
(శమము, పరాక్రమము. 


క. పంచాయుధభరణా! సో 
మించనంగా నగు పరాక్రమించుటకును వ్యా 
పించు సదృశమగుట విజృం 
భించగు సోమనంగ నాశపేరు సుఖంబౌ. 505 


1 సోమించు = పరాక్రమించుట, వ్యాపించుట, సద్భశమగుట. విజృంభించుట. 
2 సోమ = నాశనము, సుఖము. 


గీ. _ ్రుక్కనంగ సంకోచించు శోకమగు క్ష 
యించుటౌ నావరించు దుఃఖించు మ్లాన 
మగుటకౌను పరాజ్ముఖ మగుట భీతి 
కగును హారాదిసంకీర్ణ మౌను చింత 
గనుట మూర్చిల్లు బహువాచకమున వళులు 506 


తృతీయ కాండము 385 


1 (సుక్కు = సంకోచము, శోకము, క్షయము, ఆవరించు, దుఃఖించు, 


మ్లానమగు, పరాజ్యుఖమగు, భీతిపడు, హారాదులు పెనవేసికొనుట, చింతించుట, 
మూర్చిల్లుట, బహువచనమున వళులు (గర్భముమీందముడుతలు) 


గీ. 


హత్తన లభించు సమ్మేళ నాఖ్య హరువు 

నా మనోజ్ఞత యోగ్యత నామము హవ 

ణించనంగ సవరించు ధరించుపేర 

లంకరించుటకాఖ్య జలరుహనేత్ర. 507 


1 హత్తు = లభించు, సమ్మేళనము. 2 హరువు = మనోజ్ఞత, యోగ్యత 3 


హవణించు = సవరించు, ధరించు, అలంకరించు. 


క. 


హవణిల్లనంగ (ప్రకాశిం 

చవును విజృంభించుటౌను హౌసన లలితం 

బవు సుందరమగు హెయలన 

నవు మితమును సంతసమునకాఖ్య మురారీ. 508 


1 హవణిల్లు = ప్రకాశించు, విజ్బంభించు. 2 హౌసు = లలితమగు, 


సుందరమగు. 8 హోయలు = మితము, సంతోషము. 


గీ. 


చన్లుడుచు గుడ్చు నిముకన స్తన్యపాన 

మౌను తడవాడు దోంగు దోంగాడు దోగి 

యాడు నంబాడు తడవన నౌనుబూను 

కరతలగమనమునకభిఖ్యలు మురారీ. 509 


1 చన్గుడుచు, కుడుచు, నిముకు = ఇవి స్తన్యపానము పేరులు తడవాడు, 


అంబాడు, తడవు = ఇవి కరతలగమనము పేరులు. 


గీ. 


పారడయు నుగ్గుచిప్పయు పాలడయన 

జాడగన్న శిశుస్వాది శంబుకంబు 

పేళ్లు, బోరు కాడించన చెలగినామ 

మౌ శిశుస్నానకృత్యం బహార్యభరణ. 510 


పారడ, ఉగ్గుచిప్ప, పాలడ = ఇవి పిల్లలకు బాలుబోయు శంఖము పేర్లు. 


బోరుకాడించు = పిల్లలస్నానము చేయించు. 


386 


ఆంధ్ర పద నిధానము 


ననుపన నతిశయమునకా 

ననురాగంబును మనోజ్ఞమగుట కగు నయం 

బన సుందరంబు లాభం 

బును స్నిగ్గతయును మృదుత్వమును శుభమగుటా. 511 


1 నునుపు = అతిశయము, అనురాగము, మనోజ్ఞమగు, 2 నయంబు = 


సుందరము, లాభము, స్నిగద్ధత, మృదుత్వము, శుభమగుట. 


ల్త్‌ 


౧. 


నలుగన శ్రమపడు నశియించు పీడితం 
బగు నల్వు సామర్థ్య మంచితంబు 
నలియన సూక్ష్మంబునకు చూర్ణమునకగు 
నత్యంతమునకు రోగాఖ్యకలరు 
నవ్వన హాసంబునకు వికాసము విక 
సించుటకు పరిహసించుటౌను 
నల్లనా రక్తంబునకు నసితికి నాడు 
నాం దేశమునకు జనపదమునకు 


నాగవాసంబనంగను నర్తనాది 

మేళమునకగును గణికాపాళి కౌను 

ద్వారనిగళంబునకు పేరుదనరెనాలి 

యనంగ కుల్సితమునకు మాంద్యంబునకును 512 


1 నలుగు =శ్రమపడు, నశించు, పీడితమగు. 2 నల్వు = సామర్థ్యము, 


అంచితము. 3 నలి = సూక్ష్మము, చూర్ణము, అత్యంతము, రోగము, 4 నవ్వు = 
మాసము, వికాసము, వికసించుట, పరిహసించుట. 5 నల్ల = రక్తము, అసితవర్ణము. 
6 నాడు = దేశము, జనపదము. 7 నాగవాసము = నర్తనాదిమేళము, వేశ్యలగుంపు, 
తలుపుగొళ్ళిము. 8 నాలి = కుల్సితము, మాంద్యము. 


గీ. 


నిక్నమన సత్యమునకును నిశ్చయమున 

కౌను నిక్కన వర్ధిల్లు నతిశయించు 

సున్నతంబగు గర్వంబు నున్నతి యగు 

నిజమనంగను సత్యంబు నిశ్చయంబు. 513 


తృతీయ కాండము 387 


1 నిక్కము = సత్యము. నిశ్చయింపంబడినది. 2 నిక్కు = వర్ధిల్లు, 
అతిశయించు, ఉన్నతంబగు, గర్వంబు, ఉన్నతి. ౩ నిజము = సత్యము నిశ్చయించినది. 


క. నిగుడనగా వ్యాపించుట 
కగు ప్రసరించుటకు దీర్హమగుటకు వర్ణి 
ల్లగు యుక్తంబగుటకు త్వర 
కగును విజృంభించుటకగు హతదితిజాతా, 514 


1 నిడుగు = వ్యాపించుట, ప్రసరించుట, దీర్హమగుట, వర్థిల్లుట, యుక్తంబగుట, 
త్వర, విజృంభించుట. 


గీ. _ నిచ్చలంబన నచలంబు నిశ్చయంబు 
మజియు నిర్ణోషమును నిరంతరము పేరు 
దనరె నిట్టయనగ స్తంభమునకు స్థాన 
మునకు పేరొప్పెను ప్రవాహమునకు పేరు 515 


1 నిచ్చలంబు = అచలంబు, నిశ్చయము, నిర్గోషము, నిరంతరము. 2 నిట్ట 
= స్తంభము, స్థానము, ప్రవాహము. 


ON 


కమలాక్షా! నిట్టన శు 
ష్మమునకు నుపవాసమునకు క్షామమునకు నా 
మము నిద్దంమనగ స్పిగ్ధ 
ర! 
త్వము స్నేహితమగును కలుషవననిధితరణీ. 516 


1 నిట్టు = శుష్మోపవాసము, క్షామము. 2 నిద్దము= మనువు, స్నేహితము. 


గీ. _ అవని నిప్పచ్చరమన శూన్యము దరిద్ర 
మునకు జెల్లెను నిబ్బర మనగ నశ్వ 
గతి విశేషంబునకు నధికంబునకును 
పేరు జెల్లెను మౌనిహృత్సారనిలయ 517 


1 నిప్పచ్చరము = శూన్యము, దరిద్రము. 2 నిబ్బరము = అశ్వగతి విశేషము 
అధికము. 


388 ఆంధ్ర పద నిధానము 


గీ. నిబ్బరించనగా నిదానించు నతిశ 
యించుటకు జెల్లు నిబ్బరికించు ననంగ 
నమరె కరుణించుటకు నుల్ఫ్బ్భణమగుటకును 
నిమ్మళము స్వస్థమునకగు నిశ్చితమగు. 518 


1 నిబ్బరించు = నిదానించు, అతిశయించు, 2 నిబ్బరికించు = కరుణించుట, 
ఉప్పాంగుట. 3 నిమ్మళము = స్వస్థము, నిశ్చితము. 


క. నిలుపన స్థిరపరచుటకౌ 
నిలుపన స్టైర్యము ప్రతిష్ట నిష్ట నిరోధం 
బిల నిలుకడ యన స్థానం 
బలరెను స్థైర్యము విరామమగుచు మురారీ. 519 


నిలువు = స్థిరపరచుట, స్టైర్యము, ప్రతిష్ట, నిష్ట, నిరోధము, 2 నిలుకడ, 
స్థానము, స్టైర్యము, విరామములేనిది. 


మ. నెనరౌ నివ్వెజనాంగ భ్రాంతియగుచు న్నిశ్చేష్టయౌ నివ్వటి 
ల్లన వ్యాపించు లభించుటౌ నతిశయంబౌ నానుకూల్యంబ పే 
రునుజెల్లెన్‌ మతి నీటిజేడన సముద్రుండౌను పాశాఖ్యయొ 
గ్గెను నీరాటయనంగ స్నానము జల క్రీడాఖ్యయౌ మాధవా. 520 


1 నివ్వెర = భ్రాంతి, నిశ్చేష్ట 2 నివ్వటిల్లు = వ్యాపించు, లభించు అతిశయము, 
అనుకూలము. 8 నీటి టేడు = సముద్రుడు, వరుణుడు. 4 నీరాటస్నానము, జలక్రీడ. 


సీ  నీరుపుట్టువనంగ నీరేజమునకు శం 

ఖమునకుపేరు కౌస్తుభము పేరు 

నీళ్ళాడు ప్రసవించు నెగడెను స్నానమౌ 
మగ్గన చూర్ణంబును మటిధూళి 

నుఖుము చూర్తాకృతి వజిలెను వధమునౌ 
నుడియన నపకీర్తియడరె వాక్కు 

నుస లుద్యమించుటౌను మతి మాంద్యకృతంబు 
నుసులు లాఘవమగు నుచలనమగు 


తృతీయ కాండము 389 


గీ. నూలుకొనునన యుక్తమౌను మజియుత్స 
హించుటకగు నంగీకార మింకనాను 
కూల్యమగుటకు జెల్లె నెగులు ననంగ 
దుఃఖభావంబు బాధయౌ దురితదూర 521 


1 నీరుపుట్టువు = పద్మము, శంఖము, కౌస్తుభము, 2 నీళ్ళాడు = ప్రసవించు, 
స్నానము. 3 నుగ్గు = చూర్ణము, ధూళి. 4 నుఖుము = చూర్తాకృతి, వధ. 5 నుడి = 
అపకీర్తి, వాక్కు 6 నుసలు = ఉద్యమించుట, మాంద్యపుంబని. 7 నునులు = 
లాఘవము, చలనము. 8 నూలుకొను = యుక్తము,ఉత్సహించుట, అంగీకారము, 
ఆనుకూల్యము. 9. నెగులు = దుఃఖభావము, బాధ. 


గీ. _ అవని నెట్టుకొనన స్థాయియగుట కుద్య 
మించుటకు పేరగు నతిశయించుపేరు 
మరి బలాత్మరించుట పేరు వలె నెట్టు 
నానపసరించు నుద్యమనామ మౌను. 522 


1. నెట్టుకొను = స్థాయియగు, ఉద్యమించు, అతిశయించు బలాత్మరించు. 
2. నెట్టు = త్రోయుట, ఉద్యమము. 


గీ.  నెత్తమననక్షకేలిక నెగడెపణము 
దనరెమతికుధరోపరి స్థలముపేరు 
నెప మనంగవ్యాజమునకాఖ్య నెగడె దోష 
మలరె కారణమొప్పె మురారిశౌరి. 528 


1 నెత్తము = పాచికల ఆట, పణము, కొండమీదిచదరము. 2 నెపము = 
వ్యాజము, దోషము, కారణము. 


క. నెనరనగా ప్రేమంబగు 
నెనరనగ కృతజ్ఞతయును నెవ్వన స్థానం 
Ey థి 
బును స్టైర్యంబు నుపాయం 
బును నెయ్యమియన మనోజ్ఞమును స్నేహంబౌ 524 


1 నెనరు = ప్రేమము, కృతజ్ఞత 2 నెవ్వ = స్థానము, స్థిరము, ఉపాయము. 
8 నెయ్యమి = మనోజ్ఞము, స్నేహము. 


390 ఆంధ్ర పద నిధానము 


నిగమాంతవేద్య నెమ్మి య 

నంగ (పేమము నిశ్చలంబునకు గన క్షేమం 

బగు కేకియు సంతోషం 

బగు వంజుళమునకు జెల్లు హతదితిజాతా 525 


1 నెమ్మి = ప్రేమము, నిశ్చలము, క్షేమము, నెమిలి, సంతోషము, 


వంజులవృక్షము. 


గీ. 


పూ 
గీ. 


క్షితిని నెజపన వ్యాపింపసేయు సిద్ద 

పజచు పూర్ణించు నధికంబు వజలె నెజయు 

ననంగ. పూర్ణంబునకు పేరు వ్యాపనమున 

కాఖ్య సిద్ధించుటకు నామ మమరి శౌరి. 526 


నెజపు = వ్యాపింపజేయు, సిద్ధపజిచు, పూర్ణించు, అధికము 2 నెజయు = 


రము, వ్యాపకము, సిద్ధించుట. 


నెరవు నెబా నెజ నెజ వరయగాను 

వ్యాపకము పూర్తివిధియును వ్యాప్తమధిక 

మును విశాలంబు యుక్తంబు దనరె నెరస 

నంగ కళంకము రేణువౌ నిగమవేద్య. 527 


1 నెరవు, నెజా, నెజ, నెజువు, ఇవి సమార్థకములు. వ్యాపకము, పూర్తి, 


విధి, వ్యాప్తము, అధికము, విశాలము. యుక్తము. 2 నెరసు = కళంకము, రేణువు. 


గీ. 


నెజియనగ ఖగపక్షంబువజలె సుంద 

రంబు నాచారమును వలిభంబు ప్రజ్ఞ 

క్రమము న్యాయంబు విధము వక్రత పరాక్ర 

మంబు కేశంబు పూర్తిపే రంబుజాక్ష 528 


1 నెటి = పక్షి రెక్క సుందరము, ఆచారము, వలిభము. (ఆడు దాని 


కోకకుచ్చెళ్ళు, ప్రజ్ఞ, క్రమము, న్యాయము, విధము, వక్రత, పరాక్రమము, కేశములు, 


పూర్తి. 


తృతీయ కాండము 391 


కం. 


నెలనా మాసము చంద్రుడు 

నెలనా స్థానంబు రాక నెల కర్పూరం 

బలరె నెలవంకయనంగా 

గలిగెను బాలేందునకు నఖక్షితిపేరై 529 


1 నెల = మాసము, చంద్రుడు, స్థానము, రాక (పున్నమ), కర్పూరము. 2 


నెలవంక = బాలచంద్రుండు, నఖక్షతము. 


క. 


వనరుహలోచన నెవ్వయు 

ననంగ దరిద్రం బవగ్రహం బాపదనే 

టన నిశ్చయంబు దృఢమున 

కనువగు నేయమన స్నేహమగు న్యాయంబౌ 5830 


1 నెవ్వ = దరిద్రము, అవగ్రహము, ఆపద. 2 నేటు = నిశ్చయము, దృఢము. 


౩ నేయము = స్నేహము, న్యాయము. 


క. 


కాంచనచేలధరా! పచ 

రించన ప్రకటించ గనుసరించగును ప్రయో 

గించు ప్రవర్తించు ప్రసా 

రించుట పేరగు మరి ప్రసరించుటకు నగున్‌ 531 
1 పచరించు = ప్రకటించు, అనుసరించు, ప్రయోగించు, ప్రవర్తించు 


ప్రసారించు, ప్రసరించు. 


క. 


భువి, పట్టన కౌశేయం 

బవకాశము పుట్టము విషయ మవశ్యకమౌ 

నవసరము విస్తృతి గ్రహిం 

చవు స్థానము కారణము గ్రహణమగు శౌరీ. 582 
1 పట్టు = కౌశేయము, అవకాశము, వస్త్రము, విషయము, వశ్యము, 


అవసరము, విసృతి, గ్రహించుట, స్థానము, కారణము, గ్రహణము. 


గీ. 


392 


పచ్చనాంగ హరిత పీత వర్ణములగు 

మరకతంబగు పడగ యమరె ధ్వజమున 

కును ఫణంబునకును పదయుననంగా గ 

ణించు ప్రాపించుటకు పేరు నెగడె శౌరి. 5383 


ఆంధ్ర పద నిధానము 


1 పచ్చ = ఆకుపచ్చరంగు, పసుపురంగు, మరకతము. 2 పడగ = జెండా, 
పాముపడగ. ౩ పడయు = గడించుట, ప్రాపించుట. 


సీ పదునన సమయంబు పరిపాకమున కాఖ్య 
సిక్తంబుపేరు నిశితముపేరు 
పదరననగు త్వరపడు త్వరవాక్కునా 
క్షోభించు చలియించు కోపగించు 
పదురు విధము త్వరపడు నధికారమౌ 
బహువచనంబున త్వరవచనము 
పరపన విసృతి (ప్రవహింపసేయు బా 
ణాది ప్రయోగ కృత్యంబు పేరు 
గీ. పన్ను నా కృత్యమగు సిద్ధపజిచు నంచి 
తంబగు లభించు యుద్దాతంబొనర్చు 
నింక నియమించుటౌ లభియింపసేయు 
టౌను రాజ్యకరధనమౌ నంబుజాక్ష 534 


1 పదును = పరిపాకము, సిక్తము (చల్లుట) నిశితము (వాండి) 2 పదరు = 
త్వరపడు, త్వరవాక్కు క్షోభించుట, చలించుట, కోపగించుట. 3 పదురు = విధము, 
త్వరపడు, అధికారము (బహువచనమున) త్వరవచనము. 4 పరపు = విసృతి, 
ప్రవహింపంజేయు, బాణాదిప్రయోగము, 5 పన్ను = కృత్యము, సిద్ధపబిచుట, 
అంచితము, లభీంచుట,యుద్ధయత్నము, నియమించుట, లభింపంజేయుట, 
రాజుయొక్కపన్ను. 

క. అంచితముగ పరగన విహ 

రించు ప్రసిద్ధంబగు ప్రసరించుటగు ప్రవ 

ర్తించు ప్రయుక్తంబగు ప్రవ 

హించు ప్రయాణంబగుటకు నెసంగె మురారీ. 5835 

1 వరగు = విహరించు, ప్రసిద్ధమగు, ప్రసరించుట, ప్రవర్తించుట, 
ప్రయుక్తమగుట, ప్రవహించుట, ప్రయాణమగుట. 


తృతీయ కాండము 393 


మ. పరినా సేన సమూహ మావృతియగున్‌ పంజ్యాహ్వ యంబున్‌ గొనెన్‌ 
పరికించన్న పరీక్ష సేయుటగు నోపంగన్‌ విచారించుటౌ 
పరమార్చన్న వధించుపేరొలయుదున్‌ భంజించు ఖండించగున్‌ 
పరువంబన్నను యౌవనంబు పరిపక్వంబొప్పు ప్రాయంబగున్‌ 536 


1 పతి = సేన, సమూహము, ఆవృతి, పంక్తి, యుద్ధము, 2 పరికించు = 
పరీక్షసేయుట, విచారించుట. 3 పరిమార్చు = విధించుట, భంజించుట ఖండించుట, 
4 పరువము = యౌవనము, పరిపక్వము, ప్రాయము. 
గీ 


3 పరిఢవించన నతిశయభావమగు ధ 
రించు నామంబగు నతిక్రమించు నామ 
మమరె పజయన నన్యంబు నధికమగు స 
మూహమునకు నభిఖ్యయౌ మునివిలోల. 587 


1 పరిఢవించు = అతిశయము, ధరించుట, అతిక్రమించుట, 2 పజ = 
అన్యము, అధికము, సమూహము. 


క. పజవనంగ ప్రయోగించుట 
పజపనంగా తల్పమగును త్వరనామంబౌ 
పఅపనంగ నపసరించుట 
పరపనంగా విసృతియనబడు చోదనమౌ. 5838 


1 పజుపు, = ప్రయోగించుట, తల్పము, త్వర, అపసరించుట, విస్తృతి, 
తోలుకొనిపోవుట. 
క.  పజిగడయన పార్వ్వంబగు 

పజగడ యితరస్థలంబు పజిగడమలట్లా 


మలి పలునా దంతంబగు 
వజలె ననేకంబుపేరు వాసనవినుతా 539 


1. పజిగడ = పార్వ్వము, ఇతరస్థలంబు (రూపాంతరము పరగడము) 2 
పలు = దంతము, అనేకము. 


394 ఆంధ్ర పద నిధానము 


క. ధర పలుకన వీణాది 
స్వరమగు నిందించు నింద వాక్యము బీజాం 
తరభాగము పక్షధ్వని 
మరి శకలము వాక్కు విద్య మహి వెలసె హరీ. 540 
1 పలుకు = వీణాదిస్వరము, నిందించు, నిందావాక్యము, బీజాంతరభాగము, 
పక్షధ్వని, శకలము, వాక్కు విద్య. 
గీ.  పల్లటిల్లన చలియించు బరగె రౌద్ర 
రక్తిమంబునకగు నసారంబు పేరు 
జెల్లె వ్యత్యాసనామమౌ పల్లటయనం 
దనరె చలనంబు వ్యత్యాసమును ముకుంద. 541 
1 పల్లటిల్లు = చలించుట, రౌద్రము, రక్తిమము, అసారంబు, వ్యత్యాసము. 
2 పల్లట = వ్యత్యాసము, చలనము. 
క. నాం జాతుర్యంబగు 
నా సారము సమృద్ధి ప్రాంత యనంగన్‌ 
వసనము జీర్ణమునకు బే 
రెసగె పురాతనముపేరు హేమసుచేలా. 542 
1 పస = చాతుర్యము, సారము, సమృద్ధి 2 ప్రాంత = వస్త్రము జీర్ణము, 
పురాతనము. 
గీ. _ పాటయనంగ సంగీతమైబరగె విధము 
నకు నభిఖ్యయు పాటన నాంగ నొప్పె 
ధర నలంకారమునకు నాదరణమునకు 


స 
స 


es ex 


మజియు సంస్మారమున కాఖ్య మదనజనక. 548 
1 పాట = సంగీతము, విధము. 2 పాటన = అలంకారము, ఆదరణము, 
సంస్కారము. 


క. కమలాక్ష! పాటియన సా 
మ్యమునకు పరిమితికభిఖ్య న్యాయమును ప్రమా 
ణము పేరుబొందె సామా 
న్యమునకు సమమునకునాఖ్య యాగ్రితవరదా 544 


తృతీయ కాండము 395 


పాటి = సామ్యము, పరిమితి, అభిఖ్య, న్యాయము, ప్రమాణము, సామాన్యము, 
సమము. 


క. నగరాడ్డర పాటించన 
నగును ప్రతీక్షించునామ మగును విచారిం 
చగు నాదరించునామం 
బగు ప్రాపించుట ధరించుటౌ భవనాశా॥ 545 


1 పాటించు = ప్రతీక్షించుట, విచారించుట, ఆదరించుట, (ప్రాపించుట, 
ధరించుట. 


సీ పాటన (శ్రమమగు పతనమాపద యగు 

పాదాలవాలంబు స్వస్థమౌను 

పాడినా ధర్మమౌ వ్యవహారమగు స్వభా 
వమునకుపేరు న్యాయమునకాఖ్య 

పాపన కృషి పేరుబరగె వియోగించు 
పావనా తారక బాలకౌను 

పాపటయనంగను బడవ్భకధూమక 
వృక్షంబునకు కేశవీధిపేరు 


గి. పామనంగ ఘర్షణంబు సర్పంబునకగు 
పాయనా ఖండమగు నదీభాగమౌను 
పాలునాంగ సమీపంబు భాగమును వ 
శంబు క్షీరంబులును తండులంబు లగును. 546 


1 పాటు = శ్రమ, పతనము, ఆపద, చెట్టుపాదుచేయుట. స్వస్థము. 2 పాడి 
= ధర్మము, వ్యవహారము, స్వభావము, న్యాయము. 8 పాపు = కృషి చేయుట, 
ఎడబాటు కలిగించుట. 4 పాప = కనుపాప, బాలుడు. 5 పాపట = వృక్షవిశేషము, 
కేశవీధి, 6 పాము = ఘర్షణము, సర్పము, 7 పాయ = ఖండము, నదీభాగము. 8 
పాలు = సమీపము, భాగము, వశము క్షీరము, తండులములు. 


396 ఆంధ్ర పద నిధానము 


పాళెమన రక్షణము స్వల్ప పట్టణంబు 

జెల్లె సైన్యప్రదేశమౌ సేనపేరు 

చెలగె పిచ్చలించన ప్రశంసించు భయము 

నొందు నశయమొందుటౌ కంధరాంగ. 547 


1 పాళెము = రక్షణము, స్వల్పము, పట్టణము, సైన్యప్రదేశము, సేన, 2 


పిచ్చలించు = ప్రశంసించుట, భయమునొందుట, అతిశయ మొందుట. 


గీ. 


ధరణి పిడినాంగ ముష్టియౌ త్సరువు స్తీ మృ 

గాఖ్య పిమ్మటయన మనోవ్యధయనంత 

రంబగును పిజుందనంగ నితంబమునకు 

దనరె మటియు వశ్చాద్భాగమునకు శౌరి. 548 


1 పిడి = ముష్టి, కత్తిపిడి, స్త్రీమృగము, 2 పిమ్మట = మనోవ్యథ, అనంతరము. 


3 పిటుందు = నితంబము, వెనుకవైపు. 


గీ. 


పిలుకుమారు మృతించు నొప్పెను నశింపు 

బరగె పిబువడునా భయపడు పరాజ్ము 

ఖంబగును పిల్లయనబాలికకు కనిష్ట 

మగు బహువచనమున నపధ్యంబుపేరు. 549 


1 పిలుకుమారు = మరణించుట, నశించుట. 2 పిజువడు = భయపడు 


పెడమొగమగు, చిన్నది, అపధ్యము. 


క. 


వనరుహనాభ పిసాళం 

బన చోరోపాయము పరిహాసంబగు వ్యా 

పనమగు వికాసనామం 

బును మరియు ప్రకాశమగును పుణ్యచరిత్రా. 550 


1 పిసాళము = చోరులుపాయము, పరిహాసము, వ్యాపనము, వికాసము, 


ప్రకాశము. 


గీ. 


క్షితి పిసాళియనంగ ప్రకాశితయు వ్యాప 

కత్వమగును చోరోపాయకంబు పేరు 

పుట్టనాంగ జన్మస్థానము మరి స్వల్ప 

కుంజమగును వల్మీకమౌ కుంజరనుత. 551 


తృతీయ కాండము 397 


1 పిసాళి = ప్రకాశము. వ్యాపకము, చోరోపోయము, 2 పుట్ట = జన్మస్థానము, 
స్వల్పమగు కుంజము, వల్మీకము. 


బీ _ ప్రయిలోటనాం బరాజ్ముఖ మగుటకుపేరు 

తనరెను సంకోచమునకభిఖ్య 

పురణించుననపేరు బుట్టె పురాయించు 
చెల్లె జృంభించు వర్ణిల్లుటకును 

పురియన వ్యాపకంబును రశ్మిసంబంధ 
మునగు కేకీపింఛమునకు పేరు 

పురుడదనంగ సమానమునకు జాతాశౌచ 
మమరె జాతాశౌచమునకుపేరు 


గీ. పూంటనా సంధ్యకును దినంబునకు కాల 
మునకు నామంబుజెల్లెిను పూచుననంగ 
వెలసె నిస్సారమగుట పుప్పించుటలరె 
పూరియనంగ మృగస్తన్యమును తృణంబు. 552 


1 పుయిలోట = పరాజ్ముఖము, సంకోచము. 2 పురణించు (రూ) పురాయించు 
= విజ్బంభించుట, వర్థిల్లుట, 8 పుర = వ్యాపకము, త్రాడుయొక్క పురి, నెమలి 
పింఛము, 4 పురుడు = సాటి, జాతాశౌచము, జాతాశౌచము కలుగుట. 5 పూట = 
సంధ్య దినము, కాలము. 6 పూచు = నిస్సారమగుట, పుష్పించుట. 7 పూరి = 
మృగస్తన్యము, తృణము. 

క. ధరబూపయనంగ శిశువగు 

తరుణము నవజాలకంబు తారకపేరౌ 

మరి పూనన యత్నించుట 

ధరియించు వహించుపేరు దనరె ముకుందా. 5538 


1 పూప = శిశువు, తరుణము, క్రొత్తమొగ్గ, చుక్క 2 పూను = యత్నించుట, 
ధరించుట, వహించుట. 


398 ఆంధ్ర పద నిధానము 


నగధర పెంపన గౌరవ 
మగును మహత్తంబు పేరు నతిశయనామం 
బగును సమృద్ధియు నాశం 


బగు నాశముచేయుటకు విహంగతురంగా. 554 
1 పెంపు = గౌరవము, మహత్వము, అతిశయము, సమృద్ధి, నాశనము, 
నాశనముచేయుట. 
గీ. 


పెక్కువయన నాధిక్యంబు బేరు వ్యర్థ 

నమగు పెడయనంగ విపరీతము పురాత 

నంబు జ్యేష్టత్వమగు 'పెరనాంగమధుజ 

నిత గృహంబగు నన్యమౌ దితిజవైరి. ర్‌ర్‌ర్‌ 


1 పెక్కువ = ఆధిక్యము, వ్యర్థము. 2 పెడ = విపరీతము, పురాతనము 


జ్యేష్టత్వము. 3 పెర = మధుజనితగ్భహము (కల్లంగడి) అన్యము. 


గీ. 


పెనకువయనంగ యుద్ధంబు పేరు మేళ 
నంబగు వివాద బాహుయుద్ధంబు నావ 
రింపగును పెనంగన నావరించు ప్రతివ 
చించు మేళనకృతి యాజిసేయుటౌను. 556 


1 పెనకువ = యుద్ధము, మేళనము, వివాదము, బాహుయుద్ధము, 


అపహరించుట, 2 పెనంగు = ఆవరించుట, ప్రతివచనము నొసంగుట, మేళనము 
చేయుట, యుద్ధము చేయుట. 


గీ. 


'పెరుంగనగ దధినామమౌ వృద్ధిబొందు 

పేరగును పెజటుగన విజ్బంభించునామ 

మగును యత్సించుటాౌను పెల్లనంగ నతిశ 

యంబు నాధిక్యమత్యంతమౌను శౌరి 557 


1 పెరుగు = దధి, వృద్ధినాందుట, 2 పెఖుంయగు = విజృంభించుట, 


యత్నించుట. ౩ పెల్లు = అతిశయము, ఆధిక్యము, అత్యంతము. 


తృతీయ కాండము 399 


పెలుచన నతిశయం బై 

యలరెను కారిన్యమునకు నాగ్రహమునకున్‌ 

చెలగె నాధిక్యనామము 

పెళుచనంగా మూర్చుడౌను విరసమగు హరీ. 558 


1 పెలుచ = అతిశయము, కారిన్యము, అగ్రహము, ఆధిక్యము, 2 పెళుచు 


= మూర్చుండు, విరసమగుట. 


గీ. 


పేదటిమనా దరిద్రమౌ భీరువౌను 
పేరిమియన నతిశయము గౌరవంబు 
పైండినా స్వర్ణము ధనంబు పైకొనన న 
క్రమించు లభించు యత్నించు వ్యాపి. 


1 పేదజిమి = దరిద్రము, పిరికివాడు, 2 పేరిమి = అతిశయము, గౌరవము. 


3 పైండి = బంగారము, ధనము. 4 పైకొనను = అతిక్రమించు, లభించు యత్నించు, 


9, 


క. 


మనసిజజనకా! పొంగా 

రని పొంగన నతిశయించుటౌ గర్వించు 

ల్పణమగు వర్ధిలు జృంభిం 

చును సంతోషించుపేరు చూపడె శౌరీ. 560 


1 పొంగారు, పొంగు = అతిశయించుట, గర్వించుట, ఉప్పొంగుట, వర్ధిల్లుట, 


విజ్బంభించుట, సంతోషించుట. 


క. 


కమలాక్షా! పొందన స్నే 

హము ప్రాపించగును సంధియగు ప్రాప్తియభే 

దము స్నేహితుండు ననుకూ 

లము మేలనముగట కాఖ్య లక్ష్మీనాథా. 561 


1 పొందు = స్నేహము, ప్రాప్తించుట, ప్రాప్తి, అభేదము, స్నేహితుండు, 


అనుకూలము, మేలనము. 


400 


ఆంధ్ర పద నిధానము 


జగతిని పొంపిరిపోవన 

నగును గుణోత్పత్తి వర్జిలాఖ్య విజృంభిం 

చగు సంతసించు వ్యాపిం 

చగు నింక బ్రసిద్ధికెక్కు నతిశయమొందన్‌ 562 


1 పొంపిరిపోవు = గుణోత్పత్తి, వర్ధిల్లుట, విజృంభించుట, సంతసించుట, 


వ్యాపించుట, వృద్ధికక్కుట, అతిశయించుట. 


గీ. 


పొక్నియన నవధి యుపాయమునకు జెల్లు 

పొక్కనగ దుఃఖమగు భయంబును దపించు 

టౌను చర్మరోగవిశేషమౌ పొగడిత 

యనంగ కీర్తికి స్తుతికాహ్వయంబు శౌరి. 563 


1 పొక్కి = అవధి, వుపాయము. 2 పొక్కు = దుఃఖము, భయము, తపించుట, 


చర్మరోగము, 3 పొగడిత = కీర్తి, స్తుతి. 


గీ. 


పొదిరనంగ దీర్హమగు గర్వమున కభిఖ్య 

వెలసె తీక్టగంధంబు పేరొలసె పొచ్చె 

మనగ కపటంబగును న్యూనమగును పొటక 

రించనగ వర్ధిలు నతిశయించు శౌరి 564 


1పొగరు = దీర్హము, గర్వము, తీక్లగంధము, 2 పొచ్చెము = కపటము, 


తక్కువగుట, 3 పొటకరించు = వర్ధిలు, అతిశయించు. 


క. 


విను పొటమన నాసాపుట 

మును పుష్పాద్యుద్భవంబు పొడ తెంచనగా 

గుణజననం బుదయించుట 

యును పొడవడంగన నశించుటొప్పె మృతించా. 565 


1 పొటము = నాసాపుటము, పూవులపుట్టుక, 2 పొడతెంచు = గుణిక 


ఉదయము, ఉదయించుట ౩ పొడవడగు = నశించుట, మరణించుట. 


తృతీయ కాండము 401 


గీ. పొడుగనంగ జెల్లె నౌన్నత్యమునకు దీర్హ 
మునకు నుత్మృష్టమున కాఖ్య పొత్తనంగ 
స్నేహమగు నవిభక్తత చెల్లె సంగ 
తంబు సంగతి నామమౌ దానవారి. 566 


1 పొడుగు = బెన్నత్యము, దీర్ణము, ఉత్కృష్టము, 2 పొత్తు = స్నేహము, 
అవిభక్తత, స్నేహము, కలిసియుంట. 


గీ. _ పొదియనంగ పశుస్తన మూలమౌ స 
మూహమగును తూణీరమై పొసంగెను పొద 
పెట్టనంగ నారోపించు పుట్టెపేరు 
మటియును చించుపేరగు మదనజనక. 567 


1 పొది = పశుస్తనమూలము, సమూహము, అంబులపొది 2 పొదవెట్టు = 
ఆరోపించుట, చించుట. 


గీ. పొదుగనంగ నాచ్చాదనమునగు ఖచిత 
మగును పక్షిప్రసూత చిహ్నంబుపేరు 
జెల్లె పొనుపడుననంగ నిస్తేజమగును 
వ్యర్థమగుటకు పేరగు వారణమగు. 568 


1 పొదుగు = ఆచ్చాదనము, ఖచితము, పక్షులప్రసూతి చిహ్నము 2 పొనుపడు 


= కాంతిమాయుట, వ్యర్థమగుట, అద్దుపడుట. 
క్త పొరయునన ప్రాప్తమగు పెర 
డరయ తిరోహితమగుటకు నగును లభించౌ 
పొరియన బలియత్యంతము 
మరి దృఢముగ క్రమమునగు మన్మధజనకా. 569 


1 పొరయు = ప్రాప్తమగుట, పెరండు, చాటునజేరుట, లభించుట 2 పొరి = 
బలి, అత్యంతము, దృఢము, క్రమము. 


402 ఆంధ్ర పద నిధానము 


క. పొరయన వళియగు దర్వీ 
కరకంచుకమునకుపేరు కదలీపత్రా 
వరణము పొన్నయన మనో 
హరమగు పున్నాగవృక్షమగు సురపాలా. 570 
1 పొర = వళులు, పాముకుబుసము, అరటియాకులావరణము 2 పొన్న = 
మనోహరము, పున్నాగవృక్షము. 
గ్‌. పొరిగొననంగ నాశమునుచేయు వధియించు 
పొరుగనగ సమీపమునకు పార్వ 
భువికి పేరుజెల్లు పొలసమన ప్రకాశ 
మగుచు వాసనయగు వ్యాప్తమగును 571 
1 పొరిగొను = నాశనముచేయుట, వధించుట, 2 పొడుగు = సమీపము 
పార్వము, ౩ పొలపమ = ప్రకాశము, వాసన, వ్యాప్తమగుట. 
క. పొలమనగా సస్యోర్వర 
పొలమనగా తృణసమృద్ధిభువియౌవిధమౌ 
పొలమన సూచన గ్రామము 
పొలమన విపినము ప్రదేశమునకాఖ్య హరీ. 572 
1 పొలము = పైరుగలభూమి, గరికిగలభూమి, విధము, సూచన, గ్రామము, 
విపినము, ప్రదేశము. 
గీ. _ కితిని పొలయుననంగ ప్రవేశించు సంచ 
రించు వ్యాపించుటౌ సమీపించుటౌను 
పొలసనంగ పొలయన మాంసమునకు మాంస 
గంధమునకును మత్స్యశల్మమున కాఖ్య. 578 
1 పొలయు = ప్రవేశించు, సంచరించు, వ్యాపించు, సమీపించు. 2 పొలము, 
పొల = మాంసము, మాంసగంధము, చేప చర్మము. 
క. పొలయినా మృతి నాశము 
పొలయునన నశించుట మృతిబొందుట పేరౌ 
పొలుచన ప్రత్యక్షము స్థిర 
మలరెను పూజ్యమగు దృశ్యమగుటకు పేర. 574 


తృతీయ కాండము 403 


1 పొలయిక = మృతి, నాశనము, 2 పొలియు = నశించుట, మృతి నొందుట, 


3 పొలుచు = ప్రత్యక్షము, స్థిరము, కనిపించుట. 


గీ. 


అవని పొలిపోవునా వ్యర్థమగుట భంగ 

పడు నశించు మృతించు పేరడరె పొసంగు 

నాలభించనుకూలించు నామ మమరి 

ప్రాప్యమగు పూజ్యమునకగు పంకజాక్ష్మ 575 


1 పొలిపోవు, = వ్యర్థమగుట, భంగమగుట, నశించుట, మరణించుట. 2 


పొసంగు = లభించు, అనుకూలించు, చేరందగినది. పూజనీయమైనది. 


గీ. 


పోండియన పూజ్య మంచితనంబును మనోజ్ఞ 

మౌను పోండిమినాంగ సౌఖ్యంబు విధము 

పూజ్యమగు సంపదకుపేరు పోకడయన 

గలిప్రవర్తన నాశంబు గమనమగును॥ 576 


1 పొడి = పూజ్యము, అంచితము, మనోజ్ఞము. 2 పోండిమి = సౌఖ్యము, 


విధము, పూజ్యము సంపద, పోకడ, కలివర్తనము, నాశనము, గమనము. 


గీ. 


పోకయన గమనము పేరుబుట్టె బహువ 

చనమునను కపటప్రవర్తనము మట్‌ ప్ర 

వర్తనమగు పోటనంగ నుల్బణము రణము 

శౌర్య మాయుధ ముఖఘాత జలదమూర్షి॥ 5/7 


1 పోక = గమనము, (బ.వ) కపటవర్తనము, ప్రవర్తనము. 2 పోటు = 


ఉల్బ్పణము, యుద్ధము శౌర్యము, ఆయుధపుదెబ్బ. 


కం. 


పోరామియనంగ స్నేహము 

పేరగు సంకటమునకును బేరాప్తతయౌ 

పోరచియన వ్యర్థము ని 

సారం బుపహారమౌను సారసనాభా॥ 578 


1 పోరామి = స్నేహము, సంకటము, అప్తత. 2 పోరచి = వ్యర్థము నిస్సారము, 


ఉపహారము. 


404 


ఆంధ్ర పద నిధానము 


కం. 


పోరన కలహము యుద్ధము 

పోరన కలహించు యుద్ధమును జేయటకౌ 

పోరితమన కలహంబగు 

పోరితమన స్పర్థకౌను బుధనుతచరణా. 579 


పోరు = కలహము యుద్ధము = కలహించుట, యుద్ధముచేయుట. 2 


పోరితనము = కలహము, స్పర్థ. 


గీ. 


పోరువయనంగ నుత్తర్యమునకు నాహ్వ 

యంబగు కదళీపత్రమూలావరణము 

పోలనంగ యుక్తమగుటకు పూజ్యమగుట 

కౌను శక్యమగుట సామ్యమగుట కాఖ్య. 580 


1 పోరువ = ఉత్తరీయము, అరటియాకుల మొదటిబోద, 2 పోలు = 


యుక్తమగు, పూజ్యమగు, శక్యమగు, సామ్యమగు. 


స్ప 


పోసనమన లేష్యమును కాంతి క్షీరమౌ 
పోషణప్రాఢత్వమును ఘటనయు 
ప్రబ్బన వ్యాపించు వర్తిల్లు నతిశయ 
మొందువర్ధిలు నింద నిందసేయు 
ప్రల్లదంబనంగ దుర్భాషణంబగును పా 
రుష్యంబు దుష్బృత్యరూపమౌను 
ప్రాతనా, బూర్వంబు బరగె పురాతన 
మలరెను భృత్యునకాఖ్యయయ్యె 


ప్రాబడనంగ సిద్ధించు పురాతనమగు 

టౌను ప్రామన నాచ్చాదమౌను మార 

ణమగు ఘర్షించుటకు మీలనంబు లేప 

నము వసనమలినక్షాళనంబు శౌరి 5811 


1 పోసనము = లేష్యము, కాంతి, క్షీరము. 2 పోషణ = ప్రొఢత్వము ఘటనము, 


కి ప్రబ్బు = వ్యాపించు, వర్తిల్ల, అతిశయమొందు, వర్ధిల్లు, నింద, నిందజేయు, 4 
ప్రల్లదము = దుర్భాషణము, పారుష్యము, దుష్బత్యరూపము. కప్రాంత = పూర్వము, 


తృతీయ కాండము 405 


పురాతనము, భృత్యుండు, 6 ప్రాబండు = సిద్ధించు, పురాతనమగు. 7 ప్రాము = 
అచ్చాదనము, మారణమగు, ఘర్షించుట, పూయుట, పూయుట, వస్త్రపుమలినము 
కడుగుట. 


గీ. 


గధ 


కం. 


ప్రిదులనంగ చ్యుతమగుట పుష్పించు న్యూన 

మపసరిల్లాఖ్య (పెగ్గడ యనంగ మంత్రి 

యౌను యువరాజు ప్రేముడించన ప్రియుపడు 

బాధపడు శోకమందుటౌ భవవినాశ. 582 


1 ప్రిదులు = చ్యుతమగుట, పూలు పూయుట, న్యూనము, అపసరిల్లు, 2 


పైగ్గడ = మంత్రి, యువరాజు, ప్రేముడించు, ప్రియపడు, బాధపడు శోకమందుట. 


భువి ప్రొద్దన కాలంబు ప్ర 

సవదినమగు దినముపేరు సమయముపేరౌ 

రవియగును నుషుకాలం 

బవు బంతియనంగ పజ్మియగు కందుకయౌ 588 


1 ప్రొద్దు = కాలము, ప్రసవదినము, సమయము, సూర్యుండు, ఉషఃకాలము. 


2 బంతి = వరుస, కందుకము. 


గీ. 


బంటనంగ శిష్యుండానుసేవకుడు శూరు 

డగును బగిసియు బైసియనంగను గౌర 

వంబు భాగ్యంబునకు జెల్లు బచ్చెన యన 

బరగె లేష్యము శుక్లాది వర్ణము హరి. ర్‌రి4 


1 బంటు = శిష్యుండు, సేవకుడు, శూరుండు. 2 బగిసి, బైసి = గౌరవము, 


భాగ్యము. 8 బచ్చెన = లేష్యము, తెలుపు మొదలగు రంగులు. 


స్‌ 


406 


బడియన క్రమమగు పాఠశాలయును ప 
శ్చాదర్ధమగును నిశ్చయముపేరు 

బడుగన కృశము శవం బశక్తుడు బన్న 
మన సపమానమౌ నాపదయగు 

బరియన రేఖయౌ పార్వ్వమౌ చోరుడౌ 
నంకుశంబగు శత్రునాహ్వయంబు 


ఆంధ్ర పద నిధానము 


బరిగోలయన సృణి బాణమౌను బలిత 
మన బలిష్టముస్త్టూలమునకు బేరు 


గీ. బలువనంగ నధికంబగు బలముపేరు 
జెల్లె బాగన విధమగు క్షేమమగును 
సుందరంబగు బామనశోకమునకు 
జన్మమునకాఖ్య జెల్లెను జలజనయన. 


1 బడి = క్రమము, పాఠశాల, వెంబడి, నిర్ణయము. 2 బడుగునకృశము. 
శపము, అశక్తుండు ౩ బన్నము = అనుమానము, ఆపద. 4 బరియనరేఖ, పార్య్వము, 
చోరుడు - అంకుశము, శత్రువు. 5 బరిగోల = సృణి (అంకుశము) బాణము. 6 
బలితము = బలిష్టమైనది, లావైనది. 7 బలువ = అధికము, బలము, 8 బాగు = 
విధము, క్షేమము, సుందరము, 9 బామన శోకము, జన్మము. 
గీ.  బారియన హింసయగును నిర్భంధము కరి 

నిగళమగును బారాదియనగ ననేక 

మునకు నధికంబునకుపేరు దనరె బాస 

వాలనంగ బుషి దేవత వబలె శౌరి 586 

1 బారి = హింస, నిర్భంధము, ఏనుగుసంకెళ్ళు. 2 బారాది = అనేకము 
అధికము. 3 బాసవాలు = బుషి, దేవత. 
గీ. బాసయనంగ ప్రతిజ్ఞయౌ భాషయగు ప్ర 

మాణమగును సంకేతమౌ మత్‌ వ్రతమగు 

బింకమన గర్వమగు దృఢం బింక నున్న 

తంబగుట కాఖ్య జెల్లెను దానవారి 587 


బాస = ప్రతిజ్ఞ, భాష ప్రమాణము, సంకేతము, వ్రతము. 2 బింకము = 
గర్వము, దృఢము, ఉన్నతము. 


కం. నిగమాంతవేద్య బిడ్డయ 
నగ బాలుండగు సుపుత్రినామము పుత్రుం 
డగు బిత్తరమన చంచల 
మగును ప్రకాశము విలాసమగు సరసంబౌ ర్‌రిరి 


తృతీయ కాండము 407 


1 బిడ్డ = బాలుండు, పుత్రిక, పుత్రుడు. 2 బిత్తరము = చంచలము, ప్రకాశము, 


విలాసము. సరసము. 


గీ. 


బిమ్మిటియన సంకోచమ్ము వివశమౌను 

బిరుదనంగ శౌర్యచిహ్నంబు పేరు శూరు 

డగు సహర్షంబగును బుజయనంగ భుజము 

కుండలీకరణంబగు కోమలాంగ. 589 


బిమ్మిటి = సంకోచము, వివశము, 2 బిరుద = శౌర్యచిహ్నము, పేరు, 


శూరుండగుట, సమర్థము. 3 బుజ = భుజము, కుండలీకరణము. 


గీ. 


లోహ 


గీ. 


బిలయనగను రవిశశిబింబము లుప 

ధానమగు మథివర్తులత్వంబు పేరు 

బరగె లోహాదివర్తుల పత్రికాఖ్య 

జెల్లై ఖందమునకుపేరు శేషశయన 590 


1 బిల్ల = రవిశశిబింబములు, ఉపధానము, (దిండు) గుండ్రమైనది, 


పుపతకము, ఖండము. 


ఆంధ్రమున బుడిబుడియన నల్పమౌను 

సం(భ్రమించుటకౌ బురసాయనంగ 

హేమతంతువు కౌశేయనామ మమరె 

యరుణకౌశేయమున కాఖ్యయగు ముకుంద 591 


1 బుడిబుడి = అల్పము, సంభ్రమించుట, బురసా = బంగారుతీగ పట్టువస్త్రము. 


ప్ర 
బూటకంబన బూకనాం బొసగ మాయ 

వంచనకుపేరు బూమెనా వంచనాఖ్య 

యగు కపటవేషమును మాయయోను బెంగ 

యనంగ నార్తధ్వనికి విరహాగ్ని కాను. 592 


1 బూటకము, బూక = మాయ, వంచకుడు 2 బూమెనా = పంచకుండు 


కపటవేషము, మాయ. 8 బెంగ = ఆర్తధ్వని, విరహాన్ని 


408 


ఆంధ్ర పద నిధానము 


వసుధ బెగ్గిల్లనంగ పరవశమగు భయ 

పడును చింతించు చలియించు బరగె బెట్టి 

దమన కరినంబు క్రార్యముద్ధతము బహువ 

చనమునను నిష్టురోక్తులౌ జలదగాత్ర 593 


బెగ్గిల్లు = పరవశమగు, భయపడు, చలించు. 2 బెట్టిదము = కఠినము 


క్రౌర్యము, ఉద్ధతము, (బహువచనమున) నిష్టురోక్తులు, 


కం. 


జగతిని బెట్టన గౌరవ 

మగు దృఢమునకాఖ్య యతిశయము నుద్ధతిపే 

రగు బెడంకన బెణంకనగా 

నగు చలనము నపసరిల్లుటాఖ్య మురారీ. 594 


1 బెట్టు = గౌరవము, దృఢము, అతిశయము, ఉద్ధతి, బెడంగు, 2 బెణకు = 


చలనము, అపసరిల్లుట. 


గీ. 


బెడంగన మనోజ్ఞ మధికంబు పేరు సుంద 

రము విలాసంబగును బెడిదమన బేడి 

దంబనంగ కఠినం బధికంబు పరుష 

వచనము భయంకరంబగు వాసుదేవ 595 


బడంగు = మనోహరము, అధికము, సుందరము, విలాసము. 2 బెడిదము, 


బేడిదము = కఠినము, అధికము, పరుషవచనము, భంయకరము. 


గీ. 


బెడియునన బెసుకునంగను వికలమగుట 

కగును దోషంబగు బెరయు నన లభించు 

మటియు ప్రాపించు వ్యాపించు వజలెబెజకు 

నాంగభేదంబగు ప్రయోజనంబగు హరి 596 


1 బెడియు, బెసుకు = వికలమగుట, దోషము. 2 బెరయు = లభించు 


ప్రాప్తించుట, వ్యాపించుట. 3 బెజకు = భేదము, ప్రయోజనము. 


కం. 


బేరజమన కుత్సితునకు 

పేరు కపటవర్తనంబుపేరు పరుషవా 

క్మౌరాబైసియనంగను 

గౌరవమగు భాగ్యమగును ఘనరుచిదేహా 597 


తృతీయ కాండము 409 


1 బేరజము = కుల్సితుడు, కపటవర్తనము, పరుషవాక్కు 2 బైసి = గౌరవము, 
గీ. బొట్టనంగ ననుస్వారమును జలాది 

బిందువగును మంగళసూత్ర భృతసువర్ణ 

పత్రమగు తిలకముపేరు బరగె బొమ య 

నంగ ప్రతిమయు భ్రూవగు నలిననాభ 598 


1 బొట్టు = అనుస్వారము, జలబిందువు, మంగళసూత్రము, తిలకము 2 
బొమ = కన్సుబొమ, ప్రతిమ. 


కం. మురహర బొమ్మయనంగను 
బిరుదాంకంబగును ప్రతిమపేరగు (భ్రూవౌ 
సరసిజగర్భా! అల్పం 
బరయగ నవమానచిహ్నమగు నాంధ్రమునన్‌ 599 


1 బొమ్మ = బీరుదాంకము, (ప్రతిమ, కనుబొమ్మలు, అల్పము, అవమాన 
చిహ్నము. 
గీ.  బొరియనా రంధ్రమును గర్తమును బిలంబు 

బరగె బోటన ధూర్తుడౌ ప్రొఢునకు న 

భిఖ్య కుధరోపరిస్థలి పేరు బోన 

మనంగ భోజనమగు నన్నమౌను శౌరి 600 

1 బొరియ = రంధ్రము, కలుగు, బలము, 2 బోట = ధూర్తుండు, ప్రొఢుండు, 
కొండపైనిగలతావు. 2 బోనము = భోజనము, అన్నము. 
మ. వసుధన్‌ బోతుయనం గిరాతకుడు కై వర్తుండగున్‌ బ్రాంతినాం 

బొసగెన్‌ బ్రేమము దుర్లభం బధికమై బ్రుంగన్న గూఢస్థలం 

బెస మగ్నంబగు మ్రందునాగను జ్వలించీర్యాదితాపంబు బే 

రెసగెన్‌ మంతనంగా బ్రసిద్ధియగు మంత్రీశుంండు మంత్రంబగున్‌. 601 

1 బోయ = కిరాతుండు, చేంపలబట్టువాండు. 2 బ్రాతి = పేమ, దుర్లభము, 
అధికము. ౩ (బ్రుంగు = గూఢస్థలము, మగ్నమగుట, మరణించుట, మండుట, 
ఈర్యాదులవలనితాపము. 4 మంతు = మంత్రి, మంత్రము. 


410 ఆంధ్ర పద నిధానము 


ప 
గీ. 


మంతనంబన గోప్య మేకాంతమగును 

మతియు నాలోచనంబగు మందయనగ 

గోష్టమగు పశుబ్బందమౌ ఘోషమౌను 

మందటయన సన్నిధికి నమతకుపేరు 602 
1 మంతనము = రహస్యము, ఏకాంతము, ఆలోచనము. 2 మంద= కొట్టము, 


శుసమూహము, గొల్లపల్లె. ౩ మందట = చేరువ, అడకువ. 


మందల యనంగ సన్నిధి మాడ్మిమనుగ 

డగును మందెమేలమన స్నేహ మనురాగ 

మగు నుపేక్షయు మక్కళంచనంగను సవ 

రించు సదృశ మావర్తించ 603 


1 మందల = సన్నిధి, మాడి బ్రదుకుదెరువు 2 మందెమేలము = స్నేహము, 


అగురాగము, ఉపేక్ష 83 మక్కళించుట = సవరించుట, సదృశము, ఆపిర్తించుట. 


కం. 


జగతిని మక్కన మలినం 

బగు కాంతి విహీనమగుట కాఖ్యయగు మృతిం 

చగు రోగపీడితంబగు 

మగటిమిపుంసత్వమగును మతి పౌరుషమౌ 604 


1 మక్కు= మలినము, కాంతివిహీనమగుట, మరణించుట, రోగము 


చేబాధింపబడుట. 2 మగటిమి = మగతనము, పౌరుషము. 


కం. 


మగండన పతి పురుషుడు రా 

జగును మహాశూరునాఖ్యయగు మచ్చికనా 

నగు మోహంబాసక్తియు 

మగపాడియనంగ శౌర్యమగు నుపరతియౌ 605 
1 మగండు = పతి, పురుషుండు, రాజు, మహాశూరుండు, 2 మచ్చిక = 


మోహము, ఆసక్తి, 8 మగపాడి = శౌర్యము, ఉపరతి. 


గీ. 


ఉర్వి మచ్చన పారవశ్వ్యౌాషధియగు 
సౌధమగు మట్టమనంగ హ్రస్వంబు న్యూన 
మగును పరిమితియౌను మట్టాడనంగ 
సంచరించుటకౌను వ్యాపించుటౌను 


తృతీయ కాండము 411 


1 మచ్చు = పారవశ్యౌషధి, సౌధము, 2 మట్టు = హ్రస్వము, తక్కువ, 


పరిమితి. 3 మట్టాడు = సంచరించుట, వ్యాపించుట. 


కం. 


దము 


> 


ధర మడంగన నుపశాంతియుం 
బరిశుద్ధాంబరము హదము పద్మాకరమౌ 
పరిశుద్ధము తాంబూలం 


బరయంగ నమమగుపేరు హాటక చేలా 607 
1 మడుంగు = ఉపశాంతి, పరిశుద్ధాంబరము, హదము, సరసంగ పరిశు 
, తాంబూలము, నమత్వము. 


అవని మడంకయనంగ పర్దాది యోజ 

యౌను బద్ధబుషభహలమౌను మడంగ 

నంగ నమవమావృతనామము మడ 

పన విముఖమగు నిష్ణలమౌను శౌరి. 608 


1 మడంక = ఆకులు మున్నగునవి మడుచుట. ఎద్దులు గట్టిన నాగలి, 2 


మడంగు = అడంగియుండుట, మరలుట. ౩ మడవు = విముఖమగు నిష్పలము. 


గీ. 


మడియనంగ కేదారనామంబు శుద్ధ 

వస్రమునకాఖ్య మదినాం గవజల బుద్ధి 

మనము వెలుగొందె మనుగడ యనంగజీవ 

నంబు జీవనోపాయమౌ నలిననాభ. 609 


1 మది = వరిమడి 2 శుద్ధవస్త్రము, మది = బుద్ధి, మనస్సు, 3 మనుగడ = 


జీవనము, జీవనోపాయము. 


కం. 


మను నా వర్తిలు మృత్తిక 

యును జీవంబగును బుప్య ముర్వికి పేరౌ 

మనికియన వసించుట జీ 

వనమగు జీవించుటౌను వాసస్థలమౌ. 610 


మను = మట్టీ, జీవము, బుష్యమను జంతువు, భూమి. 2 మనికి = జీవనము 


జీవించుట, నివాసస్థలము. 


412 


ఆంధ్ర పద నిధానము 


కం. మనువన భర్తయగున్‌ జీ 
వనమగు మరణించు పతినివరియించగు వ 
ర్రనమగు మన్నన మృత్తు న 
వనికిని బుశ్యమృగమాఖ్యవజలె మురారీ. 611 


1 మనువు = భర్త, జీవనము, మరణించుట, భర్తనువరించుట, వర్తనము 2 
మన్ను = మృత్తిక, భూమి, బుశ్యమృగము. 


గి. మబ్బనంగను మేఘనామంబు తిమిర 
మునకభిఖ్యయు నజ్ఞానమునకు పేరు 
మరులు నాంగ పిశాచనామంబు మోహ 
మునకుపేరగు భవనామవనధితరణి. 612 


1 మబ్బు = మేఘము, చీకటి, అజ్ఞానము. 2 మరులు = పిశాచము, మోహము. 


గీ. మజపనంగ విస్కృతియగు ప్రమాదమగును 
పారవశ్యంబు నజ్ఞాన భావమగును 
మఖుంగనంగ గూఢమునకు నామము తిరోహి 
తంబు సంతాపమొందుటౌ నంబుజాక్ష 613 


1 మజపు = మజచిపోవుట, పొరపాటు, పారవశ్యము, అజ్ఞానభావము. 2 
మటుంయగు = గూఢము, చాటునకుంబోవుట, సంతాపమొందుట. 


కం. అంచితముగ మలయుననన్‌ 
సంచారం బుద్యమించు సంకీర్ణము వ్యా 
పించు తపించగు నుద్రే 
కించగు నాంధ్రమున కలుషగిరి వజపదా 614 
1 మలయు = సంచారము, ఉద్యమించుట, సంకీర్ణము, వ్యాపించుట, 
తపించుట, ఉద్రేకించుట. 
కం. మసకనయన స్వల్పాసిత 
మెసగె ప్రదోషాంధకార మిటుల మసకయౌ 
మసకంబన సంభోగము 
వెస సంభోగేచ్చపేరు వెలసె మురారీ 615 


తృతీయ కాండము 413 


1 మసక = కొంచెము తెలుపురంగు, సాయంకాలానంతరపు జీంకటి, 


సంభోగము, సంభోగేచ్చ. 


కం. 


ఖగపతి వాహన మసలు న 

నగ విహరించుట జలతప నం బాలస్యం 

బగు నావర్తించుట పే 

రగు మస్తనగా సమృద్ధియగును మదంటబా. 616 


1 మసలు = విహరించు, నీటినికాచుట, అలస్యము, వర్తించుట. 2 మస్తు = 


సమృద్ధి, మదము. 


గీ. 


ధరణి మాటనగా తిరోధానమునకు 

నుపశయమునకు నావృత్తి కొప్పె మాను 

నా నివారించు మోచన మౌను వృక్ష 

మగు మనోజ్ఞమునకు నామ మలరెశౌరీ. 617 


1 చాటు = చాటుగనుండుట, ఉపశయనము, పలుమాజలు, మానుట, 


నివారించుట, యోచనమగుట, వృక్షము, మనోహరము. 


గీ. 


మాపనంగ ప్రదోషంబు మలినకృత్య 

మగును రాత్రికిజెల్లు మాజిన నశించు 

ప్రతిముఖుండగు నావృత్తి ప్రతియు నన్య 

మగును ప్రతిరూపమగుటకౌ నంబుజాక్ష్మ 618 


1 మాపు = ప్రదోషము, మాసిపోవుట, రాత్రి. 2 మలిన = నశించుట, 


ఎదురుదిరుగుట, పర్యాయము, మటియొకటి, ఇతరము, ప్రతిరూపమగుట. 


గీ. 


మాలిమియన నౌకాశస్త్రమర్మమౌను 

మటియు వాత్సల్యమునకగు మాలె నాంగ 

మాలికకు సౌధమునకాఖ్య మాసటియన 

మల్లునకు శూరునకుపేరు జెల్లె శౌరి. 619 


1 మాలిమి = నౌకాశాస్తమర్శము, వాత్సల్యము. 2 మాలె = దండలు, సౌధము, 


3౩ మాసటి = మల్లుడు, శూరుండు, 


414 


ఆంధ్ర పద నిధానము 


గీ.  మావనంగ నశ్వకులసంగ మము తురగము 

మీనకుల మూర్చితాషధంబౌను మించ 

నంగ ప్రకాశము చంచలయగును మిండ 

డనంగ విటుడగు పురుషుండు నధికుడాను. 620 

1 మావు = గుట్టిములసంగము, గుజ్జిము, చేపలనుబట్టు సాధనము, 2 
మించు = ప్రకాశము, మెజుపు. ౩ మిండండు = విటుడు, పురుషుడు అధికుండు, 
గీ. అవని మిక్కిలినా శ్రేష్ట మధికమౌను 

మిగులనంగ శేషము నతిక్రమించు నతిశ 

యించు శేషించు పేరగు నింక మిటార 

మనంగ నతిశయ మున్నతం బగును శౌరీ. 621 

1 మిక్కిలి = శ్రేష్టము, అధికము. 2 మిగులు = శేషము, అతిక్రమించుట, 
అతిశయించుట, శేషించుట. 8 మిటారము, అతిశయము, ఉన్నతము. 

చ. అవని మిటారియన్న ప్రమధాఖ్యయు నున్నతమైనదాని పే 

రవు మిడినాంగ తీక్షమునకౌ మతి గర్వము నున్నతంబు పే 

రవు నింక మిట్ట తీక్షమునకాఖ్యయు నున్నతభూమి యున్నతం 

బవు మిడిపోవునాం దొలంగుటౌ మటి న్యూనమగున్‌ జనార్దనా. 

1 మిటారి = స్త్రీ, ఉన్నతమైనది. 2 మిడి = తీక్లము, గర్వము, ఉన్నతము, 8 
మిట్ట = తీక్టము, ఉన్నతభూమి, ఉన్నతము. 4 మిడివోవు = తొలంగుట, తక్కువగుట. 
గీ. ధర మిడియనంగ బహిఃప్రధావనమగు 

నుద్దమంబగును మిడుంగు టొప్పె నగ్ని 

కణముఖద్యోతమున మిత్తియనంగ మృత్యు 

దేవతకు మృతిపేరగు దీనరక్ష 623 

1 మిడియు = వెలికుజుకుట, ఎగురుట, 2 మిడుంగురు - అగ్నికణము, 
మిణుంగురుపురుగు. 8 మిత్తి = మృత్యుదేవత, మృతి. 
కం. అంచితముగ మిడుకన గ 

ర్వించుస్వభావంబు పరితపించుటకా జీ 

వించగును సంచరించు చ 

లించగు నిస్ట్రేమమగు నలిననేత్రయుగా. 624 


తృతీయ కాండము 415 


1 మిడుకు = గర్వించుస్వభావము, పరితపించుట, జీవించుట, సంస్మరించుట, 


చలించుట, ఎండిపోవుట. 


కం. 


ఇల మినుకన కిరణము మం 

గళ సూత్రాభరణనామకము బహువచనం 

బొలసిన వేదము వాక్యం 

బలరెను మిన్నయన రత్నమగు గ్రేష్టంబా. 625 


1 మినుకు = కిరణము, మంగళసూత్రము, (బహువచనము) వేదము, 


వాక్యము. 2 మిన్న = రత్నము, శ్రేష్టము. 


కం. 


వనజాక్ష మిసిమియన నూ 

తనరుచి నవనీతమునకు దనరెను మీద 
న్ననగు భవిష్యత్మాలం 

బును పరమును నుపరిభాగమున కాఖ్యహరీ. 


1 మిసిమి = నూతనరుచి, నవనీతము, 2 మీందు = భవిష్యత్మాలము, 


పరము, ఉపరిభాగము. 


కం. 


కమలాక్షా! మీటన నధి 

కము వృద్ధియు నాయుధాగ్రఘాతము నుద్రే 

కము నఖరాగ్రాదివిఘ 

ర్నము పేరగు భక్తమృదయ సారసమిత్రా. 626 


1 మీటు = అధికము, వృద్ధి, ఆయుధాగ్రపుపోటు, ఉద్రేకము, గోటికొన 


మొదలగువానితో పొడుచుట. 


క. 


దనుజాంతక! ముంగిలి యన 

గను మధ్యస్థానము గృహకక్ష్యమగును ము 

కన నాసికంబు చూచుక 

మును చుంచువు నామమౌను మునినుతచరణా. 627 


1 ముంగిలి = మధ్యస్థానము, గృహకక్ష్య 2 ముక్కు = నాసికము, చన్ను 


మొన, పక్షిలోనగువానిముక్కు 


416 


ఆంధ్ర పద నిధానము 


క. క్షమితా! ముచ్చటయన ప్రే 
మము వృత్తాంతంబు నిచ్చ మటియును సల్లా 
పము ముట్టడియన నిర్భం 
ధము సైన్యావరణమగును దైత్యవిదారీ. 628 


1 ముచ్చట = (పేమము, వృత్తాంతము, కోరిక, ప్రసంగము, 2 ముట్టడి = 
నిర్భంధము, సైన్యావరణము. 


సీ ముడివడు నన లభించడరె సంధిం చతి 

శయ మొందునా కీర్ణమయముపేరు 

ముడుంగనగా చేష్టలుడుగు సంకోచించు 
ముకుళించు న్యూనమౌటకును పేరు 

ముత్తసరియనంగ ముక్తావళికిపేరు 
ధాన్యవిశేషాభి ధానమౌను 

ముదలనా గేదారభూమి లక్ష్యం బాజ్ఞ 
ముదియన వార్థకము మటివృద్దు 


గీ. ముదుకనా వృద్దునకు స్టూలమునకు పేరు 
ముదురనంగ వృద్ధి వృద్దాప్యమును ఫలాది 
పరిణమించగు ముద్దన బరగె చుంబ 
నము మనోజ్ఞత యాదరణంబు శౌరి. 629 


1 ముడివడు = లభించు, జతపజచు, అతిశయమొందు, పెనుగుబడుట. 2 
ముడుగు = చేష్టలుడుగుట, సంకోచించుట, ముకుళించుట, న్యూనమగుట. ౩ ముత్తసరి 
= ముత్తెములహారము, ధాన్యవిశేషము. 4 ముదుల = మాగాణిపొలము, లక్ష్యము, 
ఆజ్ఞ 4 ముది = వార్థకము,ముదుసలివాండు. ర్‌ ముదుకణకృద్దుండు, స్టూలమైనది 
6 ముదురు = వృద్ది, వృద్దావస్థ, ఫలాదులుముదురుట 7 ముద్దు = చుంబనము, 
మనోహరము, ఆదరణము. 

క. మునునా నగ్రపదవిధం 
బున నాద్యంతాదులౌను ముప్పిరిగొనునాం 


గనగు త్రితంతాక్వీర్ణం 
బున సంకీర్ణంబునగు విబుధనుతనామా. 630 


తృతీయ కాండము 417 


1 మును = మొట్టమొదట, ముందు, వెనుక. 2 ముప్పిరిగొను = మూండు 


పేటలతోంద్రాడు బేనుట, కలసిపోవుట. 


గీ. 


మునుకనంగను సంతాపమునకు (ప్రతివ 

చించు వచియించుటకుపేరు చెలగె మురియు 

ననంగ గమనాదిలావణ్యమౌను ఖండ 

మగుట గర్వించు నావృత్తియగుట కాఖ్య. 631 


1 మునుకు = సంతాపము, ప్రతివచనమునొసంగుట, 2 మురియు = నడక 


లోనియందము, ఖండమగుట, గర్వించుట, తెగుట. 


గీ. 


మురువనంగ సుందరము గర్వమునకు పేరు 

వజలె మురియనం గమన లావణ్యమగును 

గర్వమగు ములుసూపనంగా నతిక్ర 

మిం చతిశయించునామమౌ మేదినీశ. 632 


మురువు = సుందరము, గర్వము 2 మురి = నదకయందము, గర్వము 2 


ములుసూపు = అతిక్రమించుట, అతిశయించుట. 


చ 


క్షమనిక మూంకనా గణము సైన్యము మూందడనలభ్యమౌ సమా 
ప్రమునగు మూదలించు నియతంబవధానము మూల నాంగకో 
ణమునకు పేరగున్‌ కబరినామము జెల్లును మెండునా నథి 
క్యము నధికంబుపే రతిశయంబగు నున్నతమౌ జనార్దనా. 


1 మూక = గణము, సైన్యము. 2 మూండు = లభ్యమగుట, సమాప్తమగుట 


3 మూదలించు = నియతము, హెచ్చరిక. 4 మూల = కోణము, కబరి 5 మెండు = 
విస్తారము, అధికము, అతిశయము, ఉన్నతము. 


గీ. 


అంబుజేక్షణ మూరివోవనంగ నతిశ 

యించు సఫలమగుట విజృంభించుటకు న 

శించు వర్థిలునామంబు లెంచ మెట్ట 

యనంగ నున్నతభూమియౌనంఘియౌను. 634 


1 మారివోవు = అతిశయించు, సఫలమగు, విజృంభించు, నశించు, నర్థించు, 


2 మెట్ట = ఉన్నతభూమి, పాదము. 


418 


ఆంధ్ర పద నిధానము 


కమలాక్షా మెచ్చన శ్లా 

ఘ్యమగును లక్ష్యించుపేరు కలిగెను బహుమా 

నము శ్లాఘించుటకాౌ ప్రే 

మమునుకు శ్లాఘనకుజెల్లు మన్మథజనకా. 635 


1 మెచ్చు = శ్లాఘనము, లక్ష్యముంచుట, బహుమానము, శ్లాఘించుట, 


(ప్రీమము, శ్లాఘింపదగినవస్తువు. 


క. 


భువిమెట్టన సుంకపుందల 
మవు కుధరము రాశి ఘట్టమౌ సోపానం 
బవు బహువచనంబున పే 


రవు వీణాతంతులాఖ్యయగు పాదుకలున్‌. 636 


1 మెట్టు = సుంకములు కట్టుతావు, కొండ, రాశి, ప్రదేశము, సోపానములు, 


(బహువచనమున) వీణాతంతులగద్దెలు. 


గీ. 


అవని మెత్తయనంగ పల్యాయనంబు 

మృదువు గలదియు తల్పమౌ మెత్తబాటు 

నాం మృదుత్వము నాలస్యనామమగుచు 

దనరె మెత్తనయన మృదుత్వంబు శాంతి. 637 


1 మెత్త = గుజ్జపుపల్లము, మృదువైనది, పజపు. 2 మెత్తబాటునామృదుత్వము, 


ఆలస్యము 3 మెత్తన = మృదుత్వము, శాంతి. 


గీ. 


మెప్పనంగ ప్రీతి శ్లాఘనమొప్పె వరము 

పేరు మెయినాంగ దేహంబు విధము పార్వ 

మునకు ననుగతికౌ మెయికొనునన ల 

భించు ననుకూలమగు సమ్మతించుపేరు 

మతియు నంగీకరించుటౌ మదనజనక 638 


1 మెప్పు = పీతి, శ్లాఘనము, పరము. 2 మెయి = దేహము, విధము, 


పార్వ్వము, వెంబడించుట, మెయికొను = లభించుట, అనుకూలమగుట. సమ్మతించుట, 
అంగీకరించుట. 


తృతీయ కాండము 419 


మెరమెరయనగ మనోవ్యధ 

బరగెను సంశయము భేదభావంబగుచున్‌ 

ధర మెజంపనంగా విద్యు 

త్రరయ ప్రకాశింపునామ మాగితవరదా. 639 


1 మెరమెర = మనోవ్యధ, సందేహము, భేదభావము. 2 మెజపు = విద్యుత్తు, 


(ప్రకాశించుట. 


కం. 


క్షమతా మెజవడినా ధై 

ర్యము ప్రౌఢత్వంబు నతిశయంబగు నుద్రే 

కముపేరగు విద్యోత్సవ 

మమరెను గౌరవముపేరు హాటక చేలా. 640 
మెజవడి = ధైర్యము, ప్రాఢత్వము, అతిశయము, ఉద్రేకము, ఊరేగింపు, 


గౌరవము. 


గీ. 


మెలకువయనంగ నవబోధ మలరె జీవ 

నంబు సంచారమును ప్రబోధాఖ్యయు మెలం 

గనంగ నవబోధవర్తనంబౌను సంచ 

రించునామంబు జెల్లి వర్తించుటౌను. 641 


1 మెలకువ = జాగరూకత, జీవనము, సంచారము, మేల్మొనుట, 2 మెలంగు 


= జాగరూకతతో వర్తించుట, సంచరించుట, వర్తించుట. 


కం. 


మెలపన వర్తనకృతి కో 

మల మవబోధాఖ్యయగు భమణమగునచలం 

బలరెను మెల్పన నట్లగు 

మెలయు ప్రవర్తించు సంగమించుట కలరెన్‌. 642 


1 మెలపు = మెలంగునట్లు చేయుట, కోమలము, జాగ్రత్త, తిరుగుట, చలింపక 


నిలుకడగా నుండుట. 2 మెలయు = ప్రవర్తించుట,సంగమించుట. 


చ 


420 


ఫణిశయ! మేయనన్‌ విధము పార్వ్వము దేహముపేరు మేకొన 
న్నను లభితంబు సమ్మతిలునామమునౌ నవబోధ ముద్యమిం 
చునగును ప్రాప్యమౌటకగు జుమ్మిక మేడనమన్న మేళనం 
బును మృగవిష్మిరాదిరణమున్‌ మరిసంగమమౌ తెనుంగునన్‌ 


ఆంధ్ర పద నిధానము 


1. మే = విధము, పార్వము, దేహము పేరు. 2 మేకొను = లభించుట 


సమ్మతించుట, జాగ్రత్తగైకొనుట, ఉద్యమించుట, పొందుట. 3 మేడనము = కలియుట, 
పక్షులు మృగంబులు మున్నగు వాని తగువు, సంభోగము. 


మ. 


జగతిన్మేననగా శరీరమగు పార్వ్వంబౌను జన్మంబు పే 
రగుగా మేరయనం[గ్రమంబవధి మర్యాదాఖ్యసీమాహ్వయం 
బగుచున్‌ మేరువనంగ హారతరళంబౌ తీర సేత్వాఖ్య కీ 
ర్తిగనెన్‌ మేలిమినాంగ స్వర్ణమగునాధిక్యంబగున్‌ మాధవా. 


1 మేను = శరీరము, పార్వము, జన్మము, 2 మేర = క్రమము, అవధి, 


మర్యాద, హద్దు. ౩ మేరువు = హారమునందలి పతకము, తీరము, సేతువు. 4 
మేలిమి = బంగారము, విస్తారము. 


కం. 


కమలాక్షా! మేలన లా 

భము నుపకారము మదము శుభము నధికము శ్రే 

ష్టము మోహము సుకృతము పు 

ణ్యము నుపరివిశేషము శుభమైనది పేరా 645 


1 మేలు = లాభము, ఉపకారము, మదము, శుభము, నిస్వార్థము, శ్రేష్టము, 


మోహము, సుకృతము, పుణ్యము, మీందిభాగము, విశేషము, శుభమైనది. 


గీ. 


జగతి మేలుకట్టు సోపాన ముల్లాభ 

మగును మేవడియన నగునుపాయ 

మునకుపేరు నుచితమునకాఖ్య నమత 

నామ మసురరాజు నగపవజ. 646 


1 మేలుకట్టు = సోపానములు, చాందిని. 2 మేవడి, ఉపాయము తగినది, 


నమత్వము. 


గీ. 


మేళగించనంగ మేళనమగు సంఘ 

టించు సంగమించు కాంచెపేరు 

మై శరీరమౌను మరి పార్వమౌ నావ 

తంబునామమగు విధంబగు హరి. 647 


తృతీయ కాండము 421 


1 మేళగించు = కలిసికొనుట, సమకూర్చుట, సంభోగించుట, 2 మె = 


శరీరము, పార్వము, అన్ఫతము, విధము. 


కం. 


క్రితి మైవడియనగా సౌ 

మ్యతయగు ననుకూలనామమగు విధమగు స 

మృతియగు మొగమనగా ము 

ఖ్యత శ్రేష్టము ముఖము పేరు గాంచె ముకుందా. 648 


1 మైవడి = సౌమ్యత్వము, అనుకూలము, విధము, సమ్మతి, 2 మొగము = 


ముఖ్యత, శ్రేష్టము, ముఖము. 


చ 


మురహర! మొగ్గలంబు మరి మొక్కలమన్నను ధైర్యమౌను ము 
షృరవచనంబు నుత్సుకము శౌర్యము పేరగు ముష్మరత్వమౌ 
ధరణి బ్రతాప మప్రతిహతంబగుముష్మరమౌను మొత్తునా 
బరగెను ఖండితంబునకు బాగుగనౌ ప్రహరించుపేరుతోన్‌ 


1 మొగ్గలము, (రూ) మొక్కలము = ధైర్యము, మూర్ధవాక్యము, ఉత్సాహము, 


శౌర్యము, మూర్ధత్వము, ప్రతాపము, తిరుగులేనిది, మూర్ధము, 2. మొత్తు = ఖండితము, 
కొట్టుట. 


కం. 


మొగియన నుద్యమనామం 
బగు బహుశైకత్వనామ మగును విధంబౌ 
మొగియుననంగ ప్రధావిం 


చగు నుద్యమమయొందుటాఖ్య హాటకచేలా. 650 
1 మొగి = ఉద్యమము, మొత్తము.విధము. 2 మొగియు = కవియుట 
ప్రయత్నించుట. 
కం. మొనయన వ్యూహం బగ్రం 


బును సైన్యంబునకు పేరు మొనకాండన ము 

ఖ్యునిపేరగు సేనానా 

ధునిపేరగు శూరుడౌను దోషవిధారిీ. 651 
1 మొన = వ్యూహము, అ(గ్రము, సైన్యము. 2 మొనకాండు = ముఖ్యుడు, 


'సేనానాయకుండు, శూరుండు. 


422 


ఆంధ్ర పద నిధానము 


కం. 


మొనపనగా నగు నుద్యమ 

మును లభియింపగసేయు మొప్పె యనంగ మూ 
ర్జునికి పరుషమగును మొనయు 

ననగ లభిం చుద్యమించు టౌదనుజారీ 


1. మొనపు = ఉద్యమము, లభింపంజేయుట, 2 మొప్పె= మూర్భుండు, 


పరుషము. ౩8 మొనయు = లభించుట, ఉద్యమించుట. 


కం. 


మొజగనంగా వంచకునకు 

వజలె తిరోధానమునకు వంచించుటకౌ 

మతి వంచకనామంబగు 

మొజకన మూర్చునకు పరుషమునకాఖ్య హరీ. 653 


1 మొజంగు = పంచనము, మాటుపడుట, వంచించుట, వంచకుడు. 2 


మొబకు = మూర్భు(డు కఠినము. 


గీ. 


మొల్లమన కడునధికంబు జెల్లెను ధన 

మగును మోపన మౌర్వి తృణాధిభార 

మునగునారోపణంబగు మోమనంగ 

ముఖము ద్వారంబు శ్రేష్ట మునినుతాం(ఘి. 654 


1 మొల్లము = మిగులవిస్తారము, ధనము. 2 మోపు = నింటివారి, గడ్డిమోపు, 


ఆరోపించుట. ౩ మోము = ముఖము, ద్వారము, శ్రేష్టము. 


స్ప 


మోరనంగను తక్రమును గిరిశిఖరంబు 
మోవివృక్షవిశేషము నధరంబు 
మోసయనంగను మోసమనంగ వం 
చనప్రమాదంబగుచౌర్యమగును 
(మందన వివశమూర్థయు పీడితము హృతి 
బొందుటకగు బాధనొందుటౌను 
'మగ్గన మరణించు మరినష్టమగుటకౌ 
విహ్వలించుటకగు వివశమగును 


తృతీయ కాండము 423 


రంతనంగ క్రీడకలరును రతికిపేరు 

వజలె రంగనస్వేతాది వర్ణమునకు 

కాంతికిని పేరుజెల్లై రకంబనంగ 

శ్రేష్టమును సుందరంబగు శేషశయన. 655 


1 మోరు = మజ్జిగ కొండకొన 2 మోవి = వృక్షవిశేషము, పెదవి ౩ మోస = 


మోసము, వంచనము, ప్రమాదము, దొంగతనము. 4 మంద = ఒడలెజుంగనిమూర్చ, 
పీడింపబడినది, హరింపంబడుట, బాధనొందుట. 5 (మగ్గు = మరణించుట, 
నష్టమగుట, విహ్వలించుట, వివశమగుట, 6 రంతు = క్రీడ. సంభోగము. 7 రంగు 
= తెలుపుమొదలగురంగు, కాంతి. 8 రకము =శ్రేష్టము, సుందరము. 


గీ. 


రచ్చనా మండపము సభ రాజవీధి 

కలకలంబును గోష్టియు కలహమగుచు 

దనరె రక్కొనునాంగరె క్మొానుననంగల 

భించు పర్ధ్థిలు స్వస్థత గాంచుపేరు. 656 


1 రచ్చ = మండపము, సభ, రాజవీధి, కలకలము, గోష్టి కలహము. 2 


రక్కొను (రు. రెక్కొను) = లభించుట, వర్థిల్లుట, స్వస్థలినొందుట. 


గీ. 


రట్టనగ నిందకౌ నుంప్రదవముపేరు 

రమణనా రాణయనంగను రవణయనంగ 

నంచితము ప్రీతి విధముపేరౌ రవయన 

ఖండమునుసూక్ష్యమణుతాశ్వగతి విశేష, 

మునకు వజంబునకుపేరు దనుజ వైరి. 657 


1 రట్టు = నింద, ఉపద్రవము, 2 రమణ రాణ. రవణ = అంచితము, ప్రీతి, 


విధము 3 రవ, ఖండము = సూక్ష్మము, అణువు, అశ్వగతివిశేషము, వజము. 


గీ. 


424 


రహియన యోగ్యమగు ననురాగమౌ వి 

వేక మానంద మాసక్తి విధముపేరు 

దనరె రాణివాసమన నంతః పురమగు 

భార్యయలరె నంతుపురభామయగును. 658 


ఆంధ్ర పద నిధానము 


1 రహి = యోగ్యము, అనురాగము, వివేకము, ఆనందము, ఆసక్తి విధము 


- 2 రాణివాసము = అంతఃపురము, భార్య, అంతఃపుర కాంత. 


కం. 


భువిరాటనంగ నుపద్రన 
మవు జనసమ్మర్దనాఖ్యయగు రిత్తయనన్‌ 
భవహర రిక్త మసత్యం 

బవు మటియు నకారణాదు లవ్యయసంజ్ఞన్‌ 


1 రాటు = ఉపప్రదవము, జనసమ్మర్దము, వ్యర్ణము, 2 రిత్త = శూన్యము, 


అసత్యము, (అవ్యయ మైనపుడు) కారణములేమి. 


కం. 


రూపరియన సౌందర్యుండు 

రూపరియనంగా వివేషరూపవతియగునౌ 

రూపజుననంగ హీనత 

రూపజన నశించు మృతికిరూపగు శౌరీ. 660 


1 రూపరి = సుందరాంగుండు, రూపవతియగు, స్తీ 2 రూపటు = నశించు, 


హీనత్వము, మరణము. 


కం. 


దనుజాట విదహనా! రు 

న్వన ప్రక్షేపించుట మణి యావర్తము రూ 

పన నాకృతి బుజుభావం 

బును విధమును జెల్లె నాంధ్రమున భువిలోపన్‌. 661 


రువ్వు = విసరివైచుట, నుడి, 2రూపు = ఆకృతి,సత్యము విధము. 


మహిని రెట్టయనంగ పక్షిమలము భుజము 

పేరు రేంగనగా విజృంభించు బదరి 

కాద్రుమంబున కాఖ్య రేకయన రేఖ 

పంక్తి పత్రిక నామమై బరగె శౌరి. 662 


1 రెట్ట = పక్షులపెంట, భుజము. 2 రేంగు = విజృంభించుట, రేంగు చెట్ట, 8 


రేక = గీత, వరుస, జాబు. 


తృతీయ కాండము 425 


రేయుననగ ఖండించు విజృంభణమున 

దేలు రేవనగా నదీతీరమార్గ 

మగు సముద్రాది తీరాహ్వయంబు బదరి 

కాద్రుమంబున కాఖ్యయౌ భవవినాశ. 663 


1 రేయు = ఖండించుట, విజృంభించుట 2 రేవు = నదీతీరమార్గము, 


సముద్రతీరము, రేగుచెట్టు. 


గీ. 


రొక్క్మమన ధనము గణంబు రొప్పనంగ 

నార్తరవము ప్రధానించు టౌను కోప 

మొందుటౌ రోయునాగంను నిందజేత 

నెగడె వర్తించు నన్వేషించుటౌను. 664 


1 రొక్క్మము = ధనము, సమూహము 2 రొప్పు = ఆర్తరము, పరుగెత్తుట 


కోపమొందుట 3 రోయు = నిందచేయుట, నర్తనముచేయుట, వెదగుట. 


గీ. 


అవని అంకెయనంగ వృష భారవంబు 
ఘనరవంబునక గు సింహ గర్జనంబు 
పేరు అంపిలునాంగ వ్యాపించునతిశ 


యించు వర్చిల్లుటౌ విజృంభించు టౌను. 665 
1 అంకె = వృషభధ్వని, గొప్పధ్వని, సింహగర్జనము, 2 అంపిలు = వ్యాపించు, 


అతిశయించు, వర్ధిల్లు, విజృంభించు. 


క. 


ప 
గీ. 


426 


వనజాక్ష ! జాంగయన ధూం 

ర్తునికగు జారిణియు నుద్దతుడు జువ్వన టు 

ప్పనంగా ప్రక్షేపించుట 

మను ఖగపక్షధ్వనికి యగు కుంజవపరదా. 666 
1 జాంగ = ధూర్తుండు, జారి, తీవ్రభావుండు, 2 బువ్వ (..) విసరివేయుట, 


క్షులజిక్కల మోంత. 


టేండనగ భర్త రాజగు జేయనంగ వి 

జృంభణము సేయుటౌ నతిశయించురాఖ్య 

కలిగె టొచ్చన మలినపంక మపవాద 

మగు తిరస్మారమును జనతారవమగు. 667 


ఆంధ్ర పద నిధానము 


1 టేండు = భర్త, రాజు. 2 ట్రే= విజ్బంభించుట, అతిశయించు, 3 ఉొచ్చు = 


మలినమగు బురద, అపవాదము, తిరస్మారము, జనసమూహపు ధ్వని. 


ఉ. 


లంకయనంగ ద్వీపము చెలంగె ప్రఘానముపేరు పూన్మొనెన్‌ 
లంకెయనంగ సక్తతి మెలంగెను సంగమమౌను ... 

బింకను లంబునా ఘనత హెచ్చె విశాలము పేరు స్టూలనా 
మాంకము బంపటంబనిన నాపదయౌశ్రమమౌ జనార్దనా. 


1 లంక = ద్వీపము, పంచలోనిగది, లంకె కలిసియుండట సంభోగము, 


కలుపుట, 3 లంబు = గొప్పతనము, విశాలము, స్టూలము, 4 లంపటము = ఆపద 


(శ్రమ. 
కం. 


నగభరణ లకోరీయన 

నగు పారావతము కర్మ శాంకితశరమున్‌ 

లగువన సులభము లంఘన 

మగు లాఘవమునకు నామమగు నాంధ్రమునన్‌. 667 


1 లకోరి = పావురము, వాడియగు బాణము, 2 లగువు = సులభము, 


విమలాహ్వయ! లగ్గనగ శు 

భము నవరక్రియకుపేరు బరగె లవియనన్‌ 

గ్రమమునకు ప్రేమ కుత్సా 

హమునకు వికాసమునకు నభిధానంబౌ 668 


1 లగ్గు = శుభము, అపరక్రియ 2 లలి = క్రమము, (ప్రేమ, ఉత్సాహము 


వికాసము. 


విధము. 


భువిలాంచన వ్యాపించుట 

కవును తిరోధానమొందుటౌ లాగనగా 

నపు నాకర్షించు విధం 

బవుసమ్మతమునకు నామమాగ్రితవరదా! 669 


1 లాయచు = వ్యాపించుట, మరుగుపడుట, 2 లాగు = ఆకర్షించుటం సమ్మతము, 


తృతీయ కాండము 427 


గీ. క్షమితా లావన సామ 
ర్ధ్యము నక్షితి బల మశక్య మగునాధిక్యం 
బలరెను స్టూలమునకు నా 
మము లెక్నయనంగ సంఖ్యమతీలక్ష్యంబౌ 670 


1 లావు = సామర్ధ్యము, ఎడతెగనిది, బలము, అశక్యము, అధికము, 
స్తూలమైనది, 2 లెక్క = సంఖ్య, లక్ష్యము. 


థి 


లొ 


అవని లెస్సయనంగ యోగ్యమగును క్షేమ 

మగును వ్రేష్టంబగును లేకయనగ 

లేఖమునకౌను పంక్తికొ పరమపురుష 

రుణముకౌను తరుణికౌ పేరుయనగ 671 


1 లెస్స = యోగ్యము, క్షేమము, శ్రేష్టము, 2 లేక = జాబు, పంక్తి,3 లేమ = 
తరుణము స్త్రీ. 


సీ లోపయనంగ శిలోచ్చయభిన్నమ 
య్యెను రధపిఠాగ్ర మునకుపేరు 
వంకనా దిశకగు వక్రంబు పక్షమౌ 
వంతనా బాధ తాపంబునదియు 
వంతనగను స్పర్థ భాగంబు క్రమము సా 
మ్యముపేరు వగచన ధ్యానమునకు 
బరగె పశ్చాత్తాప పడుటకు శోకించు 
టకు ను విచారించుటకును పేరు 


గీ. వగయనంగ నాలోచనయగును శోక 
మగును సంతాపమగు విధంబగు విలాస 
మగును గతియగు నాధారమగును వడియ 
నాం గృశించగు జలశోష ణంబగు హరి 673 


1 లోన = కొండలోయ, రథము మీది పీట. 2 వంక = దిక్కు వంకర ఒక 
వక్షము (వైపు) ౩ వంత = బాధ, తాపము, నది, 4 పంతు = విరోధము, భాగము, 
క్రమము, పోలిక, 5 వగచు = ధ్యానము, పశ్చాత్తాపము, శోకము విచారము, 6 వగ 


428 ఆంధ్ర పద నిధానము 


ఆలోచనము శోకము సంతాపము, విధము, విలాసము, ఆధారము, గతి. 7 


వడియు = కృశించుట, నీరు యెండిపోవుట. 


క. 


వడయన భక్ష్యవిశేషం 

బడరెను తాపంబు నుష్టమగును శ్రమంబౌ 

వడియన వేగము శౌర్యము 

వడియనగా పద్యయతికివజిలె మురారీ. 673 


1 వడ = భక్ష్యము, తాపము, వేడి, శ్రమ 2 వడి = వేగము, శౌర్యము 


పద్యమందలి యతిస్థానము. 


గీ. 


వన్నెయనగను శుక్లాదివర్ణ ముత్త 

మాంబరము వర్ణనము సుందరము ప్రసిద్ధి 

విధము కాంతి స్వర్ణాధిక్య వధ మలంకృ 

తమును ... ధిరోహసా ధనము గారీ. 674 


1 పన్నె = తెలుపు మున్నగు రంగు, ఉత్తమ వస్త్రము, వర్ణనము, సుందరము, 


ప్రసిద్ధి, విధము, కాంతి, మేలిమిబంగారము, అలంకారము. గుజ్జములనెక్కు సాధనము 
(అంకవన్నె) 


క. 


వరుసయనం [గ్రమము పరం 

పర బంధుత్వక్రమంబు పంక్తియు సామ్యం 

బిరవగు వజలన వ్యాపిం 

చరయ ప్రకాశించు వన్తిలాఖ్య మురారీ. 675 


1 వరుస = క్రమము, పరంపర, బంధుత్వక్రమము, పంక్తి, సామ్యము వీలు, 


2 వజలు = వ్యాపించుట, ప్రకాశించుట, వర్తించుట. 


చ 


వలియన భాపయగు ప్రాఢధయధీనము నానకూల్యమౌ 

వలపన మోహమెందుటకు వాంఛవమించట కాహ్వయం బగున్‌ 

వలసన దిక్కుపాయమన పార్వము ప్రొఢిమదక్షిణాంకమై 

యలరె శుచిత్వమున్‌ శకునమంచితమౌపరివేష్టియుక్తమౌ 676 


తృతీయ కాండము 429 


దక్షిణ స్త్రీ, ప్రొఢస్తీ, స్వాధీనము, అనుకూలము, 2 పలచు = మోహపడుట, 
చోరుట, ౩ వలను = విక్క ఉపాయము, పార్వము, ప్రొఢిమ, కుడివైపు, శుచిత్వము, 
శకునము, అంచితము, ఆవరింపబడ్డది. 


చ॥  వలపన కామ మిష్టము సువాసనయౌ వలమన్న విసృతం 
బలరెను స్థూలమౌ వలయునన్న నవశ్యకమౌట కిష్టమౌ 
తలరెను యుక్తమౌట కభిధానమగున్‌ వలినాంగ నిట్లనౌ 
వలిపిరినాంగ శైత్యగుణవాచకమౌ మతి కంపమౌ హరీ. 677 


1 వలపు = కామము, కోరిక, సుగంధము 2 వలము = విశాలము, లావైనది 
3౩ వలయు = ఆవశ్యకము, ఇష్టము, యుక్తము, 4 (వలివలయుపదమునకు 
రూపాంతరము) 5 వలిపి = శైత్యగుణము, కంపము. 


చ. వలిపయనంగ సూక్ష్మగుణ వస్రమగున్‌ బరిశుద్ధమైన దౌ 
వలపమనంగ నట్లయగు వల్లెయనంగను పాశిసాశమై 
యలరెను రజ్ఞువౌను వసమన్న వశంబును శక్యమౌ వళా 
వళియన కౌతుకం బగును వర్ధితరౌాద్రముజ్బంభణంబగున్‌ 


1 వలిప = సన్నని వస్త్రము, పరివుద్ధమైనది, (వలపము ఇది వలిసెపరమునకు 
సమానార్థకము) 2 పల్లె = వరణుని పాశము, త్రాడు 8 పసము = వశము, శక్యము 
4 వళావళి = ఉత్సాహము, కోపము, చెలరేగుట. 


గీ. మేదిని వసగొనన నుద్యమించు నుత్స 
హించుటకు పేరుజెల్లె వహియన పుస్త 
కంబు విధమగు వాయన ఖడ్గధార 
కలరె వక్రంబునకు పేరు చెలగు శౌరి. 679 
1 వసగొనుట = ఉద్యమించుట, ఉత్సహించుట, 2 వహి = పుస్తకము, 
విధము 3 వా = కత్తి వాదర, ముఖము. 
గీ. _ వాంకయన నది పార్వంబు వక్రమగును 
వాంగనగ సైన్యమగు వ్యర్థభాషణంబు 
స్వల్పనదికాఖ్యయౌ బహువచనమున త 
రంగములకు నభిఖ్య విహంగతురగ. 


430 ఆంధ్ర పద నిధానము 


1 వాంక క నదీ, పార్వ్వము, వంకర, 2 వాంగు = సైన్యము, వ్యర్ధభాపణము, 
స్వల్పనది, (బహువచనమున) తరంగములు. 


గీ. అవని వాండియనంగ శౌర్యమగు నిశిత 
మగును తీక్టంబగును క్రూరమగును వాకొ 
ననగ వచించుట కార్తనధ్వనికి పేరు 
వాడయన వీధి గృహపంక్తి వాసన హరి. 681 


1 వాండి = శౌర్యము, పదును, తీక్లము, క్రూరము, 2 వాకొనుట = వచించుట, 
ఆర్తధ్వని, ౩ వాడ = వీధి, గృహపంక్తి, వాసన. 


గీ. మహిని వాటమనంగ నమపదేశ 
మానుకూల్యత పక్తమౌనదియు వాన 
కోయిలయన చాతకమునకును భుజగ వి 
శేషమునకు నభిఖ్యయౌ శేషశాయి. 682 


1 వాటము = వాలుగనున్నతావు, అనుకూలము కనిసినది, 2 వానకో 
యిల = చాతకము, సర్పభేదము. 


గి. వాయినాంగ ముఖంబగు వక్రమౌను 
ఖద్దధారకగును వాలికయిన దీర్హ 
మగు నిశితమగు వాలాయ మన సదాయ 
వశ్యమును బలవంత మవార్యమగును. 683 


1 వాయి = ముఖము, నోరు, ఖడ్గదార 2 వాలిక = దీర్హమైనది, వాడిం 
మైనది. ౩ వాలాయము = నిరంతరము, అవశ్యము, బలవంతము అడ్డగింపరానిది. 


కం. క్షమితా! వాలన నవతీ 
రము ఖడ్గం బతిశయించు నామమగును దీ 
రము నమముగటకగు శౌ 
ర్యము కూరము నిశితిమగుచురాజిలె శౌరి. 684 


1 వాలు = దిగుట. కత్తి - అతిశయించుట, పొడుగు, వంగుట, శౌర్యము, 
క్రూరము, వాడియైనది. 


తృతీయ కాండము 431 


కం. 


వ్రాలన నవతీర్ణించుట 

వ్రాలన నతిశయము జెందబడు నమతయౌ 

వాలె మన నిరంతరమగు 

వాలెమన నవశ్యమగుచు వజలె మురారీ. 685 


1 వ్రాలు = దిగుట, అతిశయమగుట, వంగుట 2 వాలము = నిరంతరము, 


అవశ్యకము. 


మ. 


ధరణిన్‌ వావిరినా గ్రమంబధిక ముత్మర్షంబునుతృష్టమౌ 

పరగస్‌ వాసియనంగ భేదమగు లాభం బొప్పె నుతృష్టమౌ 
పరిమాణంబును గౌరవంబు బుజుభావంబయ్యెడిన్‌ దారత 
మ్యరసంబౌదురు వింతనా ంగనగునన్యాభిఖ్యయాశ్చర్యమౌ. 686 


1 వావిరి = క్రమము. అధికము - ఉత్మర్ష - ప్రశస్తము - 2 వాసి - శు 


భము - లాభము - ప్రశస్తము -పరిమాణము - గౌరవము బుజుభావము 
తారతమ్యము - వింత ఇతరము, ఆశ్చర్యము. 


గీ. 


క్షితిని వింగడమనంగ విస్తీర్ణమన్య 

మౌను విపరీతమగు సుందరాఖ్య బెల్లు 

విందనంగను బంధువౌ బంధుభోజ 

నాఖ్యవిక్క్మన జృంభించ హంకరించు. 687 


1 వింగడ = విశాలము విపరీతము - సుందరము 2 విందు బంధుభోజనము 


8 విక్కు = విజ్బంభించుట - అహంకరించు. 


గీ. 


ఇలను విచ్చలవిడినా యధేచ్చయగు స్వ 

తంత్రమగు విచ్చుమొగ్గనాం దనరె కుట్మ 

లాఖ్య యతిచలనమున కాఖ్యయు విడి 

మట్టనగ నాశ్రయము వాస మందిరంబు 688 


1 విచ్చలవిడి = యధేచ్చము - స్వతంత్రము 2 విచ్చుమొగ్గ మిగుల కడ 


మొగ్గ విడిమట్టు 8 అస్రమొగ్గము నివాసగృహము. 
౧ ల ౧ 


432 


ఆంధ్ర పద నిధానము 


క. కమలాక్షా! విడియన క్రో 

ధము నేకాకియును వర్ణితంబగు నరుణ 

త్వము ప్రత్యేకంబు పరా 

క్రమము ప్రతాపంబు నరుణ కాంతికి పేరౌ 

1 విడి = క్రోధము, ఏకాకి, వినుపబడినది, ఎబ్జనిది ప్రత్యేకము, పరాక్రమము, 
ప్రతాపము, ఎర్రనిరంగు. 


గీ. _ ధర వితాకన నిశ్శేష్టతయగు పార 
వశ్యమగు విభమంబగు పరవశుడగు 
మటియు నిశ్చేష్టితునకు నామంబుజెల్లె 
విన్ననువనంగ ప్రొడిమ విధము దనరె. 690 


1 వితాకు = నిశ్చేష్ట పరవశము, విభ్రకము, పరవశమగుట. నిశ్శేష్టితుండగుట. 
2 విన్ననువు = నేర్పు. విధము. 


కం. విన్నాణియనంగ యతిపే 
రెన్నికగొనె ప్రొఢకొప్పె నికవిన్నాణం 
బన్నను బైఢిమ పూజ్యత 
పన్నుగ నంచితము మల్లబందము శౌరీ 691 
1 విన్నాణి, = యతీశ్వరుండు, ప్రౌఢకాంత 2 విన్నాణము = నేరుపు, పూజ్యత, 
అంచితము, మల్లబంధము. 
కం॥  విప్పన వికసించుట పే 
రొప్పెను బాహుళ్యనామమొసగె విరియనం 
దప్పక పుష్పము వికసన 
మొప్పె నపసరిలుటకాఖ్య యొగి త్యక్తంబా. 692 
1 విప్పు = వికసించుట. బాహుళ్యము, 2 విరి = పూవు, వికసించుట, 
తొలంగుట, విడిచిపెట్టుట. 


తృతీయ కాండము 433 


కం. అంచితముగ విరయునన త్య 
జించు నపసరిల్లగు వికసించుటకగు వ్యా 
పిం చుల్పణంబగుట భే 
ధించుట కభిదానమౌను దీనశరణ్యా. 693 


విరియు = విడుచుట, తొలంగుట, విచ్చుట, వ్యాపించుట, విజ్బంభించుట, 
ఖేదించుట. 


చం॥ అవని విరాళినాంగ విరహంబును భక్తి విరాళమన్నపే 
రవు విరహంబు జెందుడుప హారవిశేషమగున్‌ విసంబనం 
గ విషముపేరుగాంచె నుదకంబునకౌ వివరించునాంగవే 
రవు విశదీకరించుటకు నన్వయమయ్యు విచార్యమౌహరీ. 694 


1 విరాళి = విరహము, భక్తి 2 విరాళము = విరహమొందుట, ఉపహారభేదము 
3 విసము = విషము, జలము, 4 వివరించుట = విశదముచేయుట అన్వయము, 
విచారింపం దగినది. 


కం. శమి! తగును వీయయన దై 
న్యము నుత్సాహము విజృంభణము నున్నతి గ 
ర్వమును పరాక్రమమును సా 
మ్యము ప్రధానము విధమున కాఖ్య ముకుందా. 695 


1వీంక = దైన్యము, ఉత్సాహము, విజృంభించుట, ఉన్నతి, గర్వము, 
పరాక్రమము, సామ్యము, పాతిపోవుట, విధము. 


మ॥ జగతిన్‌ వీంగన నుత్సహించుటగు చాంచల్యంబు గర్వింపు ట్‌ 
రగు ప్రదావముపేరు జెల్లె మణి వీ కన్నన్‌ బ్రతాపంబుపే 
రగు గర్వంబునకాఖ్య యున్నతికిపే రౌ వీంటిబొవన్న పెర 
పుగ వ్యర్థంబగుటౌను దూష్యము నశింపున్‌ నష్టియౌమాధవా. 


1 వీగు = ఉత్సహించుట,చాంచల్యము, గర్వించుట, పరుగెత్తుట 2 వీంక = 
ప్రతాపము, గర్వము, ఉన్నతి, 3 వీటిపోవు = వ్యర్థమగుట, దూష్యము నాశనము, 
నష్టము. 


434 ఆంధ్ర పద నిధానము 


కం. 


శమితగుణా! వీడన సై 

న్యము పథికజనాళి విశదమగుటౌ బహుమా 

నమును విసర్జించుట శిబి 

రము వర్ధిలు పట్టణమంబు రసికచరిత్రా. 697 


1 వీడు = సైన్యము, బాటసారులు, స్పష్టమగుట, బహుమానము విసర్జించుట, 


శిబిరము, వర్ధిలుట, పట్టణము. 


మ. 


వీడు పట్టణమాశ్రయంబగు వెంటనే శివిరంబగున్‌ 

వీడు పాటన వ్యత్యయంబగు విభ్రమంబగు భేదమౌ 

వీడుకోలన పో ననుజ్ఞయు వెండియున్‌ మరణంబగున్‌ 

చూడుమింక విసర్పనంబయి చొప్పనెన్‌ ధృతభూధరా 698 


వీడు = పట్టణము, ఆశ్రయము, శిబిరము, 2 బీడుపాటు = వ్యత్యయము 


విభ్రమము, భేదము 8 వీడుకోలు = అనుజ్ఞ, మరణము, విడిచిపెట్టుట. 


కం. 


కం. 


వనరుహలోచన! వీడ్కొను 

ననగ ననుజ్ఞవడయుటకునునౌ వర్ణితమ 

య్యెను వీననంగా శోతం 

బును మజియు ప్రసిద్ధికాఖ్య మునుకొనెధరణిన్‌. 699 


1 వీడను = అనుజ్జ్ఞనాందుట, విడిచిపెట్టుట, 2 వీను = శ్రోత్రము, ప్రసిద్దము. 
ల © గ 


విమలాఖ్య వెంటనాంగా 

ర్యము పశ్చాదర్ధకము మృగవ్యంబును మా 

రము విధము విషయంబున 

కమరెను వెండియన రజితమగు తదుపరికా. 700 


1 వెంట = కార్యము, వెనుక, వేంటచేయుట, మార్గము, విధము, విషయము, 


2 వెండి = రజతమను లోహము, తరువాత. 


గీ. 


వెంపరయనంగ హింసయౌ పీడనంబు 

భేదనంబగు వెగటన విరసమునకు 

పేరు తిక్తంబునకు పేరు వెకలియనంగ 

మూఢు డాసక్తుడౌ దేవ మునినుతాంఘి. 701 


తృతీయ కాండము 435 


1 వెంపర = హింస, పీడనము, భఖేదనము 2 వెగటు = విరసము, చేదు 3 


వెకలి = మూఢుండు, ఆసక్తిగలవాండు. 


గీ. 


అవని వెక్క సమన దుస్సహత్వమగును 

దుర్లభంబగు నధికమౌ దుస్సహమగు 

బహువచనసంజ్ఞ దుస్సహ వచనములకు 

నాఖ్య నెగడన చలనంబు వ్యత్యసనము 702 


1 వెక్కసము = దుస్స్పహత్వము, దుర్లభము,అధికము, సహింపరానిది, 


(బహువచనమున) దుస్సహవచనములు, 2 నెగడు = వలనము, వ్యత్యాసము. 


క. 


వెడయన తుచ్చం బల్పం 

బడరెను వికృతము క్వచిత్తు వ్యర్థముపేరౌ 

వెండనగ వికారంబనం 

బడె నవివేక మవివేకి పావనచరితా 703 


1 వెద = తుచ్చము, అల్పము, వికృతము, వ్యర్థము, 2 వెదడంగు = వికారము, 


అవివేకము, అవివేకి. 


గీ. 


ఇలను వెదనాంగ పశ్వాది బుతువు కబరి 

వెన్ననంగ గృహశిఖరంబు పృష్టమగును 

వెరవనగ వెరువనగను విధము యుక్త 

మున కుపాయమునకుపేరు మునినుతాం(ఘి. 704 


1 వెద = పశ్వాదిబుతువు, కబరి, 2 వెన్ను = గృహశిఖరంబు. 8 వెరవు 


(రూ. వెరువు) = విధము, యుక్తము, ఉపాయము. 


క. 


436 


వనజేక్షణ! వెరంగన వెజం 

గన నిశ్చేష్టకునుజెల్లె నాశ్చర్యంబ 

య్యెను వెజయన నాశ్చర్యం 

బును భయమునకాఖ్యయొప్పె పుణ్య చరిత్రా 705 


1 వెజంగు = నిశ్చేష్టము, ఆశ్చర్యము 2 వెజ = ఆశ్చర్యము, భయము. 


ఆంధ్ర పద నిధానము 


వెలయునన ప్రకాశించుట 

చెలగె ప్రసన్నత్వమును ప్రసిద్ధి గనుటకౌ 

వెలదియన యోషకగు ని 

ర్మలమునకు ప్రసన్నమునకురాజలె శౌరీ. 706 


1 వెలయు = ప్రకాశించు, ప్రసన్నత్వము. ప్రసిద్ధినాందుట, 2 వెలంది = స్త్రీ, 


నిర్మలము, ప్రసన్నము. 


గీ. 


క్షితి వెలార్పనగా ప్రకాశింపసేయు 

నిర్ణమించగు వెలియననెగడె బాహ్య 

మును ధవళము బహిస్మారమును బహిః ప్ర 

దేశమునకాహ్వయంబయిదేవ దేవ. 707 
1 వెలార్చు = ప్రకాశింపంజేయు నిర్గమించు. 2 వెలి = బ్రాహ్యప్రదేశము, 


ధవళవర్ణము బహిష్మారము, బహిలప్రదేశము. 


గీ. 


2 వెల్లి 


గం 


వెల్లివిరియుననంగ వ్యాపించు నుల్బ 

ణంబు ప్రకటితమగుటనామంబగు (ప్రవ 

హించు పేరగు వెల్లినాం శ్వేతవర్ణ 

మగు పరంపరయగు ప్రవాహంబగు హరి. 708 
1 వెల్లివిరియు = వ్యాపించుట, విజృంభించుట, ప్రకటితమగుట, ప్రవహించుట, 
= శ్వేతవర్ణము, పరంపర, ప్రవాహము. 

అవని వెలుగన కిరణ మాతపమగు జ్వలి 

యించుటకు పేరగును ప్రకాశించుటౌను 

వెల్లువయన ప్రవాహమైవెలసె సైన్య 

మునకుపేరు కుడ్యవ లీకమునకు 709 
1 వెలుంగు = కిరణము. ఎండ. ప్రకాశించుట, మండుట, 2 వెల్లువ = 


ప్రవాహము, సైన్యము. గోడగానుండుకంచె 


గీ. 


వేయనంగ ననేకమౌ వేగమగు స 

హస్రమున కాఖ్యయగు వేండియనంగ నుష్ట 

మగును నైశిత్యమును తేజమగును తాప 

మొలసె వేండిమి తాపమౌ నుష్టమౌను. 710 


తృతీయ కాండము 437 


1. వే = అనేకము వేగము. నెయ్యి 2 వేండి = ఉష్ణము వాండి తేజము, 


తాపము ౩ వేండిమి = తాపము, ఉష్ణము. 


ఉ. 


వేడన ప్రార్థనంబునకు పేరగుయాచిత మిచ్చయించుటౌ 

వేడబమన్న మాయకగు వేషముపేరగు వంచనాఖ్యయౌ 

వేడుకనాం గుతూహలము పేరభిలాష వినోదనామమౌ 

వీడక వేండి వేల్పనిన పేరగు నగ్నికినుష్టరళ్ళికిన్‌ 711 


1 వేడు = ప్రార్థనము, యాచించుట, కోరుట, 2 వేడబము = మాయ, 


వేషము పంచనము, 8 వేడుక = కుతూహలము, కోరిక, వినోదము 4 వేండి వేల్పు 
= అగ్ని సూర్యుడు. 


క. 


ధర వేందుజనంగ మూఢుడు 

మరి యున్మాదనమునకు ప్రమత్తుని పేరున్‌ 

సరియగు వేంగనచారుండు 

బరగె ప్రభాతంబు దేశ వార్తయు శౌరీ. 712 


వేదుజు = మూఢుడు, ఉన్మాదము, ప్రమత్తుడు, పేంగు = చారుండు. 


ప్రభాతము, దేశవార్త. 


గీ. 


వేదుతిక్తంబుగంధంబు వికటగంధ 

మగునితోధికవచనంబునందు విరస 

వచనములకౌను వేరన వెలసె వృక్ష 

మూలమున కన్యమునకాఖ్య నీలదేహ. 7183 


1 వేదు = చేదు, వాసన, దుర్గంధము, అంతకంటె నెక్కువ, విరస వచనము, 


2 వేరు = వృక్షమూలము, అన్యము. 


ఉ. 


438 


వేసవినాంగనౌ కబరి వేణియు కేశము వేలమన్న నీ 

శానుకృపాణమందు శిభి రాఖ్యయు వేల్పనదేవతాహ్వ్యయం 

బౌ నిక జోస్యనామమున కయ్యె తెలుంగున వేరువిత్తనాం 

బూనెనుపేరు నాశనము పొందెను నాశకు డా(శితావనా. 714 


ఆంధ్ర పద నిధానము 


1 వేనలి = కబరి, జడ, వెండ్రుకలు 2 వేలము = శంకరుని ఆయుధము, 
శిబిరము, 8 వేల్పు = దేవత, జోస్యుండు, 8 వేరువిత్తు = నాశనము, నాశనము 
చేయువాండు. 


క. కమలాక్షా! వేసరునన 
(శ్రమపడు నిర్వేదనము విచార్యంబగు వై 
నమునాం గారణము వివర 
ణ ముపాయము క్రమము విధము పేరగు నిలలోన్‌ 715 


1 వేసరు = శ్రమనొందుట, విచారము, విచారింపందగినది, 2 వైనము = 
కారణము వివరణము, ఉపాయము, క్రమము, విధము. 


ఉ.  పాలితదేవ! వైపనంగ పార్వము లక్ష్య ముపాయమయ్యెడున్‌ 
వ్రాలననమ్రమౌట క్షయ భావముపే రవతీర్ణమౌటకౌ 
వ్రేలన నుద్యమించుటకు పేరగులంబిత మంగుళంబు పే 
రేవిధమయ్యె వ్రేంగు తపియించుటనామము భారనామమౌ. 716 


1 వైపు = పార్వము లక్ష్యము, ఉపాయము 2 వ్రాలు = వంగుట, నాశనమగుట, 
దిగుట వ్రేలు = ఉద్యమించు, వ్రేలాడుట అంగళము, పరిహాసము 5 ట్రేగు = 
తపించుట, భారము. 


మ. జగతిన్‌ సంగడినా విధంబుడుపమున్‌ సామీష్యమున్‌ ద్వంద్వమున్‌ 

నెగడెన్‌ పార్వము సంచయంబనుగతిన్‌ స్నేహంబు రొప్పుచుపేన్‌ 

మిగిలెన్‌ సంగడ మన్న స్నేహమగు సామీప్యంబు సైన్యంబు పే 

రగు ద్వంద్వంబగుసంకు శంఖవలయం బౌ శంఖమౌ కేశవా. 717 

1 సంగటి = విధము, పడద, సమీపము, జంట, పార్వము, సమూహము, 
వెంటవచ్చుట, స్నేహము, 2 సంగడము = స్నేహము, సమీపము, సైన్యము జంట 3 
సంకు = శంఖములొని వలయము,శంఖము. 
గి. సంచనంగ సుందరంబు సూచనవిధంబు 

జెల్ల సంతనకట్టన సిద్ధపడుట 

కౌను సంఘీభవించుట కౌను సంతు 

నాం గులంబగు సంతాన నామమౌను. 718 


తృతీయ కాండము 439 


1 సంచు = సుందరము. సూచన, విధము, సంతునకట్టు = సిద్ధపడు 


సంఘీభవించు, 8౩8 సంతు = కులము సంతానము. 


(8 


సంతరించనంగ సమకృత్యమగు లభి 

యింపసేయు సంగ్రహించగు ధరి 

యించుటౌ రచించునెసగెసంపన వధి 

యించు పేరగును సమృద్ధిపేరు 719 


1 సంతరించు = సమకూర్చు, లభింపం చేయు, సం[గ్రహించు, ధరించు 


రచించు - 2 సంపు = వధించు సమృద్ధి. 


ఉ. 


సందడినా జనాళియగు సంకులమౌ జనతారవంబగున్‌ 
నందుకొనన్న వ్యాష్యమగు నక్తముపేరు పరిగ్రహించుపే 
రొందెను సంబరంబన రసోక్తిని సంబ్రమనంగ నొప్పెనా 
నందముపేరగున్‌ ద్వరిత నామమగున్‌ రవిచంద్రలోచనా 720 


1 సందడి = జనసమూహము, సంకలము. జనులధ్వని. 2 సందుకొను 


వ్యాపించు,కలసికొను, పరిగ్రహించు ౩ సంబరము (రూ. సంబము) = ఆనందము 
తొందర. 


క. 


సంబడమనగా పాథే 

యంబగు వైతనికక్లుప్త మగును భరణ్యా 

రంబగుసకియ స్త్రీనా 

మంబగు సఖినామమగును హాటక చేలా 721 
1 సంబడము = దారిబత్తెము, జీతము ఏర్పాటు, బత్తెము సకియ స్రీచెలికత్తె. 


సకినయనంగను కృత్రిమ వికిరనామ 
మగును ప్రతిమయగున్‌ సజ్ఞయనంగసూతి 

కాగ్భహంబున కాఖ్య శిరోగ్భహంబు 

పిటకమగు సిద్ధమగు సస్యభేదమగును 722 


1 సకిన = కృతిమపక్షి ప్రతిమ 2 సజ్జ = సూతికాగ్భహము, శిరోగ్భహము 


గంటె, సిద్దపడుట, సజ్ఞపైరు. 


440 


® 


ఆంధ్ర పద నిధానము 


కం. సడియన నపకీర్తి కిపే 
రడ రెను సూచనకు మీద కగు సద్రయనన్‌ 
బుడమి నవశ్యకాఖ్యము 
తొడరెను లక్ష్యంబుపేరు తోయజనాభా 723 


1 సడి = అపకీర్తి సూచన, నింద 2 సడ్ర = ఆవశ్యకమగు కార్యము, 


లా 
బ్‌ 


త్తన సీసభేదమగు సత్యమగున్‌ బలమందువర్తిలున్‌ 

సత్తియనంగ శక్తియగు శస్త్రవిశేషమగున్‌ బలంబుపే 

త్తెను పార్వతీసతికి నాహ్వయమౌను వసిష్టసూను డా 

యత్తపడెన్‌ భువిన్‌ సమయునన్న మృతించు నశించు పేరగున్‌ 724 


Oo 


సత్తు = సీసములోనిభేదము, సత్యము, బలము, 2 సత్తి = శక్తి. ఆయుధ 
విశేషము, బలము శంకరుడు, వసిష్టుమునికుమారుండు. 3 సమయు = ముగించుట, 
నశించుట. 


గీ. _ సమకట్టన కవచము కృ 
త్య ముపాయ నివారణమున కాహ్వయమౌ క్లు 
ప్రముచేయు సిద్ధపలుచగు 
సమేల మనుకూలమగును సంవర్షంబౌ 725 


1 సమకట్టు = కవచము, పని, ఉపాయము, అడ్డగించుట, క్లుప్తముచేయుట, 
సిద్ధముచేయుట. 2 సమేల = అనుకూలము, కలసియుండుట. 
గీ. వాసిగ సయ్యాటయన వి 

లాసము సహకేళికాది లక్ష్యమగు పరీ 

హాసంబగు సరమనగా 

నాసన్‌ శ్వాసంబు స్వరము నాళీకాక్షా 726 

1 సయ్యాటము = విలాసము, స్త్రీపురుషులు కలసియాడుట, పరిహాసము, 
2 సరము = శ్వాసము, స్వరము. 


తృతీయ కాండము 441 


గీ. సరియన హారము సమయం 
బరయగ యుక్తము సమాప్తమగు పూర్ణంబౌ 
సరిగయన స్వర్ణతంతువు 
పరగెను హారంబుపేరు పావనచరితా॥ 


1 సరి = హారము. సమయము, యుక్తము, సమాప్తము. పూర్ణము, 2 సరిగ 


= బంగారుతీంగ, హారము. 


గీ, సవతునాంగ సమానము సామ్యమౌను 
ససియనంగ నారోగ్యమౌ సస్యమగును 
(ప్రబలకాంతికినగు బుజుభావమగును 
బుజువు నారోగ్యభావమౌ కృష్ణవర్ణ. 


1 సవతు = సమానము, సామ్యము, 2 ససి = ఆరోగ్యము, 


విస్తారమగుకాంతి. బుజుభావము, సత్యము, ఆరోగ్యముగానుండుట. 


గీ. వసుధసాం బ్రాణియన ధూపవస్తు వత్త 
మాశ్వమున కాఖ్య సాకతమన ననుగ్ర 
హంబు నుపశమించుటకాఖ్యయౌను సాక 
మనగ నుత్సవమగు వ్యాజమౌను శౌరీ. 


728 


పెరు 
a 


730 


1 సాంబ్రాణి = ధూపవస్తువు, ఉత్తమాశ్వము. 2 సాకతము = అనుగ్రహము. 


ఉపశమించుట. ౩ సాకము = ఉత్సవము. నెపము. 


గీ. అవని పాతన పథికజనాళిపేరు 
వర్తకసమూహమునకాఖ్య వజలె సామి 
యనంగ స్మంధుడు భర్త రాజౌనుసారి 
యనంగ నావృతమగు యుద్ధయాత్రయగును 


731 


1 పాతు = బాటసారులు. వర్తకసమూహము 2 సామి = కుమారస్వామి, 


మంగడు, రాజు, 3 సారి = ఆవృతము, యుద్ధప్రయాణము. 


442 ఆంధ్ర పద నిధానము 


కం. సారెయన యౌతుకంబగు 
శారికపేరగు కులాల చక్రంబునకౌ 
శారిఫలం బక్షమునకు 
పేరగు బహువాచకమున వీణాతంత్రుల్‌ 732 


1 సారె = కూంతురును అత్తవారింటికింబంపునపుడిచ్చుసామగి. గోరువంక. 
కుమ్మరి వానిచక్రము. సొగటాలకాయ. పాచిక. (బహువచనమున) వీణితీగ. 


చ. సిరము సిరస్సు శైత్యమగు సీదరమన్నను సర్పకంచుకం 
బయ భుజంగంబునకు నాహ్వయమౌను దరిద్రనామమౌ 
సిరియనగా శుభంబునకు జెల్లెను లక్ష్మికి సంపదాఖ్యయౌ 
స్థిరముగ సీమనాంగను ప్రదేశము దేశము రాజ్యమౌ హరీ. 733 


1 సిరము, సిరస్సు = శైత్యము, 2. సీదరము = పాముకుబుసము. పాము, 
దరిద్రము. 3. సిరి = శుభము, లక్ష్మి సంపద, స్థిరము 4. సీమ = ప్రదేశము 
దేశము. రాజ్యము. 


గీ. సుద్దియన కవచము పరిశుద్ధమగుచు 
బరగె వృత్తాంతమౌను సుపాణియనగ 
దనరె మౌక్తిక శోభ ముక్తాఫలాఖ్య 
యిసా సురతాణి శచియగు నిం(ద్రుడౌను 7834 
1 సుద్ది = కవచము. పరిశుద్ధము. వృత్తాంతము 2. సుపాణి = ముత్తెముల 
కాంతి. ముత్తెములు. 8 సురతాణి = శచీదేవి. ఇంద్రుడు. 
కం. సురయన ననిలావృత్తము 
సురయన ననిలం బధికము సురుంగన గమనిం 


పరయ చలిం చ దృశ్యంబగు 
మరియు ప్రధావించుపేరు మన్మధజనకా 735 


1 సుర = సుడిగాలి గాలి. అధికము. 2 సురుంగు = గమనింపు, చలించుట. 
సదృశమగుట, పరుగెత్తిపోవుట. 


తృతీయ కాండము 443 


గి. సూటినా లక్ష్యము విధంబు సూడిగముల 
నంగ వలయంబులగు కంకణంబులగును 
సెగయనంగ సెకయన జ్వాలయగును తాప 
మగు సెగ్గమనగ నింద్యవర్తనంబు 736 


1 సూటి = లక్ష్యము, విధము. 2 సూడిగములు = కడియములు, గాజులు 
క = జ్వాల తాపము 4 సెగ్గము = నింద్యవర్తనము. 


జ 


ర 


సేదియన నష్టినాశంబు సేకరించ 

నంగ నుపశమిల్లు సంగ్రమిం చగును సేమ 

మన శుభంబగు మరిక్షేమమగును సేస 

యనంగ సీమంతమునకగు నక్షతలగు 737 


1 సేది = నష్టము, నాశనము, 2 సేకరించు = ఉపశమించు, సంగ్రహించు, 
3 సేమము = శుభము.క్షేమము, 4 సేస =పాపట అక్షతలు. 


నానార్లవరు ముగిసెను 
trier 


అవ్యయవర్లు 


కం. తూరియనన్‌ రువ్వంబన 
పారియనన్‌ రువ్వునాంగ పరినా మైనా 
సారియనంగ తెనుంగున కడ 
తే రావృత్యార్ధ్థకమును దెల్పుచుశౌరీ 738 


తూరి, రువ్వము, పారి, రువ్వు, పరి, మై, సారి, ఇవి. పర్యాయము 
అనునర్ధమిచ్చును. 
కం. _ఎటులన నెట్లన నెట్టన 

నెటువలెనా నెట్టలనంగ నెట్టెట్టూనా 


నెటువోలె నెట్టువలెనా 
నెటనంగను యద్ధకారమిలదెల్చ్ప హరీ. 739 


444 ఆంధ్ర పద నిధానము 


ఎటులు, ఎట్లు, ఎట్లన, ఎటువలె, ఎట్లుల, ఎటెట్లూ, ఎటువోలె, ఎట్లవలె. 
oy © అ ల లట అ 


ఎటు = వివి యేవిధము అనునర్ధమిచ్చును. 


ఆ. 


ఎట్టకేనియనిన నెట్టకునేనినా 
నెట్టకేలకనిన నెటకునేని 
యనంగనౌ నతిప్రయాసార్దసూచన 


దెల్ప నవ్యయములు దేవదేవ 740 
ఎట్టకేని, ఎట్టుకునేని, ఎట్టకేలకున్‌, ఎటుకనేని, ఇవి అతిప్రయాసమును 
సూచించును. 
గీ. ఈయనంగ నిదియనం జెల్లి నియమభిఖ్య 


లట్లనంగను తద్రకారార్థమౌను 
చెజియనంగ తలాయనం జెల్లి నాంధ్ర 


మున ముకుంద యేకై కార్ధ మును దెలుపుచు. 741 
ఈ, ఇది, నిర్దేశార్థకములు, అట్లు తత్ర్రకారార్థకము, చెటి, తలా, 
అనేకార్థకములు. 
గి. ఆయనంగ నదియనంగపేళ్ళాం తధర్ధ 


కం. 


మునకు వల్లేయనంగను దనరె వల్లె 
యనంగ కానీయనంగ పేళ్లవ్యయమున 
దనరె ధరణి నంగీకారమును శౌరీ. 742 


ఆ, అది, తదర్ధకములు, వల్లే, వల్లె, కానీ, అంగీకారార్థకములు. 


ఇసిరో యిస్సీ యీహీ 

యిసియును మతియిస్సిరో యిహీ మటియిహిహీ 

యిసీయన నంద్యముం దెల్పును 

వసుధను తెనుం గవ్యయములు వాసవవినుతా 743 


ఇసిరో, ఇస్సీ, ఈహీ, ఇసి, ఇస్సిరో, ఇహీ, ఇహిహీ, ఇసీ, ఇవి నింద్యార్థకములు. 


తృతీయ కాండము 445 


కం. 


ఏమీయెట్టూ యేయన 

యేమియనన్‌ ప్రశ్నమునకు నేర్చడిజాడల్‌ 

కామించెదు డబ్బాటన 

స్వామి యకస్మాత్తుగననుజాడ మురారీ 744 


ఏమీ, ఎట్టూ, ఏ, ఏమి, ఇది ప్రశ్చార్థక బోదకములు, డబ్బాటు, ఆకస్మికముగ 


ననియర్ధము. 


గీ. 


ఆంధ్రమున నొండె యొండేని యనంగ కాని 

పక్షమున కర్టసూచన బరంగెను మటి 

యిటుల నిట్టుల నిట్లిలు నిట్టనంగ 

నివ్విధార్థంబుదెల్పు సురేశపాల 745 


ఒండె, ఒందేని, ఇవికాదనునర్థము తెలుపును. మటి, ఇటులకా ఇట్టులన్‌, 


ఇట్లు, ఇటు, ఇట్టు. ఈ విధమును నర్ధముతెల్పును. 


గీ. 


పృథ్వినెట్టెట్టునాంగ నెవ్విధమునైన 

యనుట కిటంబట్టినా నిదమాదిగ నని 

యలరె నీనాయనంగ యుష్మదస్మదర్ధ 

మగుచు నవ్యయవర్గున కంతమయ్యె 746 
ఎట్టుట్టు = ఈ ఏవిధముగానైనను, ఇటుబట్టి = ఇది మొదలు, నీ, నా, ఇవి 


యుష్మదస్మదర్ధకములు. 


కం. 


446 


అవ్యయవర్లు ముగిసెను 


నానార్హావ్యయవర్లు 
(౧) గ్‌ 


అని సవి సావి ప్రసరం 

బును స్మరియించుట ప్రకారమును వాక్యము కా 

రణ మివి యవ్యయరూపం 

బును సూచనంజేయు కావ్య ముఖమునశౌరీ 747 


ఆంధ్ర పద నిధానము 


అని , నవి, సావి ఇవి అవ్యయరూపములు. ఈ పద్యమునకర్థము 


సంశయాస్పదముగ నున్నది.) 


ఐననా బూర్వవాగ్విరుద్దార్థము సమ 
యారకంబు నిర్లక్ష్యాన్వయము వికల్ప 
థి CHA; 
కారమును న్యూనసూచన యవ్యయమున 
దెలుపు తెనుంగున మునిలోల దీనపాల 748 


జన = పూర్వవాగ్నిరుద్దార్థము, సమయార్థము. నిర్లక్ష్యార్ధము, స్వల్పకార్థము. 


న్యూనసూచనము. 


కం. 


కమలాక్షా బిట్టనశీ 

ఘ్రముగా దృఢముగ ననెడు వికారముందెలుపున్‌ 

గ్రమమున వలెయనంగా సా 

మ్యము నిష్టము దెల్పుస్వర్ణమయ చేలాంకా 749 


1 బిట్ట = శీఘ్రము, దృఢము, 2 వలె= సామ్యము. ఇష్టము. 


కాని కానీయనంగ వికల్పమునకు 

నెదుటి వాగ్విరుద్ధమునకు తదితరము నది 

కగునుసూచన యొండన నన్యమునకు 

నేకతమునన జాడయే నింది రేశ 750 


1 కాని, కానీ = వికల్చ్పము. ఎదుటివాక్కునకు విరుద్ధము. తదితరము 3 


ఒందు = ఇతరము ఒంటరితనము. 


స్ప 


అకటన యక్కటా యకృటయయ్యారె 
యయ్యరె యయ్యరే యకట కదరె 
యయ్యు యయ్యో జెల్ల యాహా యయారె యో 
చెల్ల యౌరౌర యొచ్చెల్ల యొచెల 
యౌర కట్టా కట్ట యక్కట చెల్లరే 
యోచెల కటకటా యొచ్చెల కట 
యౌరా యయారే యయరె యకటా కట్ట 
చెల్లంబో కటకట చెల్లరెయు ను 


తృతీయ కాండము 447 


గీ. అగుర యవుర యయ్యారే యహారె యంనగ 
నాంధ్రమున నివి సంతాప కార్థములును 
దెలుపు నాశ్చర్యమర్థముల్‌ దెల్చునట్టి 
యవ్యయములు రమాహృద యాబ్దభృంగ 751 


అకట, అక్కటా, అక్కట అయ్యారై, అయ్యరే, అయ్యరె, అకట కదరె, అయ్య, 
అయ్యో, చెల్ల, ఆహా, అయారె. ఓ చెల్ల జెరౌర. ఒచ్చెల్ల, ఒచెల, జెర, కట్టా. కట్ట, 
అక్కట. చెల్లరే ఓ చెల, కటకటా, ఒచ్చిల. ..బెరా. అయారే, అయరె, అకటా,కట్ట 
చెల్లంబో కటకట, చెల్లరె, అవుర, అవుర అయ్యారే, అహారే, ఇవి సంతాపార్థము 
నందును, ఆశ్చర్యార్థమునందును ఉపయోగించు అవ్యయములు. 


స్ప అజ్జరే నల్లవో యద్దిరా యాహరే 
యాహా యహారే యహారె బళిరె 
యహహా యసాదునా హారె బలే బలీ 
యజ్లారె బాపురే యౌర బళిర 
మజ్జారె మజ్జరె మమ్మరె మమ్మారె 
మాయరే బళిరయ్య మజ్జరె మజ 
మజ్జ మజ్ఞా బలా మమ్మ మమ్మా బళి 
మమ్మరే బళిరె మామ్మ బళారె 
గీ.  మాబలారా బళీరె యౌరా బళార 
నల్లవె సెబాసు మేల్‌మేలు బల్లబల్ల 
బాపురె బళిరా యజ్ఞ సేబాసనంగ 


నగు ప్రశంసనార్గాశ్చర్య నార్దసమితి. 752 
థి యణ 


అజ్జరే, అల్లవో, అద్దిరా, ఆహరే, ఆహా, అహరే, ఆహారే బళిర, అహహా, 
అసాదు, హరె, బలే, బళీ అజ్జరే బాపురే యౌర బళిర, మజ్జారె, మజ్జరె, మమ్మరె, 
మమ్మా మామ్మారె, మయురే బళిరయ్య, మర్దరె, మజ్జ మజ్జి మజ్ణా, బలా, మమ్మ, 
మమ్మా బలి, మమ్మరే, బలిం. మమ్మా బళారె, మాబలారా, బళిర, బెరా బెరార 
నల్లవో సెబాసు మేల్‌మేలు. బల్లబల్ల బావురె. బళిరా, అజ్ఞ, సేబాసు, ఇవి 
ప్రశంసార్థము, ఆశ్చర్యార్థము నిచ్చు అవ్య్వవయములు. 


448 ఆంధ్ర పద నిధానము 


కం. ఊరకయన వ్యత్యార్థమ 
కారణమును నిష్ప్రయత్న గతిమారనిపే 
రౌరా పోయన నిశ్చయ 
మారయగ ననాదరమున కర్ధముదెల్పున్‌ 753 


ఊరక = అకారణము. ప్రయత్నముచేయుము. 2 జెరా, పోరా ఇవి 
అనాదరణార్థకములు. 


అశ్వాసాంతము, 
మాలిని. విమలకమలనేత్రా విశ్వజజ్జైత్రయాత్రా 
శమితకలుషసూత్రా సర్వలోకైక పాత్రా 
విమతగళలవిత్రా వీరలక్ష్మీకళత్రా 
సమధికసుచరిత్రా శ్యామలాంభోదగాత్రా 
కం. వెంకట శైలవిహారా! 
శంకరముఖ నిర్ణరేంద్ర సంస్తుతధీరా! 
సంకోచరహితశూరా! 
వంకజభవజనననాభి పద్మాధారా! 


గద్య 


ఇది శ్రీమదలర్మేల్మంగోత్తుంగస్తన శృంగసంగధారాధర 
వేంకటేశ్వర కృపాపాంగలబ్ది వాగ్వైభవనిరంతర 
భగవతారాధనాధేయతూముకులపవిత్రసర్వేశా 
భిదానపుత్ర రామదాస ప్రణీతంబైన యాం 
ధ్రపదనిధానంబను నిఘంటువునందు 
విశేష విఘ్న సంకీర్ణ నానార్థ అవ్యయ 
నానార్ధవ్యయ వర్గయుత తృతీయ 
కాండము ముగిసెను 
మంగళం భవేత్‌ 
సర్వము సమాప్తము. 


తృతీయ కాండము 449 


ఆశుణందం -: 


తూము రామదాసు 
- ఆచార్య కోవెల సంపత్ముమార్‌ 


“కోశవాన్‌ పండితః అని లోకోక్తి. ఇక్కడ కోశమంటే నిఘంటువని అర్థం. 
పూర్వకాలపు విద్యాపద్ధతిలో విద్యార్థులతో “అమర నిఘంటువు” కంఠస్థం చేయించేవారు. 
ఈనాడు ప్రచారంలో ఉన్న విద్యావిధానంలో కంఠస్థంచేసే పద్ధతికి స్థానంలేదనే 
చెప్పవచ్చు. ఈ స్థానం లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారని అనేకమంది 
విద్యాభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఎలాఉన్నాా ఈ కంఠస్థం చేసేపద్ధతి 
అడుగుబట్టి పోయిన తరువాత అకారాది క్రమణికగా కూర్చబడే నిఘంటువులకు 
ప్రాధాన్యం వచ్చింది. ఎంతపండితుడయినా, ఒకసారి కాకపోతే మరొకసారైనా 
నిఘంటువు యొక్క అవసరం అతనికి తప్పకుండా కలుగుతుంది. ప్రామాణికమయిన 
నిఘంటువును సమకూర్చడానికి సామాన్య స్థాయికి మించిన ఉత్తమ పాండిత్యమే 
కాకుండా, బహు(గంథాల అధ్యయనం, భాషాప్రయోగంలోని మెలకువలు, 
అర్ధసమన్వయంలో నేర్పూ, నిశితమయిన పరిశీలనాదృష్టి, క్షుజ్ణ్హమయిన భాషాకృషీ 
మొదలైన ప్రత్యేకలక్షణూల అవసరం ఎంతయినా ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక 
లక్షణాలతో (శ్రమించి కూర్చబడిన అచ్చతెనుగు నిఘంటువు “ఆంధ్ర పదనిదానము” 
ఈ నిఘంటువు రచించిన మనీషి శ్రీ తూము రామదాసుగారు. రామదాసుగారికి 
విద్యార్థులు కంఠస్థంచేయడం అన్న విధానంపై అధికమయిన ఆస్ట. అందుకనే ఈ 
ఆంధ్రపద నిదానరచనకు ప్రేరకమయిన శ్రీ బహుజనపల్లి సీత్రారామాచార్యులుగారి 
'శబ్దరత్నాకరం' అకారాది పద్ధతిలో ఉన్నాకూడా ఈ ఆంధ్ర పదనిదానం పూర్వ నిఘంటు 
పద్ధతిని అనుసరించి రచింపబడింది. నిఘంటువు పద్యాలలో ఉండడంవల్ల విద్యార్థుల 
కంఠస్థం చేయడానికి చాలా వీలు. మరొకవిశేషం, ఇది శుద్దాంద్ర-అంటే అచ్చతెలుగు - 
నిఘంటువుకదా! తత్సమ పదాల అర్థనిర్ణయంలో సంస్కృత భాషయొక్క పరిపూర్ణస్థితి 
వల్ల సౌకర్యం అధికం. కాని, తెలుగు పదాల అర్థనిర్ణయ విషయంలో ఆ సౌకర్యం 


450 ఆంధ్ర పద నిధానము 


లేకపోగా, మాండలికత మొదలయిన వాటివల్ల కొంతకొంత అసౌకర్యంకూడా 
ఏర్పడుతుంది. ఈ విధమయిన అసౌకర్యాలను అధిగమించి ఈ నిఘంటువు 
రచింపబడింది ఈ నిఘంటువు ఇటీవలి కాలంలో అంటే, 1896-1904 మధ్యలో 
రచింపబడింది. కాబట్టి, శుద్దాంధ్ర విషయకంగా అంతకుముందు రచింపబడిన 
నిఘంటువులన్నిటికన్నా, దాదాపుగా సమ(గత్వాన్ని సంపాదించుకొన్నదని చెప్పవచ్చు. 
ప్రధానంగా ఈ నిఘంటువు విషయంలో వేరొక విశేషం చెప్పుకోవలసి ఉన్నది. 
ఇతఃపూర్వపు నిఘంటువులలో తెలంగాణా మాండలికాలకు చాలావాటికి స్థానం 
లభించలేదు. ఆలోటు చాలావరకు రామదాసుగారు ఈ నిఘంటు రచనద్వారా 
తీర్చినారని చెప్పవచ్చు. 

రామదాసుగారి జన్మస్థానం వరంగల్లు, 18 ఆగస్లు 1856 జననం. 
నలభైతొమ్మిది సంవత్సరాల వయస్సులో అంటే, 29వ నవంబరు 1904న 
రామదాసుగారు పరమపదించినారు. వరంగల్లు నివాసులు పండితులు కవులు అయిన 
శ్రీమాన్‌ ప్రతాపురం రంగాచార్యులుగారు దాసుగారికి విద్యాగురువులు, కాంచీపుర 
వాసులు, షట్‌శాస్త్ర కోవిదులూ అయిన శ్రీమాన్‌ కందాళ సింగరాచార్యులు గారు 
సంప్రదాయ గురువులు. దాసుగారు నిజాంప్రభుత్వపు అటవీశీఖలో ఉద్యోగిగా 
పనిచేసినారు. ఆ సందర్భంలో తెలంగాణాలోని అనేక స్థలాలను -పల్లెపట్టులను చూచే 
అవకాశం లభించింది. స్వయంగా భాషాభిమాని కాబట్టి, ఆయాప్రాంతాలలోని 
భాషావిశేషాలను పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఈ పరిశీలనయే 
“ఆంధ్రపదనిదానం? సమ(గత్వం పొందడానికి చాలావరకు కారణమయింది. 

దాసుగారు మొత్తం అయిదు గ్రంధాలు రచించినారు. మొదటిది రుక్మిణీ 
కళ్యాణం” ఇది గేయాత్మకంగా రచింపబడింది. రెండవది 'గోపికావిలాసంి. ఈ రచనకు 
(ప్రైరకం “'పుష్పబాణవిలాసిమని చెప్పబడింది. కృష్ణపరంగా రచింపబడిందీ కావ్యం. 
మూడవది 'మిత్రవిందోద్వాహం” అన్న శృంగార ప్రబంధం. గోపికా విలాసంలోని 
కొన్ని పద్యాలు ఇందులోనూ చేర్చబడినవట. నాల్గవది కాళిదాసు నాటకం. ఇది 
జనశ్ళుతిని ఆధారంగా చేసుకొని రచింపబడింది. ఆరోజుల్లో “సురభి” కంపెనీవారి 
నాటక ప్రదర్భనాలు విరివిగా జరుగుతూ ఉండేవి. ఆ కంపెనీవారి అభ్యర్థనను 
పురస్కరించుకొని మూడుదినాలలో దాసుగారు ఈ నాటకాన్ని రచించినారు. ఆ 
కంపెనీవారు పలుచోట్ల ఈ నాటకాన్ని ప్రదర్శించినారటకూడా. ఈ నాటకమూ, 
మిత్రవిందోద్వాహమూ రెండూ 1899లో ముద్రితమయినవి. రుక్మిణీ కళ్యాణం, 


అనుబంధం 451 


గోపికావిలాసం ఆముద్రిత గ్రంథాలు. ప్రస్తుతం వాటి వ్రాతప్రతులుకూడా ఎక్కడా 
లభించడంలేదు. ముద్రితమయిన రెండు గ్రంథాలు కూడా అలభ్యంగానే ఉన్నాయి. 
మిత్రవిందోద్వాహం మాత్రం ప్రాచీన గ్రంథాలయాలలో ఒకటిరెండు ప్రతులు 
కనిపిస్తాయి. 

“మిత్రవిందోద్వాహం' నిర్వచన ప్రబంధం. దీని ఆశ్వాసాంత గద్య ఈవిధంగా 
ఉన్నది. 


“ఇది శ్రీమదలమేల్మంగోత్తుంగ శృంగారస్తన శృంగ 
నంగధారాధర వేంకటేశ్వర కృపాపాంగలబ్ద వాగ్వైభవ 
సర్వేశాభిదాన పుత్ర రామదాస ప్రజీతంబైన నిర్వచన 
మిత్రవిందోద్వాహంబను శృంగార ప్రబంధంబునందు 
ఏష జట ఆశ్వాసము సంపూర్ణము.” 


“మిత్రవిందోద్వాహం ప్రబంధ ధోరణికి సంబంధించిన పలుచమత్యానాలతో 
సాగిన చక్కని కావ్యం. వసుచరిత్ర, విజయవిలాసం వంటి ప్రబంధాల అనుసృతి 
అక్కడక్కడ భావంలోనూ కనిపిస్తుంది. చమత్మారమయిన రచన పలుచోట్ల కనిపిస్తుంది. 
మన్మధ దూషణలో ఉదాహరణగా ఒకపద్యం : 


నే కన్నారగంజాచితేని మదనా! నీ టెక్కమున్‌ వ్రక్కలౌ, 
చీకాకౌ నొకమాటకే గుజము, ముంజేయంటినన్‌ సింగిణి 
పోకల్‌ (స్రుక్కును, తూపులడ్గుబడు నే మోమెత్తుమాత్రాన, నా 
హా! కయ్యానకు కాలుద్రువ్వెదవె బాహాశక్తియుం జూచెదో! 


తన ముందు మదనుని శక్తి. సాధనాలు ఎంతమాత్రమూ పనికిరావని మిత్ర 
వింద తృణీకరించడం ప్రధానం. దీనితోబాటు నాయికానేత్రాదులు ఉపమా 
వస్తువులయిన మత్స్యాదులను మించినవన్న వర్ణన కూడా ఇందులో అంతర్భూ 
స్ఫురిస్తుంది. ఇలాగే పద్యాలపేర్లతో నాయికా వర్ణన ఒక చమత్మారం. 
మత్తకోకిల బింబ మదనదర్పణములు 
విమల గండోష్ట స్వరముల కోడె 


మత్తేభ సరసిజ మణిగణనికరముల్‌ 
కరసంభవాహన గతుల కడరె 


452 ఆంధ్ర పద నిధానము 


చంపక చంద్రికా జలధరమాలలు 
కచదరస్మిత నాసికముల కడరె 
ఉత్సలమాల విద్యున్మాల మంజరి 
కుచగాత్ర దీప్తదృక్కులకు చెదర 
చంచరీకావళి నలిన చంద్రరేఖ 

కామినీ ఫాల హస్తాలకముల కడరె 
వృత్తరూపములయ్యు కవిత్వసరళి 
కావ్యముఖమున బడి భువి గానంబడియె 


మొదట పద్యాల పేర్లు, ఆ తరువాత ఈ ఉపమానాలకు ఉపమేయాలు 
కూర్చబడ్డవి. అయతే క్రమాలంకార పద్ధతి వ్యత్యస్తంగా ఉపయుక్త మయింది. 
ఉదాహరణకు మొదటి పాదంలో మత్తకోకిల -బింబ(ఫలము) మదనదర్పణము అన్న 
వాటికి క్రమంగా స్వర-ఓష్ట-గందడములు ఉపమేయాలు. కాని ఈ ఉపమేయాలు 
తలక్రిందులుగా ఉన్నాయి. పద్యమంతటా ఇదే పద్ధతి ఉండడం వల్ల ఉద్దేశ్యపూర్వంగానే 
ఇది ప్రయోగింపబడ్డదని స్పష్టం. మరి దీన్ని “వ్యత్యస్తక్రమాలంకారం”' అనవచ్చునా? 

ఈ కావ్యంలో గర్భకవిత చాలా అధికం. ప్రధానంగా స్తోత్ర సందర్భంలో ఇది 
ఉపయోగించబడింది. బంధకవిత కూడా విరివిగానే ఉన్నది. నిరోష్ట్ర పద్యాలూ 
ఉన్నవి. విశేష వృత్తాలూ ఎక్కువే. కావ్యం మొత్తం మీద కంద, గీత, సీసపద్యాల 
కాధిక్యం. మరొక విశేషం ఈ కావ్యం అచ్చ తెలుగు కావ్యం కాకున్నా ఆ పదాల 
ప్రయోగం విరివిగా కనిపిస్తుంది. దేనికి కొంత కారణం అచ్చతెనుగు నిఘంటువును 
కూర్చడానికి ఆ సందర్భంలో చేస్తున్నకృషి కావచ్చు. 

దాసుగారి భాషాకృషికి చివరి ఫలం “ఆంధ్రప్రద నిదానం” శ్రీ తూము వరద 
రాజులుగారు (దాసుగారి మూడవ కుమారుడు) కార్యదర్శిగా ఉండి ఉన్న కాకతీయ 
గ్రంథమాలి పక్షాన 1930లో ఇది ముద్రితమయింది. దాసుగారి పెద్ద కుమారులు 
శ్రీ తూము రంగయ్యగారు ముద్రణకు ద్రవ్యం సమకూర్చినారు. రంగయ్యగారంటే ఆ 
నాళ్లల్లో సజ్ఞనత్వానికి ప్రతీకగా, వరంగల్లుకు అలంకారమయిన వ్యక్తి 

దాసుగారు తమ నిఘంటు రచన గురించి ఈ విధంగా అన్నారు. 


అనుబంధం 453 


“ఆంధ్ర భాషా పటిమాభ్యాసమొనరించు 
బాలురకతి సులభంబుగాగ 

అఖిలాంధ్ర మిళిత వాక్యస్వరూపంబగు 
శబ్దరత్నాకరి నఖ్యమునను 
బ్రతిశబ్బమునుగూర్చి పదములు రాసుల 
నమరించి నామలింగాను శాన 
నముగతి వర్గాళినామాళి సమకూర్చి 
తనరారం తెలుగు వృత్తములు గూర్చి 
ఆంధ్ర పదనిధానమనియెడు నొక నిఘం 
టువు రచింతుంబేళ్లచివర లందు 
జాడతెల్చ్ప నిడుదు సంస్కృత పదములం 
జిత్తగింపు, మౌని చిత్త హారి.” 


అకారాది క్రమాన్ని అనుసరించిన శబ్దరత్నాకరం దీనికి (ప్రేరకమయినా, 
ప్రణాళికమాత్రం 'నామలింగాను శాసనము (అమర నిఘంటువు) ననుసరించి 
రచింపబడింది. సాంబనిఘంటువు మొదలైనవాటి ప్రణాళిక కూడా ఇదే. కంఠస్థం 
చేయడానికి ఈ ప్రణాళిక అనునయినది. 
నిఘంటువు అచ్చతెలుగు పదాలకు గాబట్టి, పదాల అర్జాలు ప్రసిద్ధమయిన 
తత్సమ పదాలలో ఇవ్వడం జరిగింది. అర్థాలు కూడా అచ్చతెలుగులోనే ఉంటే 
దుర్జాహ్యత్వం ఏర్పడేది. వర్గుల పేర్లుకూడా తత్సమపదాలే. 
ఈ నిఘంటువులో అనుసరించిన రీతికి ఉదాహరణ : 
“అందె-పాగడంబు-అందియ-పాగడ 
మనగ నూపురాఖ్యతాను, జంగి- 
యలు ననంగ బరుజులన గజ్జెలన కింకి 
ణికి నభిఖ్యలౌను, నీలదేహ!” 


దాసుగారు పైవిధంగా వట్టిగా పద్యాలు (వాయడమేకాకుండా “బాలుర కతి 
సులభంబుగాగు గచ్చద్‌ వ్యాఖ్యకూడా కూర్చినారు. దీనివల్ల పదాలస్వరూపం స్పష్టంగా 
తెలియడానికి వీలు హెచ్చు. పద్యాలలో నిబంధించడంవల్ల కొన్ని కొన్ని స్థలాలలో 


454 ఆంధ్ర పద నిధానము 


పద విభాగం కొంత సందేహానికి ఆస్పదం కావచ్చు. దీన్ని నివారించడానికే ఈ 
వ్యాఖ్య కూర్చబడి ఉంటుంది. 

ఈ నిఘంటువుకంటె పూర్వం పద్యనిఘంటువులు చాలానే ఉన్నాయి. 
ఆంధ్రనామ సం(గహం, సాంబనిఘంటువు మొదలయినవి ప్రసిద్ధమయినవి. కాని 
వాటి అన్నిటికన్నా ఈ ఆంధ్రపదనిదానం చాలా విపులమయింది. పైవాటిలో 
ఆరేడువందలకు మించి పద్యాలులేవు. కాని ఈ “-నిదానం*లో 1565 పద్యాలున్నవి. 
దీనివల్లనే ఈ నిఘుంటువు వైపుల్యమూ, బహుళ పదసమీకరణ లక్షణమూ 
స్పష్టమవుతుంది.” 

దాసుగారి ఈ నిఘంటు ప్రచురణకు ప్రోత్సాహం కలిగించి (శ్రమపడి, వరిషృత 
ప్రతిని వెలుగులోనికి తెచ్చిన గౌరవం శ్రీ శేషాద్రిరమణ కవులలో ఒకరయిన 
వేంకటరమణాచార్యులు గారిది. దాసుగారి ఈ ఉత్తమ నిఘంటువును పునః 
ముద్రించడానికీ, గ్రంథం చివర అకారాది క్రమంలో అనుబంధం ప్రచురించడానికి 
శ్రీ వరదరాజులుగారు ప్రయత్నిస్తూ ఉన్నారు. త్వరలో సమగ్రప్రతి భాషాభిమానులకు 
ఆనందకరంగా వెలువడవచ్చు. 

తెలంగాణాలో కేవలం కావ్యాలేగాక, భాషకు ప్రధానమయిన ఉత్తమ 
నిఘంటువును రచించిన గౌరవం ఈ శతాబ్దంలో రామదాసుగారికే దక్కింది. 


తూము రామదాసు 
కాలము స 18 ఆగస్టు 1856 
జన్మస్థానము : వరంగల్లు 
కృతులు ; రుక్కిణీకల్యాణము 
గోపికావిలాసము 
నిర్వచనమిత్రవిందోద్వాహము 


కాళిదాసు (నాటకము) 
ఆంధ్ర పదనిదానము (నిఘంటువు) 
విధమము a 29 నవంబరు 1904 


(యన వందితులు కవులు రచయితలు (1970) నుంది వ్రనర్శ్ముదితం) 


అనుబంధం 455 


తెలుగు నిఘంటు కృషికి వరంగల్లు సంప్రదానం 


“ఆంధ్ర పద నిధానము” 
- ఆచార్చు కోవెల నంవత్ళుమారాబార్ద 


“కోశవాన్‌ పండితః అని ఒక ప్రసిద్ధ్దమయిన లోకోక్తి ఉంది. కోశ మన్న 
శబ్దానికి చాలా అర్థాలున్నాయి. శబ్దరత్నాకరం బట్టి చూసినా గూడా కత్తిమొట, (గుద్దు, 
జాజికాయ బెరడు, ఒక దివ్యము, పుస్తకము, బొక్కసము, కజిగిపోసిన వెండి - 
బంగారముల ముద్ద, ముష్మము, మొగ్గ, (తత్త్వవిషయమున పంచకోశములు - 
అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము) 
అని తొమ్మిదిపైగా అర్థాలు (దివ్యము, ముష్మము అంటే ఏమిటో చూ.శ.ర. ఇది 
నిఘంటువులలో ఉపయోగించే ఒక పద్ధతి. అదట్టా ఉంచి ఇన్ని అర్థాలు చూపి 
కూడా 'నిఘంటువు అనే అర్థం శ.ర. చూపకపోవటానికి ప్రత్యేక కారణమేదీ కన్పించదు. 
అయితే “నిఘంటువు” అనే పదానికి “పద పదార్థములను తెలియజేసెడు పుస్తకము” 
అని అర్థం వివరించింది. కోశ శబ్దానికి చెప్పిన అర్థాలలో “పుస్తకము” కూడా ఉంది 
కాబట్టీ దానిలో ఈ అర్థం గూడా అంతర్భవించగలదని సరిపెట్టుకొని ఉండవచ్చు. 
అయితే, “పుస్తకము” అనేది గ్రంథ సామాన్య వాచి మాత్రమే. “నిఘంటువు” విశిష్ట 
గ్రంథం. కోశశబ్దం సామాన్య విశేషార్థాలు రెండింటిలోనూ ప్రసిద్ధమే. ఆప్టే సంస్కృత 
నిఘంటువు (Sanskrit English) శ.ర. చెప్పని మరికొన్ని అర్థాలు చెప్పటంతోబాటు, 
వాటి మధ్యన 'Dictionary, Lexicon, Vocabulary" అనే అర్థాలను గూడా చెప్పింది. 
కాగా కోశశబ్లానికి ఎన్నెన్ని అర్థాలు చెప్పినా, ఈ అర్ధం చెప్పకపోతే 'కోశవాన్‌ పండితః 
అన్న లోకోక్తిలోని కోశశబ్దార్థం స్పష్టం కాదు. అదట్లా ఉంచి, ఒక శబ్దానికి 
నానార్జాలున్నప్పుడు, అభిధాశక్తిని నియమించి అర్థనిర్ణయం చేయటానికి కొన్ని 
సాధనాలున్నాయి. “అన్యశబ్దసన్నిధి” అనేది వాటిలో ఒకటి. సమీపమందలి మరొక 


456 ఆంధ్ర పద నిధానము 


శబ్దం బట్టి అర్థ నిర్ణయం చేయటమనేది ఈ పద్ధతి కాగా, పండిత శబ్ద సాన్నిధ్యం 
వల్ల “కోశ శబ్దానికి కేవల (గంథం వంటివి కాక నిఘంటువు అనే అర్థం 
నిర్ణయింపబడుతుంది. “'నిఘంటువుగలవాడు పండితుడు” అని ఆ లోకోక్తి కర్థం. 
ఇక్కడ కలవాడు” అంటే ఆ “నిఘంటువు దగ్గర ఉంచుకొన్నవాడు అని కాదు “'భనవాన్‌' 
వంటిచోట్ల అర్థం అట్లాగే ఉంటుంది. కాని ఇక్కడ నిఘంటువులోని పద-పదార్ధ 
సమూహమంతాకంఠస్థంగా, హృదయస్థంగా, జిహ్వాగ్రస్థంగా కలవాదని తాత్పర్యం. 
(ఆప్టేచెప్పిన vocabulary అన్న అర్థం ఇక్కడ మరింత బాగా ఉపయోగపడుతుంది. 
కాని వ్యవహారంలో కోశ శబ్దానికి పదసముదాయం అన్న అర్థం ఉన్నట్లు కన్పించదు. 
విసృతంగా పద సముదాయం ఆయా పదాల అర్థ తాత్సర్యాదులు బాగా తెలిసినవాడు 
పండితుడు. మరొక విధంగా చెప్పితే పండితుడు కావటానికి అతడు కోశవంతుడయి 
ఉండటం అవసరం. పాండిత్యానికి అది అత్యంత ప్రాథమికమయిన, మౌలికమయిన 
అంశం. ఆ తరువాత మరెన్నో అంశాలు తోడ్చడవచ్చు. కాగా అన్ని భాషలలోనూ 
ప్రపంచంలో నిఘంటు నిర్మాణం చాలా అవసరంగా పూర్వకాలం నుంచీ సాగుతూనే 
ఉంది. తెలుగులోనూ సాగుతున్నది. చిత్రమేమిటంటే, ఏ గ్రంథ నిర్మాణానికయినా 
“సమాప్తి అనేది ఉంటుంది గాని, నిఘంటువుకు మాత్రం సమాప్తి అంటూ ఉండదు. 
అది అనాది కాకపోవచ్చును గాని, అనంతం మాత్రమవును. “ఆదిమంతములైన 
వన్నియు నంతవంతములందురే/ ఆదిమంతుడనయ్యునేనుగ నంతవంతుడగాను 
సూడంటాడు. సీతాదేవితో రావణుడు (రామాయణ కల్పవృక్షం. అరణ్య. జటాయువు. 
69) కాని, అంతటి మహాపండితుడు, వేదమ్ములివ్విన్నివ్విన్నియటంచు లెక్కడినవాడు 
అయిన రావణునికీ అంతం” తప్పలేదు కాని, నిఘంటువుకు తప్పింది, ఆదిమంతమయి 
గూడా అంతవంతం కాదు. నిఘంటు నిర్మాణక్రియ అనంతంగా సాగుతూనే 
ఉంటుంది. 

నిఘంటు నిర్మాణంలో ప్రసిద్ధంగా రెండుపద్ధతులు కన్పిస్తున్నాయి. ఒకటి 
పద్యరూప నిర్మాణం, మరొకటి వచన రూప నిర్మాణం. ఈరూపభేదం వాటి నిర్మాణంలోనే 
మౌలిక మయిన భేదం సంపాదించినట్టు కన్పిస్తుంది. ఆ మౌలిక భేదం ప్రణాళికకు 
సంబంధించింది. మొదటి దానిలో ఒక విషయానికి సంబంధించిన పద 
సముదాయమంతా ఒకేచోట లభిస్తుంది. రెండవ దానిలో చెదరి కన్పిస్తుంది. ఒక 
పదం పక్కనున్న మరోపదానికి వర్ణసంబంధమే తప్ప అర్థసంబంధం ఉండదు. అందుకే 
ఈ విధమయిన నిర్మాణం పదాల వర్ణ క్రమానికి ప్రాధాన్యం ఇవ్వటం వల్ల అకారాది 


అనుబంధం 457 


క్రమం పాటించబడి సాగుతుంది. ఈ చెదరు పాటుకు ఒక చిన్న ఉదాహరణ : 


కామాటి = మోట పనిచేయువాడు 
కామాటి = రోగ విశేషము 
కామి = కాముకుడు మొదలైనవి 


ఈ విధంగా వర్ణ క్రమసామ్యమేతప్ప అర్ధసామ్యం కన్పించదు. ఒకప్పుడు ఒకే శబ్దం 
ఆధారంగా నిష్పన్నమయిన వివిధ శబ్దాలు కొంత అర్థసామ్యంతో వరుసగా 
కన్పించవచ్చు. ఉదా : తల్లడపడు, తల్లడపాటు, తల్లడపెట్టు, తల్లడము” వంటివి 
చూడవచ్చు. మొదటి తరహాలో ఒకొక్క విషయానికి సంబంధించిన శబ్దజాలం ఒక 
వర్గంగా ఉంటుంది. ఈ విధానం ప్రాచీనం కాగా రెండో విధానం ఆధునికం. ప్రాచీన 
విధానం వర్గ ప్రాధాన్యం కలది కాగా, ఆధునికం వర్ణప్రాధాన్యం కలది. 

ఈ విధమయిన రెండు ప్రణాళికల నిఘంటు ప్రయోజనాల్లోనూ భేదం 
కన్పిస్తుంది. మొదటి విధంలో ఒక పదం, దాని అర్థంతో బాటు తత్సంబంధితమయిన 
అనేక పదాల పరిచయం, జ్ఞానం ఏర్పడుతుంది. పాఠకులకు, కాని తమకు కావలసిన 
పదాన్ని ఆ వర్గంలో కొంత వెదుక్కోవలసి ఉంటుంది. ఈ వెదుక్కోవటంలో పెద్దగా 
సమయం పట్టదు, పైగా ఈ వెదకటంలో ఇతర పదాల పరిచయం అనుద్దిష్టంగానే 
కావచ్చుగాని, తప్పని సరిగా కలుగుతుంది. రెండవ విధానంలో మనకు కావలసిన 
పదం అతిసులభంగానే దొరుకుతుంది గాని, ఆ ఒక్క పదంతో మాత్రమే 
సరిపుచ్చుకోవలసి ఉంటుంది. ఇతరేతర పదాలు గూడా ఇక్కడ కన్పించవచ్చు గాని 
విషయ సామ్యం లేకపోవటం వల్ల వాటి మీద దృష్టి నిలువదు. కొంత నిలిచినా 
అసలు విషయం మీంచి దృష్టి తప్పుకొంటుంది. ఇతరేతర విషయాలు కారణంగా 
దృష్టి విశథం కూడా కావచ్చు. కాగా కవులకు గానీ, పండితులకు గానీ, రచయితలకు 
గానీ, పాఠకులకు గానీ పదసముదాయ పరిజ్ఞానం వర్షప్రణాళికలో కలిగినంత 
సులువుగా, వర్ణక్రమ ప్రణాళికలో కలగటం కష్టం. కవులు మొదలయిన వారికి ఒకే 
విషయానికి సంబంధించి వేరు వేరు పదాల పరిజ్ఞానం అవసరం. వారికి 
పదసముదాయం ఎంత అధికంగా స్వాధీనంగా ఉంటే వారి రచనలో అంతగా పుష్టి 
ఆకర్షణ. వర్ష క్రమ ప్రణాళిక పాఠకులకే అధికంగా ఉపయోగకరం కాగా, వర్ల 
ప్రణాళిక కవులు మొదలయిన వారితో బాటు పాఠకులకు కూడా ఉపయోగకరం. 
ఉభయ ప్రణాళికలలోని ప్రయోజన భేదం గుర్తింపదగింది. 


458 ఆంధ్ర పద నిధానము 


వర్గప్రణాళిక గల నిఘంటువు పద్యరూపంగా ఉంటుంది. ఆ ప్రణాళిక పద్యానికి 
సులభంగా అమరుతుంది. కాని, వర్ణక్రమ ప్రణాళిక పద్యానికి ఒదుగదు. ఒదగదని 
కాదుకాని, అతికష్టంగా ఒదిగించినా ఉద్దిష్టప్రయోజనం కలుగదు. అందుకనే ఆ 
ప్రణాళిక వచన విధానాన్ని ఆశ్రయించింది. అధిక ప్రయోజనవంతంగా రూపొందింది. 
వర్ష ప్రణాళిక పద్యరూపం కావటం వల్ల కంఠస్థం కావటం సులభం. వర్ణ క్రమ 
ప్రణాళికను కంఠస్థం చేయటం కష్టం కావటమట్లా ఉంచి అనవసరం. అయితే, ఈ 
ప్రణాళికకు చెందిన నిఘంటు (గంథం పాఠకుల కెప్పుడూ అందుబాటులో ఉండవలసి 
ఉంటుంది. 

తొలిసారిగా సంస్కృతంలోనే నిఘంటు నిర్మాణ కార్యక్రమం ఆరంభమయింది. 
సంస్కృతంలోని నామలింగానుశాసనం లేదా అమరం ప్రసిద్ధమయిన నిఘంటువు. 
అది ప్రసిద్ధమయిందేకాక విస్తతమయింది కూడా. విశ్వకోశం, మేదినీకోశం వంటివి 
అంత ప్రసిద్ధాలు కావు, విస్పతాలూ కావు. కాని, అమరం తరువాత అధ్యేతలు వాటిని 
గూడా స్వీకరించేవారు. సంస్కృత కావ్యవ్యాఖ్యానాలల్లో ఇవిగూడా తరుచుగా 
దర్శనమిస్తుంటాయి. వీటిలో ఎక్కువగా విశేషపదసముదాయం, అర్థవైవిధ్యం వంటివి 
ఎక్కువ. కవులు, వ్యాఖ్యాతలు, పండితులు ఇవి గూడా పుక్కిట బట్టేవారు. ఈ 
నిఘంటువులన్ని వర్గప్రాతిపదిక మీద ఏర్పడ్డ పద్యరూప నిఘంటువులు. తెలుగులో 
నిఘంటునిర్మాణం ఈ సంస్కృత నిఘంటువు ప్రణాళికమీదనే ఆధారపడి సాగింది. 
ఆంధ్రనామ సంగ్రహం, సాంబ నిఘంటువు, వేంకటేశాంధ్ర నిఘంటువు మొదలయిన 
వాటిని ఇందుకు లక్ష్యంగా ఉదావారించుకోవచ్చు. వీటిలో ఆంధ్రనామ 
సంగ్రహానికి-సంస్కృతంలో అమరానికి ఉన్న స్థానం తెలుగులో ఉంది. 

ఇక్కడే మరొక విషయం గమనించవలసి ఉంది. తెలుగులో -కేవలం తెలుగులో 
మాత్రమే కాదు, ప్రాంతీయ భాషలన్నింటిలోనూ సంస్కృత పద బహుళ్యం ఉంది. 
తెలుగులో మరికొంత ఎక్కువగా, మరికొంత ప్రాఢంగా ఉంది. అయితే, సంస్కృత 
శబ్దాల కోసం సంస్కృత నిఘంటువులున్నాయి కాబట్టి తెలుగులో దేశి పదాలకే ప్రాధాన్యం 
నిఘంటు నిర్మాతలు సాధించారు. ఈనాడు కొందరు భావిస్తున్నట్టు, లేదా ప్రచారం 
చేస్తున్నట్టు సంస్కృతం “పరాయి” భాష అని పూర్వులు భావించలేదు. అన్ని ప్రాంతాల 
వాళ్లూ సమిష్టిగా పెంపొందించుకొన్న భాష సంస్కృతం. అందువల్ల అది అందరిదీ. 
అందరికీ దానిమీద స్వత్వం, స్వామ్యంఉన్నాయి. యథేచ్చగా దాన్ని ఉపయోగించు 
కోవచ్చు; ఉపయోగించుకొంటున్నాం గూడా. ఈ నాటికీ దాని అవసరం, దానివల్లకలిగే 


అనుబంధం 459 


ప్రయోజనం ప్రాంతీయ భాషలకు పెరుగుతున్నదేగాని తరుగటం లేదు. తరిగించాలనే 
కొందరి అనవసర ప్రయత్నం విఫలమవుతూనే ఉంది. అదట్లా ఉంచి, తెలుగువారు 
అమరం మొదలయిన వాటినీ, ఆంధ్రనామ సంగ్రహం మొదలయిన వాటినీ సమంగానే 
ఉపయోగించుకొనేవారు. వాటిని కంఠస్థం చేసేవారు. 

ఈనాడు పాశ్చాత్య సంపర్మం వల్ల సంక్రమింపజేయబడిన ఆధునికత, 
ఆధునికతా విద్యావిధానంలో కంఠస్థం చేసేవిధానం అనాధునికంగా, అనాగరికంగా 
భావించటం ఎక్కువయి పోయింది. పూర్వం గ్రథాలు విరివిగా లభించే అవకాశం 
లేక పోవటం వల్ల అన్నీ కంఠోపాఠం చేయ వలసి వచ్చింది గాని, ఆధునికంగా 
అచ్చుయంత్రాలు, ముద్రణసౌకర్యాలు ఆశ్చర్యకరంగా పెరుగుతూ పోతుండటంవల్ల 
(గ్రంథాలకు లోపంలేదు. ఎప్పుడు బడితే అప్పుడు ఏ [గ్రంథాన్ని బడితే ఆ గ్రంథాన్ని 
'రఫర్‌ చేసుకోగల అవకాశం లభించింది. అందువల్ల కంఠస్థం చేసే విధానం నిర్లక్ష్యం 
చేయబడుతున్నది అయితే, ప్రాథమికంగానైనా, విద్యార్థి దశలో కొన్ని మౌలికాంశాలను 
కంఠస్థం చేయకతప్పటంలేదు. అదీగాక, ఈ విధానాన్ని తప్పించడం వల్ల విద్యార్థులు 
మౌలికంగా ఎంతగానో నష్టపోతున్నారని విద్యాఖిమానులేగాక, విద్యావేత్తలు కూడా 
అభిప్రాయ పడుతున్నారు. అదట్లా ఉంచి, ఈ ఆధునిక విధానంలో పాశ్చాత్య 
సంబంధంవల్ల తెలుగులో వర్గక్రమ ప్రణాళికతో (ఆకారాది) నిఘటు నిర్మాణం 
ఆరంభమయింది. ఇందుకు శ్రీకారం చుట్టిన మహానుభావులు - తెలుగుకు 
సమర్ధమయిన ప్రణాళికతో (బాల) వ్యాకరణం రచించిన శ్రీ పరవస్తు చిన్నయ 
సూరిగారే అయినా వారు దాన్ని పూర్తి చేయలేక పోయినట్టుకన్పిస్తుంది. అయితే, 
వారి ననుసరించి శ్రీబహుజనపల్లి సీతారామాచార్యులుగారు శబ్దరత్నాకర” రచన 
ద్వారా ఆ పని పూర్తిచేశారు. ఆకారాది క్రమంగా పాశ్చాత్య నిఘంటు ప్రణాళికతో 
రచించిన ఈ నిఘంటువులో సంస్కృత, దేశి, అన్యదేశ్య పద సముదాయం 
సమకూర్చబడింది. దీని తరువాత ఇదే ప్రణాళికతో - కొన్ని విశేషాలు, 
అవిశేషాలతోనూ, విసృతంగానూ, క్లుప్తంగానూ అనేకంగా వర్ణక్రమ విధాన ( ఆకారాది) 
నిఘంటువులు తెలుగులో రచింపబడ్ల్డాయి కాని, ప్రాచీన పద్ధతిలో పద్య నిఘంటువేది 
రచింపబడినట్టు కన్పించదు. కన్పించేది, నాకు తెలిసినంత వరకు ఒకటి ఉంది. 
అది 'ఆంధ్రపద నిధానము”. 


460 ఆంధ్ర పద నిధానము 


“ఆంధ్రపద నిధానము రచించిన మహానుభావులు శ్రీ తూము రామదాసుగారు. 
ఆయన వరంగల్లు వారు కావటం మనకు ప్రత్యేకంగా చెప్పుకోదగిన విశేషం. ఆయన 
వరంగల్లులో 18 ఆగష్టు 1856లో జన్మించారు. నలభైతొమ్మిది సంవత్సరాల 
వయస్సులో అంటే, 29నవంబరు 1904లో పరమపదించారు. వరంగల్‌ నివాసులు, 
పండితులు, కవులు అయిన శ్రీమాన్‌ ప్రతాపురం రంగాచార్యులుగారు దాసుగారి 
విద్యాగురువులు. ఉభయులు శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన వారే. షట్‌శాస్త్ర 
కోవిదులూ, కాంచీపురవాసులూ అయిన శ్రీమాన్‌ కందాకైసింగరాచార్యులుగారు 
దాసుగారికి సంప్రదాయ గురువులు. ఈ ఉభయుల అనుగ్రహం వల్ల రామదాసుగారు 
పండితులుగా, కవులుగా, సంప్రదాయజ్ఞులుగా తీర్చిదిద్దబడినారు. దాసుగారు ఆనాటి 
నిజాం ప్రభుత్వంలో అటవీశాఖలో ఉద్యోగిగా పనిచేశారు. ఆ సందర్భంలో ఉద్యోగరీత్యా 
తెలంగాణలోని అనేకానేక స్థలాలను, అడవులను, పల్లెలను చూసి అధ్యయనం చేసే 
అవకాశం ఆయనకు లభించింది. స్వయంగా భాషాభిమాని, కవి కాబట్టి ఆయా 
ప్రాంతాలలోని భాషా విశేసాలను, పరిశీలించటం ఆయనకు అభిమాన విషయమయి 
పోయింది. ప్రధానంగా ఈ పరిశీలనే 'ఆంధ్రపద నిధాని రచనకు (ప్రేరకము, దాని 
సమ[గ్రతకూ కారణమయింది. 

“ఆంధ్ర పద నిధానం” కాకుండా మరో నాలుగు కావ్యాలు ఆయన రచించారు. 
మొదటిది “రుక్మిణీ కల్యాణం” - ఇది గేయకావ్యం. రెండవది గోపికా విలాసం. ఈ 
రచనకు 'పుష్పబాణ విలాసం' ప్రేరకంగా వారు చెప్పుకొన్నారు. ఇది కృష్ణ పరమయిన 
కావ్యం. మూడవది 'మిత్రవిందోద్వాహం”. గోపికావిలాసంలోని కొన్ని పద్యాలు ఇందులో 
చేరినట్టుగా చెప్పబడింది. నాల్గవది 'కాళిదాసు”. ఇది నాటకం. కాళిదాస మహాకవికి 
సంబంధించి జనంలో వాడుకలో ఉన్న అంశాలు ప్రాతిపదికగా ఈ నాటకం 
రచింపబడింది. ఆ రోజుల్లో 'సురభి” నాటక కంపెనీ వారు దేశంలో విరివిగా నాటకాలు 
ప్రదర్శిస్తుండేవారు. జనం ఎగబడి చూస్తూ ఉండేవారు. ఆ కంపెనీవారు తమ ప్రదర్శన 
కోసం ఒక నాటకం రచించమని కోరగా రామదాసుగారు "కాళిదాసు నాటకం 
మూడురోజుల్లో రచించి ఇచ్చారట. ఆ కంపెనీ వారు ఈ నాటకాన్నిచాలా చోట్ల 
విజయవంతంగా ప్రదర్శించారు గూడా. ఈ నాటకమూ, మిత్రవిందోద్వాహము- 
రెండూ 1899లో అచ్చయినాయి. మొదటి రెండూ అముద్రితాలేకాదు, అలభ్యాలు 


అనుబంధం 461 


కూడా. ఈ అలభ్యత్వం ముద్రిత గ్రంథాలకు కూడా ఈనాటికి సంక్రమించింది. ఏ 
పాతకాలపు గ్రంథాలయాల్లోనో వీటి ప్రతులు ఎక్కడయినా లభించవచ్చు. నాకు 
అదేవిధంగా లభించాయి (వాటి నుంచి సేకరించిన అంశాలే ప్రస్తుత వ్యాసానికి 
ఉపయోగించినవి). ఈ నాలుగు రచనలను గమనిస్తే ప్రక్రియా వైవిధ్యం, తద్ద్వారా 
దాసుగారి రచనాకౌశలమూ వ్యక్తమవుతాయి. 

రామదాసుగారి భాషాకృషికి చివరిఫలం “ఆంధ్రపదనిధానం”. దాసుగారి 
మూడవ కుమారుడయిన శ్రీ తూము వరదరాజులుగారు ఆరోజుల్లో “కాకతీయ 
(గంథమాలికు కార్యదర్శిగా ఉండేవారు. ఆ (గంథమాలలో ఈ నిఘంటువు ఒకటవ 
అనుబంధ గ్రంథంగా 1930లో ముద్రింపబడింది. ఈ (గ్రంథాన్ని “పరిషృత ప్రతిగా 
వెలుగులోకి తెచ్చిన గౌరవం శ్రీ శేషాద్రి రమణకవులలో ఒకరయిన శ్రీ దూపాటి 
వేంకటరమణాచార్యులు గారిది. ఈ (గంథాన్ని గూర్చి వివిధ సమాచారంతో 
రమణాచార్యులుగారు ఎనిమిది పుటల పీఠిక కూడా చేర్చారు. రామదాసుగారి పెద్ద 
కుమారులు శ్రీ తూము రంగయ్యగారు ఈ గ్రంథ ముద్రణకు అవసరమయిన ధన 
సహాయం సమకూర్చారు. రంగయ్య గారంటే, ఆనాళ్లలో సజ్ఞనత్వానికి, 
సహృదయత్వానికి ప్రతీకగా వరంగల్లుకు అలంకారమయిన మహానుభావులు. 


8 


రామదాసుగారు తమ నిఘంటు రచనను ఈ విధంగా పరిచయం చేశారు. 


ఆంధ్రభాషా పటిమాభ్యాసమొనరించు 
బాలురకతి సులభంబుగాగ 
అఖిలాంధ్ర మిళిత వాక్యస్వరూపంబగు 
శబ్ద రత్నాకర సఖ్యమునను 
ప్రతిశబ్దమును గూర్చి పదములు రాసుల 
నమరించి నామలింగానుశాస 
నముగతి వర్గాళి నామాళి సమకూర్చి 
తనరార తెలుగు వృత్తములగూర్చి 


462 ఆంధ్ర పద నిధానము 


యాంధ్రపద నిధానమనియెడు నొక నిఘం 

టువు రచింతు, పేళ్లచివరలందు 

జాడదెల్ప నిడుదు సంస్కృత పదముల 

జిత్తగింపు, మౌనిచిత్తహారి! 
నిఘంటువుకుముందు అవతారికగా ఆయన పన్నెండుపద్యాల, చివర ఒక వచనం 
రచించారు. అందులోని అయిదవ పద్యమిది. ఇందులో ప్రస్తుత నిఘంటు రచనకు 
“శబ్బరత్నాకరం” యేరకంగా చెప్పబడింది. అయితే, పదసముదాయం కోసం 
శబ్దరత్నాకరం మీద ఆధారపడినా ప్రణాళికా విషయంలో మాత్రం భేదించిందీ 
నిఘంటువు. శబ్దరత్నాకరం వర్ణ(క్రమ (ప్రణాళికకు చెందింది. కాని, ఈ నిఘంటువు 
సంస్కృృతీయమయిన నామలింగాను శాసన ప్రణాళికను అనుసరించింది. ఒక విధంగా 
చెబితే, “ఆధునికి ప్రేరణతో సంప్రదాయ పద్దతిని ప్రదర్శించిందనవచ్చు. ఇక, ఇది 
దేశి లేదా అచ్చ తెలుగు (దేశి - అచ్చ తెలుగు నిజానికి అచ్చంగా ఒకటి కావు. కాని, 
ప్రస్తుతానికి స్వీకార్యంగా ఉంటుందని ఒకటి అన్నట్టుగానే చెప్పబడుతున్నది.) పదాల 
నిఘంటువు. ఈ పదాలకు అర్థాలు చెప్పేప్పుడుగానీ, వివరణ ఇచ్చే సందర్భంలోగానీ 
సంస్కృత (తత్సమ) పదాలను ఉపయోగించారు. ఈ పద్యంలో చెప్పబడిన మరొక 
అంశం గూడా దాసుగారు సమకూర్చారు. అది ఈ పద్యాల నిఘంటువులో చెప్పబడిన 
మరొక అంశంగూడా దాసుగారు సమకూర్చారు. అది ఈ పద్యాల నిఘంటువులో 
పద్యాల చివర గచ్చద్‌ వ్యాఖ్య వంటి చిన్న వివరణపదపట్టిక చేర్చటం. కంఠస్థం 
చేయవలసినవి పద్యాలే అయినా, ఈ వివరణ స్పష్టతను సంపాదిస్తుంది. పద 
విభాగంలో సందేహం కలిగే అవకాశం ఉండటంవల్లఈ వివరణ వంటివి ఎంతగానో 
ఉపకరిస్తాయి. సహకరిస్తాయి. అయితే, అక్కడ కూడా ఈ వివరణల్లో కొంచెం 
తగ్గిపోయిన లక్షణం కన్పిస్తుంది. ఉదాహరణకు - 


తెలియు నన పసగు నాగను, తెల్విడి యన 

విశదమగుటకు నాఖ్యలై వెలసె; తలంచు 
ననంగధ్యానించుటకుంబేరు; ధ్యానమునకు 

తలపనగం బేరు చెల్లును జలజనాభ. కాండ 1.ప.128 


దీనికి వివరణ ఈ విధంగా ఉంది - తెలియు, పసంగు, తెల్విడి అనంగా విశదమగుటకు 
పేళ్లు. తలంచు అనంగా ధ్యానమునకుపేరు. 


అనుబంధం 463 


పద్యంలో చెప్పిందానికీ ఈ వివరణకూ చివర కొంత తేడా కనిపిస్తుంది. 
నిజానికి పద్యాన్ని బట్టి “'తలంచు అనగా ధ్యానించు అనుటకు, తలంపు అనగా 
ధ్యానమునకు పేరులు" అని ఉండవలసి ఉంది. తలంచు ధాతురూపం, తలంపు 
నామరూపం. మరి, ఈ తేడా పరిష్మరణలో వచ్చిందో, అంతకు ముందే ఉందో 
తెలియదు. దీని తరువాతి పద్యం (189)లో పొగడిక మొదలయిన నామరూపాలు, 
'స్తుతికిపొగడు అగ్గించు మొదలయిన ధాతురూపాలు 'స్తుతించు' అనుటకు పేర్లుగా 
చెప్పబడ్డాయి. కాని, ఆ పద్యంలో గూడా 'పొగడ్త అనే నామరూపం “పొగడు” 
మొదలయిన ధాతురూపాల్లో కలపటం మాత్రం మూలంలోనే ఉంది. ఆ పద్యం ఇది: 


పొగడిక, పొగడ్త, కైవారము, పొగిడితయు 
గణుతి యనంగను స్తుతి కభిఖ్యలు; పొగడ్త 
పొగడు నగ్గించు కొండాడనంగ స్తుతించు 
టకు నభీఖ్యలు; మణిమయమకుటభూష! 


పద్యంలో 'పొగడ్డి అటు నామాలలోనూ, ఇటు ధాతురూపాలలోనూ చేరటం 
విచారించదగిన విషయంగా అనిపిస్తుంది. మరి, ఇట్లాంటి వ్యత్యాసాలు అక్కడక్కడా 
కనిపిస్తున్నా ప్రయత్నం, ప్రణాళికా సమర్ధంగా పాటింబడటం గమనించదగింది. 
మొత్తం గ్రంథం నామలింగాను శాసనంలో లాగానే మూడుకాండలుగా 
విభజింపబడింది. ఒక్కొక్క కాండలో కాన్ని వర్గులుంటాయి. వాటిని గూర్చి నిఘంటుకర్తే 
ఈ విధంగా వివరించారు. 
సీ. స్వర్గవర్గును వ్యోమవర్లు దిక్కాలధీ 
వాక్ళబ్దిముఖ నాట్యవర్లులు బలి 
వాసవర్లును భోగిపురవర్గునారక నారి 
వర్గులు భూపురవర్లులు గిరి 
వర్గు వనౌషధివర్లు సింహాది నృ 
వర్గులు బ్రాహ్మణ వర్గుభుజజ 
వైశ్యవర్లులు శూద్రవర్లు విశేష్యని 
ఘ్నాఖ్యసంకీర్ణనానార్థవర్లు 


464 ఆంధ్ర పద నిధానము 


లవ్యయముగూడ నిరువదియారు, నివియు 
బారపది తిగ వంచగాంబంచి మూడు 
కాండములం జేసి నీకిత్తు కట్టనంబు 
వేడ్మతో బాలనగరీశ! వేంకటేశ. 


మొదటి కాండలో - స్వర్గ, వ్యోమ, దిక్‌, కాల, ధీ, వాక్‌, శబ్బాది, నాట్య, పాతాళ, 
భోగి, నరక, నారీ లనే పన్నెండు వర్గులు; రెండవ కాండలో భూ, పురశైల, వనౌషధి, 
సింహాది, మనుష్య, బ్రహ్మ క్షత్రియ, వైశ్య, శూద్ర అనే పది వర్గులు; మూడవకాండలో 
విశేష్యనిఘ్న, సంకీర్ణ, నానార్థ, అవ్యయ అనే నాలుగు వర్గులు - మొత్తం ఇరవయ్యారు 
వర్గులు. ఈ ఇరవయ్యారు తరువాత ఏడు పద్యాలతో 'నానార్థావ్యయ వర్గు ఒకటి 
అనుబంధంగా కావచ్చు, చేరి ఉంది. కాని, ఇది అసలు ప్రణాళికలో భాగం కాదు. 
ఈ చివరి భాగమూ, వివరణ రాస్తూన్నప్పుడు దాసుగారు రాచపుండుచే బాధపడుతూ 
ఉన్నారు. అందుకని ఈ చివరి భాగం “టీకా” కూడా పరిష్కర్భ పరిష్కరణకు 
అధికంగాలోనయింది. “నూతన సంస్మరణము తృతీయ కాండము నందు విశేషించి 
జరుపవలసి వచ్చినది” అని రమణాచార్యులు గారే పీఠికలో అన్నారు. అదట్లా ఉంచి 
ఈ కాండ విభాగం, అందులోని వర్గులు, వాటి క్రమం అంతా నామలింగానుశాసనాన్ని 
పూర్తిగా అనుసరించిన విధానమే ఆంధ్రపద నిధానంలో కన్పిస్తుంది. మూడవకాండలో 
మాత్రం నామలింగానుశాసనంలో అయిదు వర్గాలున్నాయి. ఆ అయిదవది 'లింగాది 
సం(గహవర్లు”. ఇది తెలుగులో అవసరం లేదని కావచ్చు. ఈ తరహావర్షు 
ఆంధ్రపదనిధానంలో లేదు. అయినా పరిష్మర్తలు అయిదవ వర్గుగా' నానార్ధ్థావ్యయ 
వర్గును చేర్చినట్టు కన్పిస్తుంది. కాని, అది దాసుగారి ప్రణాళికలో భాగంకాదు. 

ఈ నిఘంటువు ఇంతకు పూర్వం తెలుగులో వచ్చిన నిఘంటువులన్నింటిలోకీ 
పెద్దది. అంధ్రనామ సంగ్రహం, సాంబనిఘంటువు వంటి వాటిలో ఆరేడు వందల 
పద్యాల కన్నా మించి లేవు. కాని ఆంధ్రపద నిధానంలో మొత్తం 1563 పద్యాలున్నాయి. 
అంటే, వాటికన్నా ఇమ్మడిగా ఇది పెరిగింది. ఈ పెరుగుదలే ఇందులో అధిక శబ్ద 
సంగ్రహణం జరిగిందనీ, దాదాపుగా సమగ్రమనీ స్పష్టపరుస్తుంది. నిజానికి 
నిఘంటువుకు సమగ్రత అనేది ఉండదు. ఎప్పటి కప్పుడు కొత్త శబ్దాలను చేర్చుకొంటూ 
పెరిగి పోయే లక్షణం, స్వభావం నిఘంటువులది. అయినా, అంతకు పూర్వపువాటి 
దృష్టా ఈ ఆంధ్రపద నిధానము సమగ్రమని చెప్పవచ్చు. 


అనుబంధం 465 


ఈ నిఘంటువును ప్రత్యేకంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఈ 
పరిశీలనకు మొదట కావలసింది దీనికి విషయపరంగానూ, వర్ణక్రమ పరంగానూ 
పద పట్టికలు తయారు చేయవలసి ఉంటుంది. దీని పరిష్మర్త శ్రీరమణాచార్యులుగారు 
దీనికి అనుబంధంగా ఆకారాది క్రమంలో పట్టికలు చేర్చి ప్రచురించాలనుకున్నారు. 
కొంత పని సాగినట్టుగాకూడా ఉంది. కాని, అది పూర్తి అయినట్టుగానీ, ప్రచురించ 
బడినట్టు గానీ కన్పించదు. అందుకని, ఆపని ఇప్పుడు ఏ విశ్వవిద్యాలయంలోనైనా 
పరిశోధన చేయటానికి ఉపకారకంగా రమణాచార్యులుగారు వ్రాసిన అంశాలు 
గమనించవలసి ఉంటుంది. ఆయన ఈ నిఘంటు విశిష్టతను గూర్చి వ్రాస్తు - 
“శబ్దరత్నాకరస్థ పదములేగాక నిజాము రాష్ట్రమున వ్యవహరింపబడు దేశ్యపదములు 
సైత మిందు జేర్చబడినవి. కొన్ని కొన్ని వర్గములందు అమరము కంటె 
పదసముదాయము విస్తరముగా కలదు. అమరమునందు లేని పనిముట్టుల పేరులు, 
జాయతీ వాచకములు, వస్తునామములు నీ కవి స్వయముగ పరిశోధించి సమకూర్చియు, 
కొన్ని తావుల సంస్కృత పదముల వ్యుత్పత్తి - భావాదుల గమనించి యాంధ్ర 
పదములను కల్పించియు, గ్రంథాంతరముల నున్న దేశ్య పదములను గూర్చియు న్‌ 
గ్రంథమున పదసముదాయమును పెంపొందించియున్నాడు. అందుచే నీ నిఘంటువు 
ఆంధ్రలోకమునకు పరమోపకార(క) మనియు, ఆంధద్రవాజ్మయ ప్రత్యేక వ్యక్తిత్వమున 
కాదర్శప్రాయమనియు, విద్యార్థులకవశ్యవ ఠనీయమనియు మాతలంపు, 
ఆంధ్రవ్యాకరణము సహాయమున రూపాంతరములు సాధింపదగిన - పగలు పవలు; 
తోడంబుట్టువు, తోంబుట్టువు; వెలంది - వెలంది; పెనిమిటి-పెన్మిటి; ఇగురుచు - 
ఇ(గుచు మున్నగుపదములు ఇందు భిన్నపదములుగా జెప్పబడినవి పాదుషా, మసి, 
హుజూరు మున్నగు హిందుస్తానీ వికృత పదములు దేశ్యములుగా చెప్పబడినవి. 
ఆంధ్రవాజ్బయముననేయే పదముల కెన్ని పర్యాయ పదములు కలవో 
తెలిసికొనుటకును, సంస్కృత సంబంధము లేని యాంధ్ర భాషావిసృృతి గ్రహించుటకును, 
శుద్భాంధ్ర భాషాన్వరూవము నెరుగుటకును, ఇరువదవశతాబ్దము నాటి 
కాంధ్రపదములుగ గ్రంథస్థములైన శబ్దములను గుర్తించుటకును నీనిఘంటువు 
పరమోపకారకమగునవి మా తలంపు. మేము చూచినంతలో పద్య నిఘంటువులలో 
ఇదియే సమగ్రమైనది. లక్ష్మీనారాయణీయమను శుద్దాంద్రాకార నిఘంటువొకటి గలదు 
కాని, (ఈ) యిరువురు గ్రంథకర్తలు సమకాలికులు భిన్నస్థల వాసులు, అపరిచితులు 
నగుటచేనొకరి గ్రంథము వలని యుపయోగమును వేరొకరు బడసియుండరని 


466 ఆంధ్ర పద నిధానము 


మాయుద్దేశము... విశాలమగునాంధ్ర దేశమున నసంఖ్యాకజనులచే వ్యవహృతమగు 
నాంధ్రభాషలో పదసముదాయమమితముగ గలదు. ఎన్నియోపదము లింకను 
(గ్రంథస్థము కావలసియేయున్నవి. అరణ్యకులగుచెంచులు, ఏనాదులు, కోయలు, 
బోయలు మాటలాడు పదము లందెన్నియో యాంధ్ర పదములు గలవు. నిజాం 
రాష్ట్రమున మహమ్మదీయ సంపర్మము లేని మండలములు కొన్ని గలవు. తన్మండల 
వాసులు వ్యవహరించు విలక్షణాంధ్రవాబ్బయము నుండి (గంథస్థము కాదగిన పదము 
లెన్నియో కలవు. ఇటులే యాంధ్రవాజ్మయ మపరిమితమైనదను నిర్ణయమునకే యాంధ్ర 
పదవిధానము తోద్పడ గలదు.” 

ఈ ఉటంకింపు కొంత దీర్ధమయినదే కావచ్చు గాని, ఇందులో ప్రస్తుత 
నిఘంటు విశిష్టతను తెలుపుటతో బాటు, ఈ నిఘంటువు మీదా, అసలు నిఘంటువుల 
మీదగూడా పరిశోధనకు దిగర్గకమయిన అంశములు గూడా ఉన్నాయి. వాటిని 
గుర్తించటం కోసమే ఇంతపాటి దీర్హమయిన ఉటంకింపు అవసరమయింది. ఇక్కడ 
చెప్పబడిన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని పరిశోధన సాగితే, అది భాషకు 
ఎంతో ఉపకారకంగా ఉంటుంది. 

పద్యమయ మయిన ఈ నిఘంటువులో గీతం, ఆటవెలది, సీసం, కందం 
వంటి దేశీయ పద్యాలే విరివిగా వాడబడినవి. పంచపాదిగీతాలు గూడా అధికమే. 
సీసమాలికలూ ఉన్నాయి. ఉత్పలమాల, చంపకమాల వంటి వృత్తాలున్నాయిగాని, 
అవి అరుదుగా మాత్రమే ప్రతి కాండాంతంలోనూ ఈ (గంథం అంకితం చేయబడిన 
వేంకటేశ్వరుని సంబోధనగా ఒక విశేషవృత్తం, చివర గద్యా లున్నాయి. ఈ గద్యలో 
ఆయాకాండలలోని వర్గులు పేర్కొనబడ్డాయి. ఉదాహరణకు తొలికాండాంత గద్య : 

“ఇది శ్రీమదలమేల్మంగోత్తుంగ శృంగారస్తన శృంగసంగత ధారాధరవేంకటేశ్వర 
కృపాపాంగలబ్ధవాగ్వైభవ, నిరంతర భాగవతారాధనాధేయ, తూముకుల పవిత్ర 
సర్వేశాభిధాన పుత్ర రామదాసు ప్రణీతంబైన యాంధ్ర పదనిధానంబను 
నిఘంటువునందు స్వర్ణ, వ్యోమ, దిక్కాల ధీవాక్ళబ్దాది నాట్యపాతాళ భోగినరక నారి 
వర్గ కలిత ప్రథమ కాండము.” 

మిగతాకాండాంత గద్యల్లో వర్గుల పేర్లు కాండ సంఖ్యమారుతుంది.. ఈ 
గద్యకూ, మిత్రవిందోద్వాహ గద్యకు “నిరంతర భాగవతారాధనాధేయ” అన్నది మాత్రమే 
తేడా. ఆగద్యలో ఈ అంశం లేదు. మిగిలినవి (గ్రంథాన్ని బట్టి మారిన అంశాలే. 

రెండవ, మూడవ కాండల చివర విశేషవృత్తం “మాలిని” (చివరి కాండలో 


అనుబంధం 467 


మాలిని తరువాత సంబోధనమయమయిన ఒక కంద పద్యం కూడా ఉండి చివర 
గద్య ఉంది. మొదటి కాండ చివరి విశేషవృత్తం మాత్రం విచిత్రమయింది. దానిపేరు 
'కలహంసోత్సాహ” వృత్తం. ఇది ప్రసిద్ధ ఛందో[గ్రంథాల్లో కన్పించదు. అయ్యలరాజు 
నారాయణామాత్యులు తన 'హంసవిశంతిలో మొదటి అశ్వాసం చివర ఈ వృత్తాన్ని 
ప్రయోగించాడు. అయ్యలరాజు ఛందో విషయంగా హంసవింశతిలో కొన్ని ప్రయోగాలు 
చేశాడు. ఆదిప్రాస లేకుండా రగడ రచించి దాన్ని “మంజుల రగడి అన్నాడు. మరి, 
ఈ వృత్తం గూడా ఆ తరహా ప్రయోగానికి సంబంధించినట్టే కన్పిస్తుంది. పదసమూహం 
కోసం హంసవింశతిని పరిశీలించినప్పుడు దృష్టిలో పడ్డ ఈ పద్యంలోని చమత్యృతిని 
బట్టి దాసు గారు దీన్ని ఉపయోగించి ఉంటారు. హంసవింశతి దేశిపద సముదాయానికి 
ఒక గని. మిత్రులు డాక్టన జి.వి.రత్నంగారు హంసవింశతి మీద చేసిన పరిశోధన 
ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అదట్లాఉంచి... ఆంధ్ర పదనిధానం అనేక విధాలుగా 
విశిష్టమయిననిఘంటువు భాషా పరిణామం, అర్థ విపరిణామం, శబ్దస్వరూపం, 
శబ్దాలలో మార్పులు మొదలయిన అనేకానేకాంశాలను గూర్చి పరిశోధన విసృతంగా 
సాగుతున్న ఈ రోజుల్లో ఆ మార్గాన ఈ నిఘంటువు ఎంతో ఉపకారకంగా 
సిద్ధమవుతున్నది. దీన్ని మరింత ఉపయోగకరంగా, ప్రయోజనవంతంగా పట్టికలు, 
మరి కొన్ని వివరణలతో పునర్ముద్రించవలసిన అవసరం ఉంది. ఇది అచ్చయి ఇప్పటికి 
అరవయ్యయిదేళ్లు గడిచిపోయినయి. (గంథం అలభ్యంగా గూడా ఉంది. తెలుగు 
విశ్వవిద్యాలయం వారుగానీ, తెలుగు అకాడమీ వారుగానీ ముందుకు వచ్చి దీన్ని 
పునర్శుద్రింపజేసి భాషాభిమానులకు, పరిశోధకులకు అందుబాటులోకి తేవలసిన 
అవసరం ఎంతయినా ఉంది. 

కాగా, తెలుగు భాషా రంగానికి, సాహిత్య రంగానికీ వరంగల్లు అందించిన 
ఒక అపూర్వమయిన కానుక శ్రీరామదాసుగారు రచింని ఈ నిఘంటువు- 'ఆంధ్ర 
పదనిధానము”. దీన్ని సక్రమంగా ఉపయోగించు కొనవలసిన బాద్యత తెలుగువారిదే. 


రత్హమాలిక (నిుంటు విజ్ఞాన నర్చన్వవిశేప నంబిక - 1996) 
నుండి వునర్మదితం. 


468 ఆంధ్ర పద నిధానము 





చక్షీకీ! TTT 1కే కీ 142 188 ఓకీతీ కీ కీకీకీ కకత! కీత్‌! 
న ల. 
ఖీ కొక్షతీయ (ఃభతాలు, సంపాదకులు 
ON 
1 అను బంధన 3 థము శ్రీశేపాద్రి రమణకవులు 








(1వ కూర్చు 1000 కాపీలు ) 





తూమురంగయ్య గారి చేయి కటితము 


కీతీక కీడీడిక.43కీతీకీక కకక కిక కీకిలీక కీకి తీ కి తి నట. 


సో కాటూరు శామమూ ర్రిగారిచే 

శ 

వ భవానీ ముదిణాలయమున 

ని1. మ (దితముః 

oy 

a 

నన. 1980 

గ | జ, 1.50: 
రీజసర్‌ డ్‌ కాఫీరైటు] వెల ఈ, 1_ . 

వ ప్రోజేజికాక | 














య; 








అనుబంధం 469 











చ... 


న. 


ఆర్యులచే బరిషరారింపంబడి 


ws య “సై 
| తా Ba : ha A 
ర్రీతుచ్బాలనగర వేంకటేశ్వర చరకొరవింద మరంద 3 
మిళిందాయ మానవూనసుం. డగు సం 
తూము రామదానువే న 
రచియింసంబడిన 3 

- నిర్వచనమి త్ర వించెగాద్వాహము, జ్ఞ 
a 

వ్‌ 


' శీరంగల్‌ రామన్న-పీట నివాసుండగ 
గరిమిళ్ల - నరసింగముగారివలన 


చ! తిరమలవంళదుగ్ధ జలధి క్రతుభుక్కుజమాయనంత 
స! దురుచరణాబ్లభ క్తి బెనగొన్న ముహాగరిమిళ్ళ 
వంశ శే ఖరుడున్భసింవాుడెద్ధ రణిగారవలీల 
నవంతిరాసుతా | పరిణయ సత౮ాధ కా 
మహీమభాసిలనచ్చానరించె 
వేదుక౯. 
ఏడునూతుల - ముత్తయ్య గారి 
శె వనీర్థాంతేము_దాక్షరశాలయం౦ద్వ 
ము|ద్రింపబడ్షినది, 
చెన్న వక్తి ౧౮౯౯౯. వ సం॥ 
BE కరక రాక వా నాకు వాకు కు తను 


దడ ల లాను కతన కం శర ల కంర తస షష 


మైళ్టుళ్టాళ్లు 








7) 











470 


ఆంధ్ర పద నిధానము 


